శ్రీః 


శ్రీవిశ్వనాథో విజయతేతరామ్‌ 
(పద్మపురాణాంతర్గతా) 


శ్రీఫలమజ్యరీవ్యాఖ్యా (ఆంధ్రప్రతిపదార్థతాత్సర్యములు) 
మేళ్ళచెజ్వు వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రీ 


ప్రకాశయిత్రీ 


శ్రీమతీ రావి కృష్ణకుమార్‌ 


చీరాల - 528 157 


(పద్మపురాణాంతర్గతా) 

శ్రీఫలమజ్ఞరీ వ్యాఖ్యా 

మేళ్ళచెజ్వు వేంకటసు బ్రహ్మణ్యశాస్త్రీ 

ప్రథమముద్రణ:- శ్రీనందన నామ సంవత్సరం ది.24-05-2012 న 


రావి మోహనరావు - కృష్ణకుమారి దంపతుల 
40వ వివాహవార్శికమహోత్సవము సందర్భముగా ఆవిష్మరణ 


ప్రతులు : 500 
పేజీలు : 264 
వెల రూ. : 150-00 


© 1. RAVI MOHAN RAO, M.Sc., M.A. (Sanskrit) 
Lecturer, 
Residence : 
4-103, I.L.T.D. Colony, Extn., 
Kothapet, Chirala. 
Phone : 08594 - 234038 
Cell :94401 15411, 90522 56311 


2. M.V. SUBRAHMANYA SASTRY 
Retd. Lecturer, 
Cell :99081 63627 


Computer Layout by :- 
J. RAJA 
Ganesh Graphics, 3 
18 Banam Complex, Printed at :- 
Munthavari Centre, Chirala. KARSHAK ART PRINTERS 
Cell: 98483 90564 Hyderabad. 


శ్రీః 


శ్రీవిశ్వనాథో విజయతే తరామ్‌ 


ఈతశవవల్‌తా 


(పద్మపురాణాంతర్గతా) 


“శ్రీఫలమజ్యరీవ్యాఖ్యా” (ఆంధ్రప్రతిపదార్థతాత్సర్యములు) 
మేళ్ళచెజ్వు వేంకటసుబ్రహ్మణ్యశాస్రి 


అథ ప్రథమో 9_ధ్యాయః 
శివభక్తి నిరూపణయోగః 
సూత ఉవాచ 
శ్లో; అథాతః సంప్రవక్ష్యామి శుద్ధం కైవల్యముక్తిదమ్‌। 
అనుగ్రహాన్మహే శస్య భవదుఃఖస్య భేషజమ్‌॥ 1 


ప్రతిపదార్థము: - అధ=తరువాత, అతః=ఇకనుంచి, శుద్ధమ్‌ =నిర్మలమైనదియు, కైవల్య = 
కైవల్య రూపమైన,ముక్తి=మోక్షమును, దమ్‌=ఇచ్చునదియు, భవ=సంసార సంబంధమైన, 
దుఃఖస్య=దుఃఖమునకు, భేషజమ్‌ =బెషథమైన విషయమును, మహేశస్య=ఈశ్వరునియొక్క 
అను(గ్రహాత్‌=అనుగహమువలన, సంప్రవక్ష్యామి =చెప్పగలను. 


తాత్సర్యము:- అయ్యా మునులారా! మహే దాశ్వరుని అనుగ్రహంతో నేను మీకు కైవల్య 
మోక్షదాయకమైన సంసార దుఃఖహరమైన నిర్మలజ్ఞానవిషయమును చెప్పబోవుచున్నాను. 


శ్లో న కర్మణామనుష్టానైర్న దానైస్తపసాపి వా। 
కైవల్యం లభతే మర్త్యః కిన్తు ప్త జ్ఞానేన కేవలమ్‌॥ 2 


ప్రతిపదార్థము: - మర్త్య=మనిష్కి కర్మణామ్‌ =సత్మర్మలయొక్క అనుష్టానై =ఆచరణలచేత, 
కైవల్యమ్‌ =మోక్షమును,న లభతే =పొందడు,దానైః=దానములచేత, న=పొందడు, తపసాపి 
వా=తపస్సుచేతగాని, న=పొందడు, కిన్తు=కాని, జ్ఞానేన కేవలమ్‌=జ్ఞానముచేతనే, లభతే= 
పొందును. 


4 శ్రీశివగీతా - ప్రథమోం ధ్యాయః 


తాత్సర్యము: - మనిషి సత్మర్మలయొక్క ఆచరణలచేతగాని, దానధర్మములచేతగాని, తపస్సు 
చేతగాని మోక్షమును పొందజాలడు. కేవలం జ్ఞానముచేతనే పొందగలడు. 


శ్లో రామాయ దణ్జకారణ్యే పార్వతీపతినా పురా! 
యా ప్రోక్తా శివగీతాఖ్యా గుహ్యాద్దుహ్యతమాపి సా॥ తి 


ప్రతిపదార్థము: - పురా=పూర్వము, దండకారణ్యే = దండకారణ్యమునందు, యా=ఏ గీత, 
రామాయ=రామునకు, పార్వతీపతినా =పార్వతీవల్లభునిచేత, ్రోక్తా=చెప్పబడినదో, 
సా=అది, శివగీతాఖ్యా =శివగీత' అనుపేరుగలది, అపి=మలియు, గుహ్వాత్‌=రహస్యము 
కన్న గుహ్యతమా=మిక్కిలి రహస్యమైనది. 


తాత్పర్యము: - పూర్వం పరమేశ్వరుడు (పార్వతీవల్లభుడు) శ్రీరామునకు దండకారణ్యంలో 
ఒక గీతను ఉపదేశించాడు. అదే శివగీతి. అది అత్యంత రహస్యమైనది. 
శ్లో యస్యాః శ్రవణమాత్రేణ నృణాం ముక్తి ర్లువం భవేత్‌! 
పురా సనత్ముమారాయ స్మన్దేనాభిహితా హి సా॥ 4 
ప్రతిపదార్థము:- యస్యాః = దేనియొక్క (శ్రవణమాత్రేణ = వినుటతోనే, నృణామ్‌ = 
మనుష్యులకు, ముక్తిః=మోక్షము, ధ్రువమ్‌ =తప్పక, భవేత్‌=కలుగునో, సా=ఆ గీత, 
పురా=పూర్వము, స్మందేన= కుమారస్వామిచేత, సనత్ముమారాయ =సనత్ముమారుని కొఅకు, 
అభిహితా హి=చెప్పబడినది గదా! 
తాత్సర్యము:- ఈ గీత విన్నంత మాత్రముచేతనే ముముక్షువులకు మోక్షము సిద్ధించును. 
పూర్వం ఈ గీతను కుమారస్వామి సనత్ముమారునికి ఉపదేశించెను. 
శ్లో॥ సనత్ముమారః ప్రోవాచ వ్యాసాయ మునిసత్తమః। 
మహ్యం కృపాతిరేకేణ ప్రదదౌ బాదరాయణః॥ ర్‌ 
ప్రతిపదార్థము: - మునిసత్తమః=ముని శ్రేష్టుడైన, సనత్ముమారః=సనత్కుమారుడు, 
వ్యాసాయ= వ్యాసునకు, ప్రోక్తవాన్‌=చెప్పెను. బాదరాయణః=వ్యాసమహర్షి కృపాతిరేకేణ 
=అధికదయతో, మహ్యమ్‌=నాకు, ప్రదదౌ =ఇచ్చెను. 


తాత్సర్యము:- సనత్ముమారమునీంద్రుడు వ్యాసమహర్షికి ఈ “శివగీత* ను చెప్పెను. ఆ 
వ్యాసమహర్షి నా మీద దయతో ఆ గీతను నాకు ఉపదేశించెను. 


శ్లో; ఉక్తం చ తేన కస్మైచిన్న దాతవ్యమిదం త్వయా । 
సూతపుత్రాన్యథా దేవాః క్షుభ్యన్తి చ శపన్తి చ ॥ 6 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 5 


ప్రతిపదార్థము: - తేన=ఆ వ్యాసమహర్షిచేత, ఉక్తం చ=చెప్పబడినది ఏమనగా, త్వయా= 
నీచేత (సూతునిచేత) ఇదమ్‌=ఈ గీతారహస్యము, కస్మైచిత్‌=ఎవనికి పడితేవానికి, న 
దాతవ్యమ్‌= ఇవ్వదగినదికాదు. సూతపుత్ర!=సూతమహర్షీ!, అన్యథా=అలాగాక నీవు 
ఇచ్చినచో, దేవాః=దేవతలు, క్షుభ్యంతి చ=చిరాకుపడెదరు, శపంతి చ= శపించెదరు 
గూడ. 


తాత్సర్యము:- వ్యాసమహర్షి నాకు ఈ గీతోపదేశము చేసి ఇలా అన్నాడు. ఓ సూతపుత్రా! 
నీవు ఈ గీతాశాస్తమును అర్హత విచారించకుండా ఎవరికి పడితే వారికి బోధింపకుము. 
దానివలన దేవతలు కోపించి శపించెదరు. 


శ్లో అథ పృష్టో మయా విప్రా! భగవాన్‌ బాదరాయణః। 
భగవన్‌! దేవతాస్సర్వాః కిం క్షుభ్యన్తి శపన్తి చ ॥ 7 


ప్రతిపదార్థము: -విప్రాః=ఓ వేదవేత్తలారా!, అథ=తర్వాత, మయా=నాచేత, భగవాన్‌= 
భగవానుడైన, బాదరాయణః=వ్యాసమహర్షి పృష్టు=ఇలా అడుగబడెను, భగవన్‌=మహాతా!, 
దేవతాః=దేవతలు, సర్వాః=అందటు, కిమ్‌=ఎందుకు, క్షుభ్యంతి=కలత చెందెదరు?, కిమ్‌= 
ఎందుకు, శపంతి చ=శపించుతారు? 


తాత్సర్యము:- ఓ మహర్షులారా! నేను తర్వాత బాదరాయణ భగవానుని యిలా 
ప్రశ్నించాను. అయ్యా! దేవతలంతా ఎందుకు శపిస్తారు? ఎందుకు కోపిస్తారు? 


శ్లో; తాసామట్రా౭ స్తి కా హానిర్యయా కుప్యన్తి దేవతాః 
పారాశర్యో9 థ మామాహ యత్పృష్టం శృణు వత్స! తత్‌॥ 8 


ప్రతిపదార్థము: -యయా=వఏ హానిచేత, దేవతాః=దేవతలు,కుప్యంతి=కోపిస్తారో, హానిః 
=అట్టి నష్టము, తాసామ్‌=ఆ దేవతలకు, కా=ఏమి, అస్తి=ఉన్నది? అధ=తరువాత, 
పారాశర్యః=పరాశర పుత్రుడైన వ్యాసుడు, మామ్‌ =నన్నుు అహ=ఇట్లు అనెను, వత్స=బిడ్డా!, 
యత్‌=ఏది, పృష్టమ్‌= అడుగబడెనో, తత్‌=దానిని, శృణు=వినుము. 
తాత్పర్యము:- దేవతలు కోపిస్తారు, శపిస్తారు అని అన్నారు గదా! గురుదేవా! ఆ దేవతలకు 
ఈ గీతోపదేశంవలన ఏమి నష్టం వస్తుందని,వారు కోపపడతారు? అని నేను 
వ్యాసమహర్షిని అడిగితిని ఆయన నీవడిగిన విషయం చెపుతాను విను - అన్నాడు. 
శ్లో॥ నిత్యాగ్నిహోత్రిణో విప్రాః సన్తి యే గృహమేధినః। 
త ఏవ సర్వఫలదాః సురాణాం కామధేనవః॥ 9 


6 శ్రీశివగీతా - ప్రథమోం ధ్యాయః 


ప్రతిపదార్థము: - గృహమేధినః = గృహస్థులై, నిత్యాగ్నిహోత్రిణః = నిత్యం అగ్నిని 
ఉపాసించునట్టి, విప్రాః = వేదవేత్తలైన బ్రాహ్మణులు, యే = ఎవరు, సంతి = కలరో, 
త ఏవ = వారే, సురాణామ్‌ = దేవతలకు, సర్వ = సమస్తమైన, ఫలదాః=ఫలములనిచ్చు, 
కామధేనవః=కామధేనువులు. 
తాత్పర్యము: -నిత్యాగ్నిహోత్రులు, వేదవేత్తలున్ను అయిన డోత్రియగృహస్థులు, 
దేవతలపాలిట కామధేనులు, దేవతలకు సమస్తఫలితములను ఇచ్చువారు వారే. 

శా భక్ష్యం భోజ్యం చ పేయం చ యద్యదిష్టం సుపర్వణామ్‌। 

అగ్నౌ హుతేన హవిషా తత్సర్వం లభ్యతే దివి ॥ 10 

ప్రతిపదార్థము:- భక్ష మ్‌=పిండివంటగాని, భోజ్యం చ=శాకపాకాదులుగాని, పేయం 
చ= త్రాగదగిన పానీయముగాని, యద్యత్‌ =ఏది ఏది, సుపర్వణామ్‌ =దేవతలకు, 
ఇష్టమ్‌ =ఇష్టమో, తత్‌ సర్వమ్‌ =అది అంతయు, అగ్నా=అగ్నియందు,హుతేన =హోమము 
చేయబడిన హవ్యంతో, దివి=స్వర్గమునందు, లభ్యతే=పొందబడును (దేవతలచేత). 
తాత్సర్యము: - దేవతలకు ఇష్టమైన సమస్త భక్ష్య, భోజ్య, పానీయములన్నీ వారికి ఈ 
వేదవేత్తలు హోమంచేయు హవ్యములద్వారా స్వర్గమున లభించును. 

శ్లో॥ నాన్యదస్తి సురేశానామిష్టసిద్ధి ప్రదం దివి। 


దోగ్రీ ధేనుర్యథా నీతా Tne గృహమేధినామ్‌॥। 11 
శ్లో; తథైవ జ్ఞానవాన్విప్రో దేవానాం దుఃఖదో భవేత్‌! 
త్రిదశాస్తేన విఘ్నన్ని ప్రవిష్టా విషయం నృణామ్‌। 12 


ప్రతిపదార్థము: - సురేశానామ్‌ =దేవశ్రేష్టులకు, దివి=స్వర్గమున, ఇష్టసిద్ధి=వాంఛాసిద్ధిని, 
ప్రదమ్‌ =ఇచ్చునట్టిది, అన్యత్‌ =వేటొక్కటి, నాస్తి=లేదు, దోగ్రీ =పాలిచ్చు,ధేనుః=ఆవు, నీతా 
=హరింపబడినదై, గృహమేధినామ్‌=గృహస్థులకు,యథా=ఏలా, దుఃఖదా =శోకదాయకమో, 
తథైవ =అట్టే, జ్ఞానవాన్‌ =జ్ఞానియెన, విప్రః=వేదవేత్త, దేవానామ్‌=దేవతలకు, దుఃఖదః=దుః 
ఖం కలిగించువాడు, భవేత్‌=అగును, తేన=అందుచేత, త్రిదశాః=దేవతలు, నృణామ్‌ 
=మనుష్యులయొక్కవిషయమ్‌ =భోగపదార్థము(ల)ను, ప్రవిష్టాః=ప్రవేశించినవారై, విఘ్నంతి 
=చెడగొ ట్టైదరు. 

తాత్సర్యము: - దేవతలకు భక్ష్యభోజ్యాదులు లభించాలంటే, ఈ యజమానులుచేసే 
హోమాలు హవ్యాలే అవకాశం. ఇవి లేనిచో స్వర్గంలో దేవతలకు ఆహారం లభింపదు. 
పాలిచ్చే పాడి ఆవును ఎవరైనా తోలుకుపోతే ఏ గృహస్టుకైనా ఎలాంటి బాధ కలుగుతుందో 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 7 


సరిగా అలాంటి బాధే దేవతలకు కలుగుతుంది. ఈ గీత చదివి ప్రతి గృహస్థుడు జ్ఞానియె 
కర్మమార్గాన్ని వదిలితే దేవతలకు “ఆకలి” తప్ప మటేమియు లేదు. అందువలన జ్ఞాని 
అయిన విప్రనివలన దేవతలకు దుఃఖము. అందువలన వారు విషయాలలో ప్రవేశించి 
మనుష్యులను పడగొటారు. 


శ్లో; తతో న జాయతే భక్తిః శివే కస్యాపి దేహినః 

యథా కథజ్బుజ్ఞాతాపి మధ్యే విచ్చిద్యతే నృణామ్‌। 

జాతం వా౭_పి శివజ్ఞానం న విశ్వాసం భజత్యలమ్‌॥। 13 
ప్రతిపదార్థము: - తతః=దేవతలుచేసే ఆటంకంవలన, కస్యాపి=ఏ, దేహినః =శరీరికిగూడా, 
శివే= శివునియందు, భక్తి=భక్తి న జాయతే=కలుగదు, యథా కథంచిత్‌=ఏదో ఒకరకంగా, 
జాతాపి= కలిగినను, నృణామ్‌=మనుష్యులయొక్క భక్తి, మధ్య=మధ్యలోనే, విచ్చిద్యతే= 
తెగిపోవును, శివజ్ఞానమ్‌ =శివసంబంధమైన ఎటుక, జాతం వాపి=కలిగినను, అలమ్‌= 
తగినంత, విశ్వాసమ్‌= నమ్మకమును, న భజతి=పొందదు. 


తాత్సర్యము: - దేవతలు స్వార్థంతో కల్పించే ఆటంకాలు విషయాకర్షణలు, వాటివలన 
దేహధారులకు శివభక్తి కలుగుటయే కష్టము. ఎలాగో కలిగినా అది మధ్యలోనే మాయమవు 
తుంది. శివజ్ఞానం కొంతకలిగినా దానిమీద వారికే నమ్మిక ఏర్పడదు. 


బుషయ ఊచుః - బుషులు ఇట్లనిరి. 


శ్లో యద్యేవం దేవతా విఘ్నమాచరన్తి తనూభృతామ్‌! 
పౌరుషం తత్ర కస్యాస్తి యేన ముక్తిర్భవిష్యతి। 
సత్యం సూతాత్మజ! బ్రూహి తత్రోపాయోల స్తి వా న వా॥ 14 


ప్రతిపదార్థము: - ఏవమ్‌ =ఈవిధంగా, తనూభృతామ్‌ =దేహధారులకు, దేవతాః=దేవతలు, 
విఘ్నమ్‌ =విఘ్నమును, ఆచరంతి యది=ఆచరించేటట్లయితే, తత్ర=ఆ ఆటంక విషయంలో, 
యేన =దేనితో, ముక్తిః=మోక్షము, భవిష్యతి=కాగలదో, పౌరుషం =అట్టి పురుష ప్రయత్నం, 
కస్య=ఎట్టివానికి, అస్తికలదు? సూతాత్మజ! =సూతపుత్రా!, తత్ర=ఆ విషయంలో, ఉపాయః 
=ఏదయినా ఉపాయము, అస్తి వా, న వా=ఉన్నదా? లేదా? సత్యమ్‌ =నిజము, బ్రూహి= 
చెప్పుము. 

తాత్పర్యము: - అయ్యా! సూతపుత్రా! దేవతలు ఈవిధంగా ఆటంకపరిస్తే ఈ ఆటంకాలను 
అధిగమించే పురుషప్రయత్నం - ఎవరికైనా సాధ్యమయినది - ఉన్నదా? మోక్షాన్ని 
నిరాటంకంగా పొందే ఉపాయం ఉన్నదా? లేదా? సత్యం చెప్పుము. 


8 శ్రీశివగీతా - ప్రథమోం ధ్యాయః 


సూత ఉవాచ - సూతుడు ఇట్లనెను. 


శ్లో _ కోటిజన్మార్డితైః పుణ్యః శివే భక్తిః ప్రజాయతే ॥ 15 
శ్లో ఇష్టాపూర్తాదికర్మాణి తేనాచరతి మానవః 
శివార్పణధియా కామాన్పరిత్యజ్య యథావిధి॥ 16 


ప్రతిపదార్థము: - కోటిజన్మ=కోటి జన్మలయందు, ఆర్జితః=సంపాదింపబడిన, పుణ్యః= 
పుణ్యములచేతనే, శివే=శివునియందు, భక్తిః=భక్తి, ప్రజాయతే=పుట్టును, తేన=అందుచేత, 
మానవః=మనిషి, కామాన్‌=కోరికలను, పరిత్యజ్య=వదలి, యథావిధి=విధ్యుక్షప్రకారంగా, 
ఇష్ట=యజ్ఞము, ఆపూర్త=కూపము, ఆది=మొదలైన, కర్మాణి=సత్మర్శలను, శివార్చణ 
=శివునకు అర్పించుట అను, ధియా=బుద్ధితో, ఆచరతి =ఆచరించును. 


తాత్పర్యము:- శివభక్తి ఏర్పడటం చిన్నవిషయం కాదు. కోటి జన్మల పుణ్యంవలన అది 
ఏర్పడుతుంది. దానివలన మనిషి నిష్మాముడై సర్వకర్మలను శివార్పణబుద్ధితో చేయటం 
మొదలుపెడతాడు. 


శ్లో; అనుగ్రహాత్తేన శమ్ఫోర్డాయతే సుదృఢో నరః। 
తతో భీతాః పలాయన్తే విఘ్నం హిత్వా సురేశ్వరాః॥। 17 


ప్రతిపదార్థము: - తేన=శివార్బణరూపకర్మాచరణతో, శంభోః=శివునియొక్క అను(గహాత్‌= 
అనుగ్రహంవలన, నరః=సాధకుడు (మనిషి) సుదృ్భఢః=మిక్కిలి స్థిరమైనవాడు, జాయతే= 
అగును, సురేశ్వరాః=దేవతలు, విఘ్నం=విఘ్నకార్యమును, హిత్వా=మానుకొని, తతః= 
ఆ వ్యక్తినుండి, భీతాః=భయపడినవారై, పలాయంతే=పరుగెత్తెదరు. 

తాత్సర్యము: - శివార్చణరూపమైన కర్మయోగమును ఆచరించిన వ్యక్తి ఇంద్రియాలకు, 


విషయాలకు చలించనంత దృఢంగా అవుతాడు. అందుచేత దేవతలు అతనిని చూచి 
భయపడి దూరంగా పారిపోతారు. ఆటంకపజచటం మానుకొంటారు. 


శా జాయతే తేన శుశ్రూషా చరితే చన్దమౌళినః। 
శృణ్వతో జాయతే జ్ఞానం జ్ఞానాదేవ విముచ్యతే॥ 18 


ప్రతిపదార్థము: - తేన=అందుచేత, చంద్రమౌళినః=శివునియొక్క చరితే=చరిత్రయందు, 
శుశూషా=శ్రవణవాంఛ, జాయతే=కలుగును, శృణ్వతః=వినువానికి, జ్ఞానమ్‌=జ్ఞానము, 
జాయతే =కలుగును, జ్ఞానాదేవ=జ్ఞానమువలననే, విముచ్యతే =ముక్తుడుకాగలడు. 


తాత్సర్యము: - శివార్వణరూపకర్మయోగంవలన విఘ్నకారులయిన దేవతలు పారిపోతారు. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 9 


దృఢమానసుడైన సాధకునకు క్రమంగా చంద్రమౌళిచరిత్రశ్రవణవాంఛ కలుగుతుంది. 
శివగాధాశ్రవణం వలన జ్ఞానం వస్తుంది. జ్ఞానంవలన మోక్షం వస్తుంది. 


శా బహునాత్ర కిముక్తేన యస్య భక్తిః శివే దృఢా। 
మహాపాపోపపాపౌఘకోటి గ్రస్తోల పి ముచ్యతే 11 19 


ప్రతిపదార్థము:- అత్ర=ఈ విషయంలో, బహునా=చాల, ఉక్తేన=చెప్పబడిన దానితో, 
కిమ్‌=ఏమి ప్రయోజనము, యస్య=ఎవనికి, శివే=శివునియందు, భక్తిః=భక్తి, దృఢా=దృఢ 
మైనదో, సః=వాడు, మహాపాప=పంచమహాపాపములయొక్క ఉపపాప=ఉపపాతకముల 
యొక్క కోటి =కోట్లచేత, (గస్తోపి=మ్రింగబడినవాడైనను, ముచ్యతే =ముక్తుడగును. 


తాత్పర్యము:- ఇంత చెప్పవలసిన పనిలేదు. దృఢమైన శివభక్తిగలవానికి ఎన్ని పంచమహా 
పాతకాలు, ఉపపాతకాలు ఉన్నా - తప్పక మోక్షం లభించగలదు. 


శ్లో॥ అనాదరేణ శార్యేన పరిహాసేన మాయయా । 
శివభక్తిరతశ్చేత్సా ఫదన్వజో౨ పి విముచ్యతే 11 20 


ప్రతిపదార్థము: - అనాదరేణ=నిరాదరణతోనైనా, శార్యేన=ద్రోహబుద్ధితోనైనా, పరిహాసేన= 
పరిహాసంతోనైనా, మాయయా=మాయతోనైనా, శివభక్తి=శివభక్తియందు, రతశ్చేత్‌ స్యాత్‌ 
=ఆసక్తుడైయితే, అంత్యజో£_పి=కదజాతిసాధకుడైనను, విముచ్యతే=ముక్తుడగును. 


తాత్పర్యము:- శివభక్తి అంటూ ఉంటేచాలు. అది నిరాదరణతో ఉన్నా దంభముతో 
ఉన్నా పరిహాసానికి ఉన్నా మాయగా ఉన్నా - మోక్షం తప్పదు. అట్టి భక్తి చరమజాతి 
వానికైననూ మోక్షమును ఇవ్వగలదు. 
శ్లో ఏవం భక్తిశ్చ సర్వేషాం సర్వదా సర్వతోముఖీ! 
తస్యాం తు విద్యమానాయాం యస్తు మర్త్యో న ముచ్యతే! 
సంసారబన్థనాత్తస్మాదన్యః కో వాస్తి మూఢధీః॥ 21 


ప్రతిపదార్థము: - ఏవమ్‌=ఇలాగున, భక్తిశ్చ=భక్తి, సర్వేషామ్‌ =అందరికి, సర్వదా=అన్ని 
ఇచ్చునది, సర్వతోముఖీ=అన్నివైపుల వ్యాపించునది, తస్యాంతు=ఆ భక్తి, విద్యమానాయామ్‌ 
=ఉండగా, యస్తు=ఏ, మర్త్యః=మనిషి, సంసార=సంసారమను, బంధనాత్‌=బంధము 
నుతిడ్‌, నముచ్యతే=ముక్తిపొందడో, తస్మాత్‌=ఆ వ్యక్తికన్న మూఢధీః=మందబుద్ధిగలవాడు, 
అన్యః=మటౌకడు, కో వా=ఎవదైనా, అస్తి=కలడా? 


తాత్సర్యము: - సర్వవ్యాప్తమై సర్వవాంఛాప్రదమైన భక్తి ఉండగా దానిని ఉపయోగించికొని 
మోక్షము పొందనివాడు, పరమమూర్తుడు. అంతన్న మూర్చుఢు మటొకడుండడు. 


10 శ్రీశివగీతా - ప్రథమోం ధ్యాయః 


శ్లో॥ నియమాద్యస్తు కుర్వీత భక్తిం వా ద్రోహమేవ వా! 
తస్యాపి చేతసన్నో౭ సౌ ఫలం యచ్చతి వాజ్బితమ్‌॥ 22 
ప్రతిపదార్థము:- యస్తు=ఎవడు, నియమాత్‌=తప్పక (కదలకుండా), భక్తిం వా=భక్తినిగాని, 
ద్రోహమేవ వా=ద్రోహమునుగాని, కుర్వీత=చేయునో, తస్యాపి=వానికైనా, అసౌ=ఈ శివుడు, 
ప్రసన్నచేత్‌=ప్రసన్నుడైనట్లయితే, వాంఛితమ్‌=కోరబడిన, ఫలమ్‌=ఫలితమును, యచ్చతి= 
ఇచ్చును. 


తాత్పర్యము:- భక్తిగాని, ద్రోహముగాని, నిందగాని - ఏదైనా వదలకుండా తాత్పర్య 
పూర్వకంగా చేసేవాడికి గూడా ప్రసన్నుడైన పరమేశ్వరుడు వాంఛితఫలితమును ఇవ్వగలడు. 


శ్లో॥ బుద్ధం కిజ్చిత్సమాదాయ క్షుల్లకం జలమేవ వా! 
యో దత్తే నియమేనాసౌ తస్మై దత్తే జగత్రయమ్‌॥ 23 


ప్రతిపదార్థము: - యః=ఏ భక్తుడు, బుద్ధమ్‌ సిద్ధమైన, క్షుల్లకమ్‌=ఏదో అల్బవస్తువునుగాని, 
జలమేవవా =నీటినిగాని, కించిత్‌=కొంచెం, సమాదాయ=గ్రహించి, నియమేన =నియమంగా 
(వదలక), దత్తే=నివేదించునో, తస్పై=ఆసాధకునకు, అసౌ=ఈ ఈశ్వరుడు, జగత్రయమ్‌= 
ముల్లోకములను, దత్తే=ఇచ్చును. 


తాత్సర్యము:- ఎంతటి అల్పమైన వస్తువునైనా ఆఖరుకు కాసిని నీటినైనా నియమంగా 
పరమేశ్వరునికి నివేదన చేసే భక్తునకు ఆ శంకరుడు లోకత్రయమునే వశపబచును. 


శ్లో; తత్రాప్యశకో నియమాన్నమస్మారం ప్రదక్షిణామ్‌। 
యః కరోతి మహేశస్య తస్మై తుష్టో భవేచ్చివః॥ 24 
ప్రతిపదార్థము: - తత్రాపి=జలనివేదన మొదలగు పూజా విధానమునందుగూడ, అశక్తః 
= ఓపికలేనివాడు, యః = ఎవడు, నియమాత్‌ = నియమంగా, మహేశస్య = ఈశ్వరునికి, 
నమస్మారమ్‌=నమస్మారమును, ప్రదక్షిణమ్‌ =ప్రదక్షిణమును, కరోతి=చేయునో, తస్మై 
అతనికి, శివః=శివుడు,తుష్టు=సంతోషంగలవాడు, భవేత్‌ =అగును. 


తాత్పర్యము:- జలనివేదనవంటి నిత్యపూజావిధానం గూడా కుదరనివాడు రోజూ శివునకు 
ప్రదక్షిణ, నమస్మారములను చేసినచో ఆ శివుడు వానిని చూచి మిగుల సంతోషించును. 


శ్లో ప్రదక్తిణాస్వశకోల పి యః స్వాన్తే చిన్తయేచ్చివమ్‌। 
గచ్చన్సముపవిష్టో వా తస్యాభీష్టం ప్రయచ్చతి॥ 25 
ప్రతిపదార్థము: - యః=ఎవడు, ప్రదక్షిణాసు అపి=ప్రదక్షిణములందు గూడ, అశక్తః= 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 11 


అశక్తుడో, వాడు, గచ్చన్‌=నడచుచున్నను, సముపవిష్టో వా=కూర్చొనియున్నను, స్వాంతే= 
మనస్సునందు, శివమ్‌=శివుని, చింతయేత్‌=ధ్యానించునో, తస్య=అతనియొక్క అభీష్టమ్‌ = 
వాంఛితమును, ప్రయచ్చతి=శివుడు ఇచ్చును. 


తాత్సర్యము: - ప్రదక్షిణములు గూడా చేయలేనివాడు నిత్యము, నడుస్తూ, కూర్చొంటూనైనా, 

ఆ పరమేశ్వరుని తలచినచో ఆ పరమేశ్వరుడు అతని వాంఛితమును (ముక్తిని) ఇవ్వగలడు. 
శ్లో _చన్దనం బిల్వకాష్టస్య పుష్పాణి వనజాన్యపి। 
ఫలాని తాదృశాన్యేవ యస్య ప్రీతికరాణి వై! 

దుష్కరం తస్య సేవాయాం కిమస్తి భువనత్రయే॥ 26 


ప్రతిపదార్థము: - యస్య=ఏ శివునకు, బిల్వకాష్టస్య=మారేడు కర్రయొక్క చందనమ్‌= 
గంధము, వనజాని=అడవిలో పుట్టిన, పుష్బాణ్యపి=పూలున్ను తాదృ్భశాన్యేవ=అటువంటివే 
అయిన, ఫలాని=పండ్లు, ప్రీతికరాణి వై=ఆనందకరములో, తస్య=అటువంటి శివునియొక్క 
సేవాయామ్‌=సేవలో, దుష్మరమ్‌=చేయరానిది, భువనత్రయే=లోకత్రయమునందు, కిమ్‌ = 
ఏమి, అస్తి=కలదు? 
తాత్పర్యము: - మారేడుకర్రగంధము, అడవిపూలు, అడవిపండ్లు - ఇట్టి చవకపూజా 
సామగ్రికి ఇష్టపడే ఈశ్వరుని సేవలో చేయలేని విషయమేమి ఉన్నది? 
శ్లో వన్యేషు యాదృశీ ప్రీతిర్వర్తతే పరమేశితుః। 

ఉత్తమేష్వపి నాస్తేవ గ్రామజేష్వపి తాదృశీ॥ 27 
ప్రతిపదార్థము: - పరమేశితుః=పరమేశ్వరునికి, వన్యేష=అడవిలోపుట్టిన ఫలపుష్పాదుల 
యందు, యాదృశీ=ఎటువంటి, ప్రీతిః=ప్రేమ, వర్తతే=ఉండునో, తాద్భశీ=అటువంటి 
ప్రీతి, గ్రామజేష్వపి=గ్రామమునందుపుట్టిన వాటియందైనను, ఉత్తమేష్వపి=ఇంకా ఉత్తమ 
మైన వాటియందైనను, నాస్తేవ =లేనేలేదు. 


తాత్సర్యము: - పరమేశ్వరునకు ఆటవిక ఫలపుష్పాలయందు ప్రీతి ఎక్కువ. గ్రామఫల 
పుష్పాలయందుగాని, అంతకన్న ఉత్తమవస్తువులందుగాని ఆయనకు అంతటి (పేమ 
ఉండదు. 
శ్లో తం త్యక్త్వా తాదృశం దేవం యః సేవేతాన్యదేవతామ్‌। 
స హి భాగీరధీం త్యక్త్వా కాంక్షతే మృగతృష్టికామ్‌॥ 28 


ప్రతిపదార్థము: - తాద్భశమ్‌=అంతసులభప్రీతిగల, తమ్‌=ఆ, దేవమ్‌=శివదేవుని, త్యక్స్వా= 


12 శ్రీశివగీతా - ప్రథమోం ధ్యాయః 


వదలి, యః=ఎవడు, అన్య=మటొక, దేవతామ్‌=దేవతను, సేవేత=సేవించునో, సః=ఆ 
ఉపాసకుడు, భాగీరథీమ్‌ =గంగను, త్యక్వాైవిడిచి, మృగతృష్టికామ్‌ =ఎండమావిని, కాంక్షతే 
హి=కోరుచున్నాడు గదా! 


తాత్పర్యము: - అత్యంత సులభసంతోషుడైన శివునివదలి, కఠిన హృదయులైన ఇతర 
దేవతలను సేవించువాడు గంగానదిని వదలి ఎండమావిలో నీటిని వెదకుచున్నాడని 
భావింపవలయును. 


శా కిన్తు యస్యాస్తి దురితం కోటిజన్ససు సజ్బుతమ్‌। 
తస్య ప్రకాశతే నాయమర్షో మోహాన్థచేతసః॥। 29 
ప్రతిపదార్థము: - కిన్తు=కాని, యస్య=ఎవనికి,కోటి జన్మసు =కోటి జన్మలయందు, సంచితమ్‌ 
=ప్రోవుచేయబడిన, దురితమ్‌=పాపము, అస్తి=కలదో, తస్య=ఆ, మోహాంధ=మోహాంధమైన, 
చేతసః=మనస్సుగలవానికి, అయమ్‌=ఈ, అర్థః=విషయము, న ప్రకాశతే=తోచదు. 


తాత్పర్యము: - కోటిజన్మసంపాదితమైన మహాపాపభారంతో మోహంతో గ్రుడ్జిదైన 
మనసుగల మూర్చునకు ఈ శివ విషయము ఎంత చెప్పినా అర్థము కాదు. 


శ్లో, న కాలనియమో యత్ర న దేశస్య స్థలస్య చ। 
యత్రాస్య రమతే చిత్తం తత్ర ధ్యానేన కేవలమ్‌! 
స్వాత్మత్వేన శివస్వాసౌ శివసాయుజ్యమాప్పుయాత్‌॥ 30 


ప్రతిపదార్థము:- యత్ర=ఎచ్చట, కాలనియమః=కాలనియమము, న=లేదో, దేశస్య= 
దేశముయొక్క నియమం, న=లేదో, యత్ర=ఎచ్చట, అస్య=ఇతనియొక్క చిత్తమ్‌=మనస్సు, 
రమతే=ఆనందించునో, తత్ర=అచ్చట, శివస్య=శివునకు, స్వాత్మత్వేన=తన ఆత్మగా, ధ్యానేన 
కేవలమ్‌ =ధ్యానించుటచేత మాత్రమే,అసౌ=సాధకుడు, శివసాయుజ్యమ్‌ =శివస్వరూపమును, 
ఆప్నుయాత్‌=పొందును. 


తాత్సర్యము: - కాలనియమము, దేశనియయములు లేవు, ఎచ్చట ఇతనియొక్క మనస్సు 
ఆనందించునో, అచ్చట శివునకు తన ఆత్మగా ధ్యానించుటచేత మాత్రమే, సాధకుడు 
శివస్వరూపమును పొందును. 
శ్తో॥ అతిస్వల్పతరాయుఃశ్రీర్భూతే శాంశాధిపో9 పి యః 
స తు రాజాహమస్మీతి వాదినం హన్తి సాన్వయమ్‌॥ 31 


ప్రతిపదార్థము: - అతిస్వల్పతర=మిక్కిలి స్వల్పమైన,ఆయు శ్రీః =ఆయుస్సంపదలు గలవాడు, 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 18 


యః=ఎవడైనా, భూతేశ=శివునియొక్క, అంశ=అంశ అయిన,అధిపోపి=అధిపతి అయినను, 
సః=వాడు, అహమ్‌=నేను, రాజా=రాజును, అస్మి=అగుచున్నాను, ఇతి=అని అన్నచో, 
వాదినమ్‌ =అలా అన్న వానిని, సాన్వయమ్‌ =వంశసహితంగా, హంతి=చంపును (శివుడు). 


తాత్పర్యము: - అతి స్వల్పతరమైన ఆయుస్సంపదలుగలవాడు, శివాంశసంభూతుడైనను, 
వాడు “తాను రాజును” అని భేదభావన, గర్వము చూపినచో వానిని శివుడు 
సకుటుంబముగా చంపును. 
శ్లో॥ కర్తాపి సర్వలోకానామక్షయ్యైశ్వర్యవానపి। 
శివః శివోల_ హమస్మీతి వాదినం యం చ కజ్బాన। 
ఆత్మనా సహ తాదాత్మ్యభాగినం కురుతే భృశమ్‌॥। 32 


ప్రతిపదార్థము: - సర్వలోకానామ్‌=సమస్తలోకములకు, కర్తాపి=కర్త అయినను, అక్షయ్య= 
తబిగని, ఐశ్వర్యవానపి=ఐశ్వర్యము గలవాడైనను, శివః=శివుడు శివోహమస్మి+ఇతి=నేను 
శివుడిని అని పలికినచో వాదినమ్‌ =అలా పలికిన వానిని, యం చ కంచన=ఎవనినైనా 
సరే, ఆత్మనా సహ=తనతోగూడా, తాదాత్మ్య =తాదాత్యమును, భాగినమ్‌=పొందు వానినిగా, 
భృశమ్‌ =మిక్షిలి, కురుతే=చేయును. 


తాత్సర్యము:- సర్వలోకకర్త అయినా సరే, అనంతమైన ఐశ్వర్యం ఉన్నాసరే శివుడు 
“తాను శివుడను” అని శివాభేదమును భావించినచో, సంతోషించి ఎవడైనా ఆతనికి 
తనతో తాదాత్య్యముక్తినిస్తాడు. 


శ్లో  ధర్మార్థకామమోక్షాణాం పారం యాస్యన్తి యేన వై! 
మునయస్తత్సవక్ష్యామి వ్రతం పాశుపతాభిధమ్‌॥ 39 


ప్రతిపదార్థము: - మునయః=మునులారా!, యేన వై=ఏ వ్రతంతో, ధర్మ=ధర్మముయొక్క, 
అర్థ=అర్థముయొక్క కామ=కామముయొక్క మోక్షాణామ్‌ =మోక్షముయొక్క పారమ్‌= 
అవతలి తీరమును, యాస్యంతి=చేరగలరో, (జీవులు) తత్‌=ఆ, పాశుపతాభిధమ్‌=పాశు 
పతము అను పేరుగల, వ్రతమ్‌=వ్రతమును, ప్రవక్ష్యామి =చెప్పగలను. 
తాత్పర్యము:- ఓ మునులారా! జీవులు ఏ వ్రతం చేస్తే ధర్మార్థకామమోక్షములనెడు 
నాల్లు పురుషార్థములను పూర్తిగా సాధించగలరో, అట్టి పాశుపతవ్రతమును గురించి 
మీకు చెప్పగలను. 
శా కృత్వా తు విరజాం దీక్షాం భూతిరుద్రాక్షధారిణః। 
జపనో వేదసారాఖ్యం శివనామసహగస్తకమ్‌॥ 34 


14 శ్రీశివగీతా - ప్రథమోం ధ్యాయః 


ప్రతిపదార్థము:- విరజామ్‌=విరజ అను పేరుగల, దీక్షామ్‌=దీక్షను, కృత్వాతు=చేసి, భూతి 
=భస్మమును, రుధ్రాక్ష=రు ద్రాక్షలను, ధారిణః=ధరించినవారై, వేదసారాఖ్యమ్‌= వేదసారము 
అను పేరుగల, శివనామసహస్రకమ్‌ =శివసహ(స్రనామములను, జపంతః= జపించుచు, 
(తర్వాత శ్లోకములోకి సమన్వయం చేయాలి). 


తాత్పర్యము: - అందువలన మునులారా! మీరు “విరజ” అను దీక్షను చేపట్టి, భస్మరుద్రాక్షలు 
ధరించి “వేదసారం” అని ప్రసిద్ధమైన శివసహ[(స్రనామావళిని జపిస్తూ- (వ్రతం 
అనుష్టించండి). 
శా సన్త్యజ్య తేన మర్త్యత్వం శైవీం తనుమవాప్ప్యథ। 
తతః ప్రసన్నో భగవాజ్భజ్యరో లోకశజ్యరః। 
భవతాం దృశ్యతామేత్య కైవల్యం వః ప్రదాస్యతి। 85 
ప్రతిపదార్థము: - తేన=ఆ వ్రతంచేత, మర్త్యత్వమ్‌=మానవత్వమును, సంత్యజ్య=వదలి, 
శైవీమ్‌=శివసంబంధమైన, తనుమ్‌ =శరీరమును, అవాప్ఫ్యథ=పొందగలరు, తతః=తర్వాత, 
భగవాన్‌=భగవంతుడు, లోక =లోకాలకు, శంకరః =క్షేమకరుడైన, శంకరః=ఈశ్వరుడు, 
ప్రసన్న =అనుగ్రహంగలవాదై, భవతామ్‌ =మీకు, దృశ్యతాం+ఏత్య=కనబడి, వః=మీకు, 
కైవల్యమ్‌ =మోక్షమును, ప్రదాస్యతి=ఇవ్వగలడు. 
తాత్సర్యము:- పాశుపత వ్రతధారణచేత మానవులు తమ మానవలక్షణాన్ని కోల్పోయి 
శివత్వంపొందుతారు. దానివలన లోకశుభకరుడైన శంకరుడు ప్రసన్నుడై మోక్షం ఇవ్వగలడు. 
శో రామాయ దణ్జకారణ్యే యత్సాదాత్ముమృసమృవః। 
తత్సర్వం వః ప్రవక్ష్యామి శృణుధ్వం భక్తియోగినః॥ 36 
ప్రతిపదార్థము: - కుంభసంభవః=అగస్త్యమహర్ని యత్‌=దేనిని, రామాయ=రామునకు, 
దండకారణ్యే=దండకారణ్యమునందు, ప్రాదాత్‌ =ఇచ్చెనో, తత్‌=అది, సర్వమ్‌ =అంతయు, 
వః=మీకు, ప్రవక్ష్యామి =చెప్పగలను, భక్తియోగినః=ఓ భక్తియోగులారా!, శృణుధ్వమ్‌ =వినండి 


తాత్పర్యము:- దండకారణ్యంలో అగస్త్యమహర్షి రామునికి ఈ వ్రతమునుపదేశించెను. 
భక్తియోగులారా! అదంతా మీకు తెలుపగలను. 


ఇతి శ్రీ పద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాగస్రే 
శ్రీ శివరాఘవసంవాదే శివభక్తి-ఉత్కర్న నిరూపణం నామ ప్రథమో౭_ ధ్యాయః। 


Kk చ Kk 


15 


అథ ద్వితీయో 9 ధ్యాయః 


వైరాగ్యోపదేశయోగః 


బుషయ ఊచుః 


శ్లో॥ కిమర్థమాగతో౭_ గస్టో రామచనస్య సన్నిధిమ్‌। 
కథం వా విరజాం దీక్షాం కారయామాస రాఘవమ్‌! 
తతః కిమాప్తవాన్‌ రామః ఫలం తద్వక్తుమర్హసి॥ 1 


ప్రతిపదార్థము: - అగస్యః=అగస్తుడు, రామచంద్రస్య=రామునియొక్క సన్నిధిమ్‌= 
సమీపమునుగూర్చి, కిమర్ధమ్‌=ఎందుకు, ఆగతః=వచ్చెను, విరజామ్‌=విరజ అను, దీక్షామ్‌= 
దీక్షను, రాఘవమ్‌=రాముని, కథం వా=ఎట్లు, కారయామాస=చేయించెను, తతః= 
అందువలన, రామః=రాముడు, కిం ఫలమ్‌= ఏ ఫలమును, ఆప్తవాన్‌=పొందెను, తత్‌= 
ఆ విషయమును, వక్తుమ్‌=చెప్పుటకు, అర్హసి=తగుదువు. 
తాత్సర్యము: - బుషులు అడిగారు - అయ్యా! అగస్య మహర్షి రామచంద్రుని సన్నిధికి 
ఎందుకు వచ్చాడు? ఆయన రాఘవుని చేత విరజాదీక్షను ఎలా చేయించాడు? దానివలన 
రాముడు ఏమి ఫలం పొందాడు? - అదంతా చెప్పవలసినది. 
సూత ఉవాచ - సూతమహర్షి ఇట్లనెను. 
శ్లో రావణేన యదా సీతాం పహృతా జనకాత్మజా! 

తదా వియోగదుఃఖేన విలపన్నాస రాఘవః॥ 2 
ప్రతిపదార్థము: -జనకాత్మజా=జనకపు త్రి అయిన,సీతా =సీతాదేవి, రావణేన =రావణాసురుని 
చేత, యదా=ఎప్పుడు, అపహృతా =అపహరింపబడినదో, తదా=అప్పుడు, సః=ఆ, రాఘవః 
=రాముడు, వియోగదుఃఖేన =విరహదుఃఖంతో, విలపన్‌=ఏడ్చుచు, ఆస=ఉండెను. 
తాత్పర్యము: - జనకాత్మజ అయిన సీతను రావణాసురుడు అపహరించినపుడు రాముడు 
సీత్రాివిరహదుఃఖంతో శోకించుచుందెను. 


16 శ్రీశివగీతా - ద్వితీయో౭ ధ్యాయః 


శ్లో॥ నిర్నిదో నిరహజ్మారో నిరాహారో దివానిశమ్‌। 
మోక్తుమైచ్చత్తతః ప్రాణాన్‌ సానుజో రఘునన్దనః॥ తి 


ప్రతిపదార్థము:- నిర్ణిద్రః=నిద్రలేనివాదై, నిరహంకారః=అహంకారము లేనివాడై, 
దివానిశమ్‌ =రేయింబవళ్ళు, నిరాహారః=ఆహారం లేనివాడై, సానుజః=సోదరసహితుడైన, 
రఘునందనః=రాముడు, తతః=తర్వాత, ప్రాణాన్‌= ప్రాణములను, మోక్తుమ్‌=విడుచుటకు, 
ఐచ్చత్‌=కోరెను. 


తాత్పర్యము: - సీత్రావియోగం వలన రాముడు రేయింబవళ్ళు నిరాహారుడై నిద్రాశూన్యుడై, 
నిరహంకారుడై అనగా దేహాభిమానం లేనివాడై, విలపించి చివజికు ప్రాణత్యాగం 
చేయదలచెను. 


శ్లో॥ లోపాముద్రాపతిర్జాత్వా తస్య సన్నిధిమాగమత్‌। 
అథ తం బోధయామాస సంసారాసారతాం మునిః 4 


ప్రతిపదార్థము: - లోపాముద్రా=లోపాముద్రయొక్క పతిః=భర్త అయిన అగస్త్యుడు, జ్ఞాత్వా= 
ఈ విషయం తెలిసి, తస్య=ఆ రామునియొక్క సన్నిధిమ్‌ =సన్నిధినిగూర్చి, ఆగమత్‌=వచ్చెను, 
అధ =తర్వాత, మునిః=అగస్యముని, తమ్‌ =రామునిగురించి, సంసార =సంసారముయొక్క 
అసారతామ్‌ =తుచ్చత్వమును గూర్చి, బోధయామాస=బోధించెను. 


తాత్సర్యము: - అగస్యుడు రాముని పరిస్థితి తెలిసికొని రామునివద్దకు వచ్చెను. ఆయన 
రామునికి సంసారము సారహీనమని తత్త్వబోధ చేసెను. 
అగస్త్య ఉవాచ 


శ్లో కిం విషీదసి రాజేన్ట! కాన్తా కస్య విచార్యతామ్‌। 
జడః కిం ను విజానాతి దేహోల యం పాబ్బుభౌతికః॥। 5 
ప్రతిపదార్థము: - రాజేంద్ర!=మహారాజా! రామా!, విషీదసి కిమ్‌=శోకించుచున్నావేల?, 
కాంతా=భార్య, కస్య=ఎవనికి? విచార్యతామ్‌=విచారింపబడుగాక!, పాంచభౌతికః=పంచ 
భూతాలతో తయారైన, అయమ్‌=ఈ, జడః=జడమైన (చేతనలేని), దేహః=శరీరము, 
కింను విజానాతి=ఏమి తెలిసికొనును. 


తాత్పర్యము:- రాజా! శ్రీరామచంద్రా! ఎందుకు విచారపడుతున్నావు? ఎవరు భార్య? 
ఎవరు భర్త? ఆలోచించవలసినది. పంచభూతాలతో తయారైన ఈ దేహానికి ఏమి తెలుసు? 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 17 


శ్లో॥ నిర్లేపః పరిపూర్ణశ్చ సచ్చిదానన్దవిగ్రహః। 
ఆత్మా న జాయతే నైవ మ్రియతే న చ దుఃఖభాక్‌॥ 6 


ప్రతిపదార్థము: - నిర్లేపః=ఏ వికారములు అంటనివాడును, పరిపూర్ణశ్చ =అన్ని విషయము 
లందును కోరదగినదిలేనివాడును, సత్‌=సత్త వము, చిత్‌=జ్ఞానము, ఆనంద=ఆనందములే, 
విగ్రహః=శరీరముగా గలవాడును అయిన, ఆత్మా=ఆత్మ, న జాయతే=పుట్టదు, నైవమియతే 
=మరణించదు, దుఃఖభాక్‌ చ=శోక భాజనము గూడా, న=కాదు. 


తాత్పర్యము: - రామా! నీవు ఆత్మవు, ఆత్మకు దుఃఖం మొదలైనవి అంటవు. అది 
నిర్వికారము, నిరంజనము, పూర్ణకామము. సచ్చిదానంద స్వరూపము. అది పుట్టదు 
గిట్టదు. శాశ్వతము. 
శ్లో॥ సూర్యో౭ సౌ సర్వలోకస్య చక్షుష్ట్వేన వ్యవస్థితః। 

తథాపి చాక్షుషైర్గోపైర్న కదాచిద్విలిప్యతే। 

సర్వభూతాన్తరాత్మాపి తద్వద్ద లత్యైర్న లిప్యతే I 7 
ప్రతిపదార్థము: - అసౌ=ఈ కనబడే, సూర్యః=సూర్యుడు, సర్వలోకస్య=సమస్త లోకము 
యొక్క చక్షుష్ట్వేన=నేత్రముగా, వ్యవస్థితః=ఉన్నాడు, తథాపి=అలా నేత్రంగా ఉన్నప్పటికి, 
కదాచిత్‌=ఒకృనాడున్ను, చాక్షు షైః=నేత్రసంబంధమైన, దోషైః=తిమిరము, చత్వారము 
మొదలగు రోగములచేత, న విలిష్యతే=పూయబడుటలేదు, అనగా ఈ దోషములు ఆయనకు 
అంటవు, తద్వత్‌=అట్లే, సర్వభూత=సమస్త జీవులయొక్క అంతరాత్మాపి=అంతరాత్మయును, 
దృశ్యైః=విషయాల చేత, న లిష్యతే=తాకబడదడు. 
తాత్సర్యము: - రామా! ఈ సూర్యుడు, లోకనేత్రము, ఆయనయే మన అందటికి వెలుగును 


ఇచ్చువాడు. అయినను మన కంటికి ఉన్న చత్వారం మొదలగు రోగాలు ఆ లోకనేత్రానికి 
తాకవు. అట్లే సర్వజీవాంతరాత్మ అయిన భగవంతుని విషయాలు తాకజాలవు. 


శ్లో దేహోల పి మలపిణ్లోల యం ముక్తజీవో జడాత్మకః। 

దహ్యతే వహ్నినా కాష్టైః శివాద్యైర్భక్ష్యతే౨-పి వా। 

తథాపి నైవ జానాతి విరహే తస్య కా వ్యథా॥ 8 
ప్రతిపదార్థము: - అయమ్‌=ఈ, దేహః=శరీరము, మల=రక్తమాంసాదిమాలిన్యములయొక్క 
పిండః=ముద్ద, ముక్త=విడువబడిన, జీవః=జీవుడు గలదైనచో, జడాత్మకః=జడ స్వరూప 
మైనది, వహ్నినా =అగ్నిచేత, కాష్టై=కట్టెలచేత, దహ్యతే=దహింపబడును, శివ =నక్క ఆద్యైః 
వా=మొదలగు జంతువులచేతనైనా, భక్ష్యతేపి=తినబడును గూడా, తథాపి=అయినను, 
నైవజానాతి=బాధను గుర్తించదు, విరహే=వియోగమునందు, తస్య=ఆ దేహానికి, వ్యథా= 
బాధ, కా=ఏది? 


18 శ్రీశివగీతా - ద్వితీయో౭ ధ్యాయః 


తాత్సర్యము:- ఈ దేహం రక్తమాంసాదిమాలిన్య సముదాయమైన ఒక పిండం. అనగా 
ముద్ద. దీనిలో జీవుడున్నంతవజకే ఇది ఆడుతుంది. తర్వాత జడమే. దీనిని నిప్పుపై 
కట్టెలతో కాల్చవచ్చును. నక్క మొదలగు శ్వాపదజంతువులు తినివేయవచ్చును. అయినను 
బాధ తెలియని శరీరానికి విరహబాధ ఏమిటి? ఎలా తెలుస్తుంది? 


శ్లో॥ _సువర్ణగౌరీ దూర్వాయా దలవచ్చ్యామలా౭-పి వా। 
పీనోత్తుబ్లస్తనాభో గభుగ్నసూక్ష్మావలగ్నికా॥ 9 


ప్రతిపదార్థము:- సువర్ణ=బంగారంవలె, గౌరీ=పచ్చనిది, దూర్వాయాః=గరికయొక్క 
దలవత్‌=ఆకువలె, శ్యామలాపి వా=ఆకుపచ్చనిదిగాని, పీన =బలిసిన, ఉత్తుంగ=ఎత్తయిన, 
స్తనాభోగ=స్తనభారముచేత, భుగ్న=వంగిన, సూక్ష్మ=సన్నని, అవలగ్నికా =నడుముగలదియు. 


తాత్సర్యము:- బంగారంవలె పచ్చనిది, లేదా గరికవలె కాస్త నల్లనిదిగాని, బలిష్టమైన 
స్తనభారంచేత కొంచెం వంగిన సన్నని నడుము గలదియు - 


శ్లో॥ _బృహన్నితమృజఘనా రక్తపాదసరోరుహా। 
రాకాచనముఖభీ బిమృప్రతిబిమృరదచ్చదా ॥ 10 


ప్రతిపదార్థము: - బృహత్‌ =పెద్ద, నితంబ=పిటుదులు, జఘనా=వెనుకభాగము గలదియు, 
రక్త=ఎజ్జిని, పాదసరోరుహా=కమలములవంటి పాదములుగలదియు, రాకా=పూర్ణిమనాటి, 
చంద్ర=చంద్రునివంటి, ముఖీ=ముఖముగలదియు, వింబ=దొండపండునకు, ప్రతిబింబ= 
సమానమైన, రదచ్చదా =అధరోష్టముగలదియు. 


తాత్పర్యము: - పెద్ద నితంబము, జఘనములు, ఎజ్జని పాదకమలములు, పున్నమ చంద్రుని 
వంటి మొగము, దొండపండువంటి ఎజ్జిని పెదవులు గలదియు - 


శ్లో  నీలేన్టీవరనీకాశనయనద్వయ శోభితా;। 
మత్తకోకిలసల్లాపా మత్తద్విరదగామినీ॥ 11 


ప్రతిపదార్థము: - నీల=నల్లని, ఇందీవర =కలువలతో, నీకాశ=సమానమైన, నయనద్వయ= 
కన్నుల జంటచేత, శోభితా=అందమైనదియు, మత్త=మావిచిగురుతిని మదించిన, కోకిల= 
కోకిలవంటి, సల్లాపా=మాటలుగలదియు, మత్త=మదించిన, ద్విరద=ఏనుగువలె, గామినీ 
=నడచునదియు. 


తాత్పర్యము: - నల్ల కలువలవంటి కళ్ళు, మత్తకోకిలవంటి కంఠధ్వని, మత్తగజమువంటి 
అందమైన నడక గలదియు అగు స్త్రీ - 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 19 


శ్లో! కటాక్షైరనుగృపహ్హాతి మాం పజ్బోషు శరోత్తమైః। 
ఇతి యో మన్యతే మూర్ధు స తు పళ్ళోషు శాసితః॥ 12 
ప్రతిపదార్థము: -మామ్‌=నన్ను పంచేషు =మన్మథునియొక్క శరోత్తమైః =ఉత్తమబాణములైన, 
కటాక్షై=క్రీగంటిచూపులతో, అనుగృషహ్చాతి=అనుగ్రహించుచున్నది, ఇతి=అని, యః=ఏ, 
మూర్థః=మూర్చుడు, మన్యతే=తలచునో, సతు=వాడైతే, పంచేషు=మన్మథునిచేత, శాసితః 
=శాసింపబడినవాడు. 


తాత్పర్యము:- అటువంటి సుందరమైన స్తీ నన్ను మన్మథబాణములవంటి తన 
కటాక్షములతో అనుగ్రహించుచున్నదని తలచిన మూర్భుడు మన్మథునికి వశవర్తియైనటైె. 


శ్లో తస్యావివేకం వక్ష్యామి శృణుష్వావహితో నృష॥ 13 


ప్రతిపదార్థము:- నృప!=రాజా!, తస్య=వానియొక్క అవివేకమ్‌=అవివేకమును గురించి, 
వక్ష్యామి=చెప్పగలను, అవహితః=సావధానుడవై, శృణుష్ట=వినుము. 


తాత్సర్యము:- రామచంద్రా! అట్టి వ్యక్తియొక్క అవివేకమును వివరిస్తాను. సావధానుడవై 
వినుము. 


శ్లో। నచ స్త్రీ న పుమానేష నైవ చాయం నపుంసకః। 
అమూర్తః పురుషః పూర్ణో ద్రష్టా దేహే సజీవనః॥ 14 


ప్రతిపదార్థము: - అయమ్‌=వీడు (అనగా ఆత్మ), స్త్రీ చపస్తీ అయినా, న=కాడు, ఏషు= 
వీడు, పుమాన్‌=పురుషుడు, న=కాడు, అయమ్‌=వీడు, నపుంసకః చ=నపుంసకుడున్ను, 
నైవ=కానేకాడు, అమూర్తః=మూర్తి (ఆకారము) లేనివాడు, పూర్ణః=పరిపూర్ణుడైన, పురుషః 
=పురుషుడు, ద్రష్టా=చూచువాడు, దేహే=దేహమునందు సజీవనః=జీవనము గలవాడు. 


తాత్పర్యము:- తనను స్త్రీ అనుగ్రహిస్తున్నది అని అనుకొనేవాడు ఎవడు? ఆత్మ ఆ ఆత్మకు 
స్త్రీ, పురుషు నపుంసకలింగ భేదాలు లేవు. ఒక దృఢమైన, కనబడే ఆకారము లేదు. 
పూర్ణపురుషుడతడు. అతను దేహమునందు నివసించి బ్రతుకువాడు. ఈ జగత్తును అతడు 
చూచుచుండును. 
శో యా తన్వజ్జీ మృదుర్చాలా మలపిణ్ణాత్మికా జడా। 

సా న పశ్యతి యత్మిజ్సిత్‌ న శృణోతి న జిఘ్రతి॥ 15 
ప్రతిపదార్థము:- యా=ఎవరు (ఏ స్త్రీ, తన్వంగీ=సన్నని శరీరముగలదియో, మృదుః= 
మెత్తనిదో, బాలా=బాలికయో, మల =రక్తమాంసాదిమాలిన్యములయొక్క పిండాత్మికా=ముద్ద 


10 


20 శ్రీశివగీతా - ద్వితీయో౭ ధ్యాయః 


వంటిదో, సా=ఆ స్తీ (అనగా ఆరూపము), జడా=జడమైనది, యత్మించిత్‌=ఏ కొంచెమును, 
న పశ్యతి=చూడదు, నశ్చణోతి=వినదు, న జిఘ్రతి=వాసనచూడదు. 


తాత్సర్యము: - ఏ స్త్రీని చూచి ఈ మూర్చుడు ఆత్మ సౌందర్యమును గాక శరీర సౌందర్యమును 
గుర్తించాడో, ఇంతకు ఆ స్రీ మలపిండస్వరూపమైన ఒక జడపదార్థము. ఆ పదార్థము 
దేనినీ చూడదు, వినదు, వాసనపట్టదు. అందలి ఆత్మయే ప్రాణమే ఈ పనులన్ని చేసేది. 
ఆకర్షణ కారణమైనది మాత్రము శరీరం. అది వట్టి జడపదార్థము. 


శ్లో చర్మమాత్రా తనుస్తస్యా బుద్ధ్యా వీక్షస్వ రాఘవ! 
యా ప్రాణాదధికా సైవ హన్త తే స్యాద్‌ ఘృణాస్పదమ్‌॥ 16 


ప్రతిపదార్థము: - తస్వాః=అమెయొక్క, తనుః=శరీరము, చర్మమా్రా=కేవలము చర్మమే, 
రాఘవ=రామా!, బుద్భ్యా=బుద్ధితో, వీక్షస్వ=గమనింపుము, యా=ఏ స్తీ, ప్రాణాత్‌=నీ 
ప్రాణముకన్న, అధికా =అధికురాలో, సైవ=ఆమెయే, తే=నీకు, ఘృణా=జుగుప్పకు, 
ఆస్పదమ్‌ =స్టానము, స్యాత్‌=కాగలదు. 


తాత్సర్యము:- ఆమెను, ఆమె శరీరసౌందర్యమును, చర్మసౌందర్యముగా మాత్రమే 
గమనించగలిగితే, తత్త్వం తెలుస్తుంది. ఎవరు నీకు ఇంతకుముందు ప్రాణాధికమైన 
ప్రియురాలో ఆమె ఒకప్పుడు జుగుష్పపడదగిన మాంసమాలిన్య పిండంగా కనబడుతుంది. 


శ్తో॥ జాయన్తే యది భూతేభ్యో దేహినః పాబ్బుభౌతికాః। 

ఆత్మా యద్యేకలస్తేషు పరిపూర్ణః సనాతనః। 

కా కాన్తా తత్ర కః కాన్త సర్వ ఏవ సహోదరాః॥। 17 
ప్రతిపదార్థము: - పాంచభౌతికాః==పంచభూతసంయోగ సంబంధమైన, దేహినః= 
దేహధారులు, భూతేభ్యః=భూతములనుండి, జాయంతే యది=పుట్టుచున్న పక్షమున, 
తేషు=వాటి యందు పరిపూర్ణః=పూర్ణకాముడైన, సనాతనః=అనాది అయిన, ఆత్మా=ఆత్మ, 
ఏకలో యది=ఒక్కడే అయితే, తత్ర=ఆ పక్షమున, కాంతా=భార్య, కా=ఎవరు?, కాంతః 
=భర్త, క=ఎవరు? సర్వే=అందరూ, సహోదరా ఏవ=సోదరులే. 
తాత్పర్యము:- ఈ పాంచభౌతిక శరీరాలు భూమి మొదలగు భూతములనుండి పుట్టగా, 


వీటియందున్న పూర్ణుడు అనాది అయిన ఆత్మ ఒక్కటే అయితే, ఇక్కడ భార్య ఎవరు? 
భర్త ఎవరు? అందరున్ను సోదరులే. 


శ్లో నిర్మితాయాం గృహావల్యాం తదవచ్చిన్నతాం గతమ్‌। 
నభస్తస్యాం తు దగ్ధాయాం న కాజ్సొత్‌ క్షతిమృచ్చతి॥ 18 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 21 


ప్రతిపదార్థము: - గృహావల్యామ్‌ =గృహసముదాయము, నిర్మితాయామ్‌ =కట్టబడగా, తత్‌= 
ఆ గృహసముదాయముచేత, అవచ్చిన్నతాం గతమ్‌=వేరు చేయబడినదైన, నభః=ఆకాశము, 
తస్యాం తు=ఆ గృహాలసముదాయం, దగ్గాయాం తు=తగులబడినట్లయితే, కాంచిత్‌=ఏ 
మాత్రపు, క్షతిమ్‌=దెబ్బను న బుచ్చతి=పొందదు. 
తాత్సర్యము:- చక్కని యిల్లుకట్టగా అందులో కొంత ఆకాశం 'భాళీ” రూపంలో అసలు 
ఆకాశం నుంచి విడివడుతుంది. అట్టి విడివడిన 'గృహాకాశం' (ఇంట్లో ఖాళీ ప్రదేశం) 
గృహం తగులబడినా తగులబడదు. 
శ్లో॥ తద్వదాత్మాపి దేహేషు పరిపూర్ణః సనాతనః। 
హన్యమానేషు తేష్వేవ స స్వయం నైవ హన్యతే॥ 19 


fy 


ప్రతిపదార్థము: - తద్వత్‌=ఆ ఆకాశములాగా, దేహేషు=దేహములందు, ఆత్మాపి=ఆత్మ 
గూడా, పరిపూర్ణః=పూర్ణమై, సనాతనః=అనాదియె ఉంటున్నది, తేష్వేవ=ఆ శరీరములే, 
హన్యమానేషు=కొట్టబడుచుండగా / చంపబడుచుండగా, సః=ఆ ఆత్మ, స్వయమ్‌=తాను, 
నైవ హన్యతే=కొట్టబడడు / చంపబడడు. 


తాత్సర్యము:- గృహంలో గృహాకాశం ఉన్నట్లే ఈ శరీరాలలో అనాది పదార్థమైన “ఆత్మ 
పూర్ణరూపంతో ఉంటున్నది. గృహములు తగులబడినా “ఆత్మ” తగులబడనట్లు, శరీరమును 
కొట్టినా/చంపినా ఆత్మ దెబ్బ తినదు. 


శ్లో హనా చేన్మన్యతే హన్తుం హతశ్చేన్మన్యతే హతమ్‌। 
తావుభౌ న విజానీతో నాయం హన్తి న హన్యతే॥। 20 


ప్రతిపదార్థము:- హంతా=చంపువాడు / కొట్టువాడు, హంతుమ్‌=కొట్టుటకు, మన్యతే 
చేత్‌=తలచినను, హతః=కొట్టబడినవాడు, హతమ్‌=తనను కొట్టబడిన వానినిగా, మన్యతే 
చేత్‌=తలచినను, తౌ=వారు, ఉభౌ=ఇద్దరు, న విజానీతః=ఎజుగరు, అయమ్‌=ఈ కొట్టేవాడు, 
న హంతి =ఆత్మను కొట్టుటలేదు, అయమ్‌ =ఈ కొట్టబడినట్లు తలచువాడు, న 
హన్యతే =కొట్టబడుటలేదు. 


తాత్సర్యము:- అవతలి వ్యక్తిని కొట్టాలనుకొనేవారు వ్యక్తిని అనగా ఆత్మను కొట్టలేదు. 
శరీరాన్ని కొట్టగలడు, తనను ఎవరో కొట్టారు అని అనుకొనేవాడు తన ఆత్మను ఎవరూ 
కొట్టలేదని తలచుచూ, తన శరీరాన్ని కొట్టినా తననే కొట్టినట్లు భావిస్తాడు. వీరిద్దరికి 
శరీరమే తామన్న భావనవలన ఈ (భ్రాంతికలుగుతున్నది. వారిద్దరికి తెలియదు. 
కొట్టినవాడు ఆత్మకాదు. కొట్టబడినదీ ఆత్మకాదు. 


11 


22 శ్రీశివగీతా - ద్వితీయో౭ ధ్యాయః 


శ్తో॥ అస్మాన్నృపాతిదుఃఖేన కిం ఖేదస్యాస్తి కారణమ్‌! 
స్వస్వరూపం విదిత్వేదం దుఃఖం త్యక్త్వా సుఖీభవ॥ 21 


ప్రతిపదార్థము: - నృప! =రాజా!, అస్మాత్‌=ఇందువలన, అతిదుఃఖేన =మిక్కిలి శోకముతో, 
కిమ్‌=ఏమిపని?, ఖేదస్య=దుఃఖమునకు, కారణమ్‌=కారణము, కిమ్‌ అస్తి=ఏమి కలదు? 
స్వస్వరూపమ్‌=నీ ఆత్మ స్వరూపమును, విదిత్వా=తెలిసికొని, ఇదమ్‌=ఈ, దుఃఖమ్‌= 
దుఃఖమును, త్యక్త్వా=విడిచి, సుఖీ=సుఖవంతుడవు, భవ=కమ్ము. 


తాత్సర్యము: - కనుక, ఓ రాజా! అతి దుఃఖము పడకుము. ఇచ్చట దుఃఖమునకు కారణము 
ఏమున్నది? కనుక ఆత్మ స్వరూపమైన నీ సచ్చిదానందరూపమును గమనించి దుఃఖమును 
వదలి సుఖంగా ఉండుము. 


శ్రీరామ ఉవాచ-శ్రీరాముడు ఇట్లనెను. 


శ్లో; మునే! దేహస్య నో దుఃఖం నైవ చేత్సరమాత్మనః। 
సీతావియోగదుఃఖాగ్నిర్మాం భస్మీకురుతే కథమ్‌॥ 22 


ప్రతిపదార్థము: - మునే=మునీ! దేహస్య=శరీరమునకు, దుఃఖమ్‌=దుఃఖము, నోచేత్‌= 
లేకపోతే, పరమాత్మనః=పరమాత్మకు, దుఃఖమ్‌=దుఃఖము, నైవచేత్‌=లేకపోతే, సీతా=సీతతో 
వచ్చిన, వియోగ=విరహంవలన వచ్చిన, దుఃఖాగ్నిః=శోకాగ్సి మామ్‌=నన్ను, కథమ్‌=ఎట్లు, 
భస్మీకురుతే =భస్మం చేయుచున్నది? 


తాత్పర్యము:- అగస్త్యమహర్షీ! నా దేహం జడం అన్నారు. దానికి దుఃఖం తెలియదు. 
నేను పరమాత్మనన్నారు. దానికి అసలు శోకం ఉండదు. అది సచ్చిదానందరూపం. 
మతి సీతావిరహాగ్ని నన్నెలా భస్మం చేస్తున్నది? చెప్పండి. 
శ్లో! సదానుభూయతే యో౭_ర్థః స నాస్తీతి త్వయేరితః। 
జాయతాం తత్ర విశ్వాసః కథం మే మునిపుజ్జవ!॥। 28 


ప్రతిపదార్థము:- యః=ఏ, అర్థః=అర్థము / విషయము, సదా=ఎల్లప్పుడు, అనుభూయతే= 
అనుభవింపబడుచున్నదో, సః=ఆ అర్థము, నాస్తీతి=లేదని, త్వయా =నీచేత, ఈరితః=చెప్ప 
బడినది, మునిపుంగవ! =మునిశ్రేష్టా!, తత్ర=ఆ విషయమై, మే=నాకు, విశ్వాసః=నమ్మకము, 
కథమ్‌=ఎట్లు, జాయతామ్‌=కలుగవలెను? 


తాత్పర్యము: - అయ్యా! మహర్షీ! నేను నిత్యము అనుభవిస్తున్న యీ శోకం మిథ్య అని 
మీరంటున్నారు. ఈ మాటపై నాకు నమ్మకం ఎలా కలుగుతుంది? 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 23౩ 


శ్తో॥ అన్యోం త్ర నాస్తి కో భోక్తా యేన జన్లుః ప్రతప్వతే। 
సుఖస్య వా౭_పి దుఃఖస్య తద్రూహి మునిసత్తమ!॥ 24 
ప్రతిపదార్థము: - అన్యః=నేనుకాక మటౌకడు, అత్ర=ఈ దేహంలో, నాస్తి=లేడు, యేన= 
ఏ శోకంతో, జంతుః=జీవుడు, ప్రతప్యతే=తపించునో, సుఖస్య=అట్టి సుఖమునకు, 
దుఃఖస్య వాపి=దుఃఖమునకు గాని, భోక్తా=అనుభవకర్త, క=ఎవడు? మునిసత్తమ! =ముని 
శ్రేష్ట! తత్‌=ఆ విషయమును గూర్చి, బ్రూహి=చెప్పుము. 


తాత్పర్యము: - మునీశ్వరా! నా శరీరం జడం. అది అనుభవించదు. నేను ఆనందస్వరూప 
మైన ఆత్మను. పూర్ణుడను. నాకు సుఖదుఃఖములు లేవు - అంటివి. మతి యిచ్చట సుఖ 
దుఃఖాలు అనుభవించటానికి శరీరం, ఆత్మ - తప్ప మటొకరు ఎవరు ఉన్నారు? మత్‌ 
నాకు దుఃఖానుభవం ఉన్నది. ఈ విషయాన్ని గూర్చి వివరింపుము. 


అగస్త్య ఉవాచ-అగస్త్యు డిట్లనెను. 


శ్లో॥ దుర్దేయా శామృవీ మాయా తయా సంమోహ్యతే జగత్‌! 
మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరమ్‌॥ 25 


ప్రతిపదార్థము: - శాంభవీ=శంభు సంబంధిని అయిన, మాయా=మాయ, దుర్జేయా= 
తెలియరానిది, తయా=దానిచే, జగత్‌=ప్రపంచము, సమ్మోహ్యతే =మోహింపబడును, 
మాయాం తు=మాయను, ప్రకృతిమ్‌ =ప్రకృతినిగా, మహేశ్వరం తు= ఈశ్వరుని అయితే, 
మాయినమ్‌=మాయగలవానినిగా, విద్యాత్‌= తెలిసికొనవలెను. 


తాత్పర్యము:- శాంభవమాయ తెలిసికొన శక్యం గానిది. దానివలన ప్రపంచం మోహంలో 
పడిపోతుంది. మాయను ప్రకృతి అని గ్రహించవలసినది. మాయావి మహేశ్వరుడే. 


శ్లో తస్యావయవభూతైస్తు వ్యాప్తం సర్వమిదం జగత్‌! 
సత్యజ్ఞానాత్మకో౨ నన్నో విభురాత్మా మహేశ్వరః 
తస్యైవాంశో జీవలోకే హృదయే ప్రాణినాం స్థితః॥ 26 
ప్రతిపదార్థము:- తస్య=ఆ మహేశ్వరునియొక్క అవయవభూతైస్తు=అవయవములైన 
పదార్థములచేత, ఇదమ్‌=ఈ, సర్వమ్‌=సమస్తమైన, జగత్‌=ప్రపంచం, వ్యాప్తమ్‌ =వ్యాపింప 
బడినది, మహేశ్వరః =ఈశ్వరుడు, సత్యజ్ఞానాత్మకః =సత్యజ్ఞానస్వరూపుడు, అనంతః=అంత 
రహితుడు, విభుః=సర్వవ్యాపకుడు, ఆత్మా=అఆతృ అయినవాడు, తస్య=ఆ మహేశ్వరుని 
యొక్క అంశ ఏవ=అంశమే, జీవలోకే=ప్రాణిసమూహమునందు, ప్రాణినామ్‌=జీవుల 
యొక్క హృదయే=హదయమునందు, స్థితః=ఉన్నది. 


12 


24 శ్రీశివగీతా - ద్వితీయో౭ ధ్యాయః 


తాత్సర్యము:- ఆ మహేశ్వరునియొక్క అవయవములైన పదార్థములే, ఈ సమస్తమైన 
ప్రపంచంలో వ్యాపించినవి. ఈశ్వరుడు సత్యజ్ఞానస్వరూపుడు, అంతరహితుడు, సర్వ 
వ్యాపకుడు, ఆత్మ అయినవాడు. అట్టి మహేశ్వరునియొక్క అంశమే ప్రాణి సమూహము 
నందు, జీవులయొక్క హృదయమునందు ఉన్నది. 
శ్లో॥ విస్ఫులిజ్లా యథా వహ్నేర్దాయన్తే కాష్టయోగతః। 
అనాదికర్మసమృద్దాస్తద్వదంశా మహేశితుః। 
అనాదివాసనాయుక్తాః క్షేత్రజ్ఞా ఇతి తే స్మృతాః 27 


ప్రతిపదార్థము: - కాష్ట్రయోగతః =కట్టెలసంబంధంవలన, వహ్నే=అగ్నినుండి, విస్ఫులింగాః 
=నిప్తురవ్వలు, యథా=ఎలా, జాయంతే =పుట్టునో, తద్వత్‌=అలా, మహేశితుః=ఈశ్వరుని 
యొక్క అంశాః=అంశలు, అనాది=అనాదినుంచి వచ్చిన, కర్మ=కర్మములతో, సంబద్దాః 
=సంబంధముగలవై, అనాది=అనాది అయిన, వాసనా=కర్మసంస్మారములతో, యుకాః 
=కూడినవై, లే=ఆ అంశలు, క్షేత్రజ్ఞా ఇతి=క్షేత్రజ్ఞులని స్మృతాః=చెప్పబడినవి. 


తాత్పర్యము: - కట్టెలతో సంబంధంవలన నిప్పునుండి రవ్వలు రేగినట్లు మహేశ్వరుని 
యందు జీవాంశలు వచ్చినవి. అవి అనాది కర్మ సంస్కార వాసనలతో జీవులయినవి. 
వారికే క్షేత్రజ్ఞులని పేరు. 


ఖో; మనోబుద్ధిరహజ్మారళ్చిత్తం చేతి చతుష్టయమ్‌! 
అన్తకరణమిత్యాహుస్తత్ర తే ప్రతిబిమ్బితాః॥। 28 


శ్తో॥ జీవత్వం ప్రాప్నయుః కర్మఫలభోక్తార ఏవ తే। 
తతో వైషయికం తేషాం సుఖం వా దుఃఖమేవ వా! 
త ఏవ భుజ్ఞుతే భోగాయతనేం స్మిన్‌ శరీరకే॥ 29 


ప్రతిపదార్థము: - మనః=మనస్సు, బుద్ధిః=బుద్ధి, అహంకారః =అహంకారము, చిత్తం చ= 
చిత్తము (స్మరణశక్తిి, ఇతి=అని, చతుష్టయమ్‌ =నాలుగును, అంతఃకరణమితి =అంతః 
కరణ మని, ఆహుః=చెప్పుచున్నారు, తత్ర=ఆ అంతఃకరణమునందు, ప్రతిబింబితాః= 
ప్రతిబింబించినవారై, తే=ఆ అంశలు, జీవత్వమ్‌ =జీవత్వమును, ప్రాప్నుయుః=పొందెదరు, 
తే ఏవ=వారే, కర్మఫల =కర్మఫలితములకు, భోక్తారః =అనుభవకర్తలు. తతః=అందువలన, 
లేషామ్‌=వారికి సంబంధించిన, వైషయికమ్‌=విషయములకు సంబంధించిన, సుఖం 
వా=సుఖమునుగాని, దుఃఖమేవ వా=దుఃఖమునేగాని, భోగాయతనే=భో గస్థానమైన, అస్మిన్‌= 
ఈ, శరీరకే =శరీరమునందు, త ఏవ=వారే, భుంజతే =అనుభవించుదురు. 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 25 


తాత్పర్యము:- మనస్సు బుద్ది అహంకారం, చిత్తం - అని నాలుగు కలిపి “అంతః 
కరణం” అంటారు. ఇందులో ప్రతిబింబించిన ఈశ్వరాంశలే జీవులవుతారు. వారే కర్మఫల 
భోగం పొందేవారు. వారి విషయసుఖదుఃఖాలను వారే ఈ భోగస్థానమైన శరీరంలో 
ఉండి అనుభవించి తీరవలెను. 


శ్లో స్థావరం జజ్ఞ్జమం చేతి ద్వివిధం వపురుచ్యతే। 

స్థావరాస్తత్ర దేహాః స్యుః సూక్ష్మా గుల్మలతాదయః। 

అణ్జజాః స్వేదజాస్తద్వదుద్భిజ్ఞా ఇతి జబ్గమాః॥। 30 
ప్రతిపదార్థము: - వపుః=శరీరము, స్థావరమ్‌=స్థిరమని, జంగమంచేతి=చరమని, ద్వివిధమ్‌ 
=రెండు విధములుగా, ఉచ్యతే =చెప్పబడుచున్నది, తత్ర=అందులో, స్థావరాః=స్థిరమైన 
(కలదని) దేహాః=దేహములు, సూక్ష్మాః=సూక్ష్మమైన, గుల్మ=పొదలు, లతాదయః=తీగలు 
మొదలైనవి, తద్వత్‌=అట్లే, జంగమాః=చరదేహములు, అండజాః=గ్రుడ్గునుంచి వచ్చేవి, 
స్వేదజాః=చెమటవలన పుట్టెవి, ఉద్భిజ్ఞాః=చీల్చుకొని వచ్చునవి, ఇతి=అని కలవు. 


తాత్పర్యము: -స్థావరమని,జంగమమని రెండు రకాలు శరీరాలు. పొదలు తీగలు మొదలైనవి 
స్థావరములు. అండజములు, స్వేదజములు ఉద్భిజ్జ్ఞములు మొదలైనవి జంగమములు. 


శ్లో యోనిమన్యే ప్రపద్యన్తే శరీరిత్వాయ దేహినః 
స్థాణుమన్యే౭_నుసంయన్తి యథాకర్మ యధథా[(శుతమ్‌॥ 81 


ప్రతిపదార్థము: - యథాకర్మ=కర్మను బట్టి ఫ్‌ యథాశ్రుతమ్‌ =శాస్తమునుబట్టి, అన్వ్యే=కొందటు, 
దేహినః=జీవులు, శరీరిత్వాయ=దేహధారి అగుటకు, యోనిమ్‌=జాతిని/జన్మను, ప్రపద్యంతే 
=ఫొందెదరు, అన్వే=మతికొందరు, స్థాణుమ్‌ స్థిర (స్థావర) జాతిని, అనుసంయంతి= 
అనుసరించెదరు 


తాత్పర్యము: - దేహధారులు తమ తమ కర్మ, జ్ఞానము మొదలగు వాటినిబట్టి రకరకాల 
జాతులలోనికి వెళ్ళెదరు. మజికొందరు స్థావరములైన జన్మలలోనికి పోయెదరు. 


శ్తో॥ సుఖ్యహం దుఃఖ్యహం చేతి జీవ ఏవాల_భిమన్యతే। 
నిర్లేపోల పి పరం జ్యోతిర్మోహితః శమ్భుమాయయా॥ 32 


ప్రతిపదార్థము: - నిర్లేపః==ఎటువంటి వికారములు అంటని, పరం జ్యోతిః అపి=పరంజ్యోతి 
అయినను, శంభు=శివుని యొక్క మాయయా=మాయచేత, మోహితః=మోహం పొందిన 
వాడై, జీవఏవ=జీవుడే, అహమ్‌=నేను, సుఖీ=సుఖముగలవాడను, అహమ్‌=నేను,దుఃఖీ 
చేతి=దుఃఖముగలవాడను అనియు, అభిమన్యతే =అభిమానపడును. 


13 


26 శ్రీశివగీతా - ద్వితీయో౭ ధ్యాయః 


తాత్పర్యము: - జీవుడు పరంజ్యోతి అయిన పరమశివుని అంశయే. ఆయనకు ఏ దుఃఖ 
వికారాలు అంటవు. కాని “శాంభవమాయ” వలన మోహితుడై తాను దుఃఖీనని సుఖీనని 
భావించును. 


శ్తో॥ కామః క్రోధస్తథా లోభో మదో మాత్సర్యమేవ చ। 
మోహతశ్చేత్యరిషడ్వర్గమహజ్మారగతం విదుః! 833 


ప్రతిపదార్థము: - కామః=కామము, కోధః=క్రోధము, తథా=అట్లే, లోభు=లోభము, మదః 
=మదము, మాత్సర్యమేవ చ=మాత్సర్యమని, మోహశ్చేతి=మోహమని, పేర్లుగల, 
అరిషడ్వర్గమ్‌ =ఆరు శత్రువుల సమూహమును, అహంకార =అహంకారమునందు, 
గతమ్‌ =ఉన్న దానినిగా, విదుః=భావించిరి. 


తాత్సర్యము:- కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యము, మోహము - 
అని ఆరు భావములు శత్రువర్గములని అవి అహంకారంలో అంతర్గతంగా ఉన్నవని 
అంటారు. 


శ్లో॥ ఏవ బధ్యతే జీవః స్వప్నజాగ్రదవస్థయోః। 


స 

సుష పౌ తదభావాచ్చ జీవః శజ్మరతాం గతః॥। 34 
ప్రతిపదార్థము:- స ఏవ=అదే, జీవః=జీవుడు, స్వప్ప=స్వప్నావస్థలోను, జాగ్రదవస్థయోః 
=జాగరణావస్థలోను, బధ్యతే =బంధింపబడును, సుషుప్తా=గాఢనిద్రలో, తదభావాత్‌= 
అహంకారం లేకపోవుటవలన, జీవః=జీవుడు, శంకరతామ్‌ =శంకరత్వాన్ని గతః=పొందెను. 


తాత్సర్యము: -అహంకారం పనిచేయుచుండటంవలన జీవుడు, స్వప్పంలోను, జాగరణలోనూ 
జీవుడు బంధింపబడును. సుషుప్తిలో అనగా గాఢనిద్రలో అహంకారం అంతఃకరణం 
పనిచేయవు కనుక జీవుడు “శంకరుడు” గానే అవుతాడు. 
శో, స వివ మాయాసంస్పృష్టః కారణం సుఖదుఃఖయోః। 

శుక్తౌ రజతవద్విశ్వం మాయయా దృశ్యతే శివే॥ 835 
ప్రతిపదార్థము:- మాయా=మాయచేత, సంసృష్టః=కలసినవాడై, స ఏవ=ఆ జీవుడే, సుఖ 
దుఃఖయోః=సుఖదుఃఖములకు, కారణమ్‌ =కారణమగును, శుక్తి=ముత్యపు చిప్పయందు, 
రజతవత్‌=వెండికనబడినట్లు, శివే=శివునియందు, విశ్వమ్‌=ప్రపంచము, మాయయా= 
మాయచేత దృశ్యతే =కనబడును. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 27 


తాత్పర్యము:- మాయతో కలసిన ఆ జీవుడే జాగరణాది దశలలో సుఖదుఃఖాలకు 
కారణమవుతున్నాడు. ముత్యపుచిప్పయందు వెండి “భ్రాంతిగా కన్పడినట్లు, శివనియందు 
విశ్వం మాయతో కనబడుతున్నది. 


శో తతో వివేకజ్ఞానేన న కో౭ ప్యత్రాస్తి దుఃఖభాక్‌। 
తతో విరమ దుఃఖాత్‌ త్వం కిం ముధా పరితప్యసే॥ 36 


ప్రతిపదార్థము:- తతః=అందువలన, వివేకజ్ఞానేన=వివేకం తెలిసికొనుటచే, కోల_పి= 
ఎవడును, దుఃఖభాక్‌=దుఃఖము పొందువాడు, అత్ర=ఇచ్చట, నాస్తి=లేడు, తతః=అందు 
వలన, దుఃఖాత్‌=దుఃఖమునుండి, విరమ =విరమింపుము, త్వమ్‌ =నీవు ముధా=వ్యర్థముగా, 
పరితప్యసే =తపించుచున్నావు. 


తాత్పర్యము:- కనుక ఆత్మ - అనాత్మ వివేచన ద్వారా జ్ఞానం పొందినవాడెవడును, 
ఇచ్చట దుఃఖభాజనుడు కాడు. కనుక దుఃఖము మానుము. వృధాగా సంతాపం చెందు 
తున్నావు ఎందుకు? 


శ్రీరామ ఉవాచ-శ్రీరాముడు ఇట్లనెను. 


శ్లో మునే! సర్వమిదం తథ్యం యన్మదగ్రే త్వయేరితమ్‌। 
తథాపి న జహాత్యేతత్‌ ప్రారబ్ధాదృష్టముల్బణమ్‌!। 37 


ప్రతిపదార్థము: - మునే!=అగస్త్యమహర్షీ! మదగ్రే=నా ఎదుట, త్వయా=నీచేత, ఈరితమ్‌= 

చెప్పబడినది, యత్‌=ఏదో, ఇదమ్‌ =అది, సర్వమ్‌ =అంతా, తథ్యమ్‌ =నిజమే, తథాపి= 

అయినను, ఉల్పణమ్‌ =తీవ్రమైన, ఏతత్‌ =ఈ, ప్రారబ్ధాదృష్టమ్‌ =ప్రారబ్ధం అనబడు 

అదృష్టము, న జహాతి=విడుచుట లేదు. 

తాత్పర్యము:- మహర్షీ! నీవు చెప్పినదంతా వాస్తవమే. కాని తీవ్రమైన ప్రారబ్ధం నన్ను 

వదలుటలేదు. 

శ్లో మత్తం కుర్యాద్యథా మద్యం నష్టావిద్యమపి ద్విజమ్‌! 

తద్వత్రారబ్ధభోగో౨ పి న జహాతి వివేకినమ్‌॥ 838 

ప్రతిపదార్థము: - మద్యమ్‌=కల్లు, నష్టావిద్యమ్‌=జ్ఞానియెన, ద్విజమపి=ద్విజునైనను, యథా 

=ఎలా, మత్తమ్‌ =మత్తునిగా, కుర్యాత్‌=చేయునో, తద్వత్‌=అలా, ప్రారబ్ధభోగోపి= ప్రారబ్ద 

కర్మానుభవంగూడా, వివేకినమ్‌=జ్ఞానినైనను, న జహాతి=వదలదు. 


14 


28 శ్రీశివగీతా - ద్వితీయో౭ ధ్యాయః 


తాత్పర్యము: - కల్లు ఎంతటి జ్ఞానినైనా ఎలా మత్తుడిని చేస్తుందో, అలా ప్రారబ్ధానుభవం 
గూడా వివేకవంతుడైన వానినైనను వదలదు. 


శా తతః కిం బహునోక్తేన ప్రారబ్ధసచివః స్మరః। 
బాధతే మాం దివారాత్రమహజ్నారో౭ పి తాదృశః॥ 839 


ప్రతిపదార్థము: - తతః=అందువలన, బహునా=చాలా, ఉక్తేన =చెప్పుటచేత, కిమ్‌=ఏమి 
ప్రయోజనము?, ప్రారబ్ధ=ప్రారబ్ధము, సచివః=మంత్రిగాగల, స్మరః=మన్మథుడు, దివా 
రాత్రమ్‌=రేయింబవళ్ళు, మామ్‌=నన్సు బాధతే=బాధించుచున్నాడు, అహంకారోపి= 
అహంకారం గూడా, తాద్భశః=అటువంటిదే. 


తాత్సర్యము: - ఇన్ని మాటలు చెప్పటం ఎందుకు? ప్రారబ్దాన్ని తోడుగా పెట్టికొని మన్మథుడు 
నన్ను రేయింబవళ్ళు బాధించుచున్నాడు. అహంకారం గూడా అట్లే బాధించుచున్నది. 


శ్లో అత్యన్తపీడితో జీవః స్థూలదేహం విముఖ్బతి। 
తస్మాజ్జీవాప్తయే మహ్యముపాయః క్రియతాం ద్విజ! 40 


ప్రతిపదార్థము: - అత్యంత=మిక్కిలి, కీడితః=బాధింపబడిన, జీవః=జీవుడు, స్టూలదేహమ్‌= 
స్టూలశరీరమును, విముంచతి=విడుచును, ద్విజ! =మహర్షీ!, తస్మాత్‌=అందువలన, 
మహ్యమ్‌ =నాకు, జీవాప్తయే=ప్రాణాలుండుటకు, ఉపాయః=ఉపాయము, క్రియతామ్‌= 
చేయబడుగాక! 


తాత్పర్యము: - మిక్కిలి పీడితుడైన జీవుడు బాధ భరించలేక శరీరత్యాగం చేయగలడు. 
కనుక మహర్షీ! నాకు ప్రాణములు నిలుచు ఉపాయం చెప్పవలసినది. 


ఇతి శ్రీ పద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్తే 
శ్రీ శివరాఘవసంవాదే వైరాగ్యోపదేశో నామ 
ద్వితీయో౭. ధ్యాయః॥। 


29 


అథ తృతీయో 9 ధ్యాయః 


విరజాదీక్రానిరూపణయోగః 


అగస్త్య ఉవాచ-అగస్తుుడిట్లనెను. 


శ్లో॥ న గృహ్లాతి వచః పథ్యం కామక్రోధాదిపీడితః। 
హితం న రోచతే తస్య ముమూర్నోరివ భేషజమ్‌॥ 1 


ప్రతిపదార్థము: - కామ=కామము, క్రోధ=క్రోధము, ఆది=మొదలగువానిచే, పీడిత్ర=పీదింప 
బడినవాడు, పథ్యమ్‌ =హితమైన, వచః=మాటను, న గృహ్లాతి=స్వికరించడు, ముమూర్వో 
= చావదలచినవానికి, భేషజమివ=బెషధమువలె, తస్య=అట్టివానికి, హితమ్‌=హితమైన 
విషయము, న రోచతే=నచ్చదు. 
తాత్సర్యము:- కామక్రోధాది పీడితుడైన మనిషి మంచి మాటను స్వీకరించడు. చావగోరిన 
వారికి మందు సహించనట్లుు, అట్టివానికి మంచి సలహాలు నచ్చవు. 
శ్లో; మధ్యే సముద్రం యా నీతా సీతా దైత్యేన మాయినా। 
ఆయాస్యతి నరశ్రేష్ట! సా కథం తవ సన్నిధిమ్‌॥ 2 
ప్రతిపదార్థము: - నర్రేష్ట! =పురుషోత్తమా!, మాయినా=మాయావి అయిన, దైత్యేన= 
రావణాసురునిచేత, మధ్యేసముద్రమ్‌=సముద్రమధ్యములోకి, యా=ఏ, సీతా=సీత, నీతా= 
తీసికొనిపోబడినదో, సా=ఆమె, తవ=నీయొక్క సన్నిధిమ్‌=సమీపమును, కథమ్‌ =ఎట్లు, 
ఆయాస్యతి=రాగలదు? 
తాత్సర్యము:- మహామాయావి అయిన రావణాసురుడు సీతను ఎత్తుకొని పోయి సముద్ర 
మధ్యంలో ఉంచాడు. అట్టి సీత - రామా! నీ సన్నిధికెలా వస్తుంది? అసాధ్యం కదా! 
శ్లో॥ బధ్యంతే దేవతాః సర్వా ద్వారి మర్మటయూథవత్‌। 
కిళ్చ చామరధారిణ్యో యస్య సన్తి సురాబ్ఞనాః॥ తి 


30 శ్రీశివగీతా - తృతీయోల ధ్యాయః 


ప్రతిపదార్థము: - యస్య=ఏ రావణునియొక్క ద్వారి=గుమ్మమునందు, సర్వాః=అందటు, 
దేవతాః=దేవతలు, మర్మటయూథవత్‌=క్రోతులగుంపువలె, బధ్యంతే=కట్టివేయబడెదరో, 
కిఇ్ప=ఇంతేగాక, యస్య=ఎవనికి, సురాంగనాః=దేవతాస్త్రీలు, చామర =వింజామరలను, 
ధారిణ్యః=ధరించువారై, సంతి=ఉండెదరో. 


తాత్సర్యము: - దేవతలందబు రావణాసురుని గుమ్మమున కోతులగుంపువలె కట్టివేయబడి 
యుండెదరు. దేవతాస్త్రీలు అతనికి చామరధారిణులై వింజామరలు వీచెదరు. అంతటి 
శక్తిమంతుడు ఆ రావణుడు. 


శ్లో భుజ్చే త్రిలోకీమఖిలాం యః శంభువరదర్ప్చితః। 
నిష్మజ్ఞకం తస్య జయః కథం తవ భవిష్యతి। 4 
ప్రతిపదార్థము: - శంభు=శివునియొక్క, వర=వరముచేత, దర్చితః=దర్పించినవాదడై, యః 
=ఏ రావణుడు, అఖిలామ్‌=సమస్తమైన, త్రిలోకీమ్‌=లోకత్రయమును, నిష్మంటకమ్‌= 
నిరాటంకముగా, భుంక్తే=అనుభవించుచున్నాడో, తస్య=ఆ రావణునియొక్క, జయః= 
జయము, తవ=నీకు, కథమ్‌=ఎట్లు, భవిష్యతి=కాగలదు. 
తాత్పర్యము:- శంభుదత్త వరాలతో దర్పం పెంచికొన్న ఆ రావణుడు ముల్లోకములను 
నిరాటంకముగా అనుభవించుచున్నాడు. అట్టి ప్రభావశాలిని నీవు ఎట్లు జయించగలవు? 
శ్లో _ఇన్టజిన్నామ పుత్రో యస్తస్యాస్తీశ వరోద్ధతః। 
తస్యాగ్రే సజ్గరే దెవాః బహువారం పలాయితాః॥ ర్‌ 
ప్రతిపదార్థము: - తస్య=ఆ రావణునికి, ఈశ =ఈశ్వరునియొక్క వర=వరములచే, ఉద్ధతః 
=పొగరెక్కిన, ఇంద్రజిత్‌ నామ=ఇంద్రజిత్తు అను, పుత్తః=కొడుకు, యః=ఎవడు, అస్తి= 
ఉన్నాడో, తస్య=అతనియొక్క అ(గ్రే=ఎదుట, సంగరే=యుద్ధమునందు, దేవాః=దేవతలు, 
బహువారమ్‌=చాలసార్లు, పలాయితాః=పరుగెత్తిరి. 
తాత్సర్యము:- రావణునికి ఇంద్రజిత్తు అని ఒక కొడుకు ఉన్నాడు. వానికిన్ని ఈశ్వర 
వర సంపద ఉన్నది. వానిముందర యుద్ధంలో దేవతలు పలుమార్లు పరాజయం పొంది 
పారిపోయినారు. 
శో కుమృకర్ణాహ్వయో భ్రాతా యస్యా౭స్తి సురసూదనః। 
అన్యో దివ్యాస్తసంయుక్తశ్చిరం జీవీ విభీషణః॥ 6 
ప్రతిపదార్థము: -యస్య=ఎవనికి, సుర=దేవతలను, సూదనః =చంపునట్టి : కుంభకర్ణాహ్వ 
యః=కుంభకర్ణుదని పేరుగల, భాతా=సోదరుడు, అస్తి=కలడో, అన్యః=మటొక తమ్ముడు, 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 31 


దివ్యాస్త=దివ్యాస్తములతో, సంయుక్తు=కూడిన, చిరం జీవీ=చిరజీవి అయిన, విభీషణః 
=విభీషణుడు, కలడో - 

తాత్పర్యము: - దేవఘాతకుడైన కుంభకర్ణుడను పేరుగల తమ్ముడు, అట్లే దివ్యాస్త సంపన్ను 
డైన, చిరజీవి అయిన విభీషణుడను మటొక తమ్ముడు - ఆ రావణాసురునకు రక్షణగా 
ఉన్నారు. 


శ్తో॥ దుర్గం యస్యా౭_స్తి లజ్మాఖ్యం దుర్లేయం దేవదానవైః। 
చతురజ్ఞబలం యస్య వర్తతే కోటి సంఖ్యయా। 
ఏకాకినా త్వయా జేయః స కథం నృపననన!॥ 7 


ప్రతిపదార్థము: - నృపనందన! =రాజపుత్రా!, యస్య=ఎవనికి, దేవదానవైః=సురాసురులచే, 
దుర్ణైయమ్‌ =తెలియరాని, లంకాఖ్యమ్‌=లంక అను పేరుగల, దుర్గమ్‌=దుర్లము, అస్తి=కలదో, 
యస్య=ఎవనికి, కోటి సంఖ్యయా=కోట్ల సంఖ్యలో, చతురంగ=గుట్టములు, ఏనుగులు, 
రథములు, కాల్బంట్లుగల, బలమ్‌=సైన్యం, వర్తతే=కలదో, సః=అట్టి రావణుడు, ఏకాకినా= 
ఒంటరివైన, త్వయా =నీచేత, కథమ్‌ =ఎట్లు, జేయః=జయింపదగును. 
తాత్సర్యము:- అతని దుర్గం లంకా పట్టణం. అది సురాసురులకు గూడా తెలియని 
గహనము. వానికి కోట్ల సంఖ్యలో, చతురంగ సైన్యం ఉన్నది. అట్టి రావణుని నీవు 
ఒంటరిగా ఎలా జయింపగలవు. 
శ్లో॥ అకాంక్షతే కరే ధర్తుం బాలశ్చన్హమసం యథా। 

తథా త్వం కామమోహేన జయం తస్యా9_భివాజ్భసి॥ 8 
ప్రతిపదార్థము: - బాలః=పిల్లవాడు, చం[ద్రమసమ్‌=చందమామను, కరే=చేతియందు, 
ధర్తుమ్‌=ధరించుటకు, యథా=ఎట్లుు, ఆకాంక్షతే=కోరునో, తథా =అట్టు, త్వమ్‌ =నీవు, 
కామమోహేన = కామముచేత, అజ్ఞానంచేత, తస్య = ఆ రావణునియొక్క జయమ్‌ = 
జయించుటను, అభివాంఛసి =కోరుచున్నావు. 


తాత్పర్యము:- పిల్లవాడు చందమామను చేత్తో పట్టుకొనవలెనని కోరినట్లు నీవు ఆ రావణుని 
గెలవాలని కోరుతున్నావు. 


శ్రీరామ ఉవాచ-శ్రీరాముడు ఇట్లనెను. 


శ్లో॥ క్షత్రియోం_హం ముని శ్రేష్ట! భార్యా మే రక్షసా హృతా। 
యది తం న నిహన్మా్యాశు జీవనే మే9 స్తి కిం ఫలమ్‌! 9 


16 


32 శ్రీశివగీతా - తృతీయోల ధ్యాయః 


ప్రతిపదార్థము: - మునిశ్రేష్ట! =మునీశ్వరా! అహమ్‌=నేను, క్షతియః=రాజవంశీయుడను, 
మే=నా, భార్యా=భార్య, రక్షసా=రాక్షసునిచేత, హృతా=అపహరింపబడినది, తమ్‌=ఆ 
రాక్షసుని, ఆశు=శీఘ్రముగా, న నిహన్మి యది=చంపనట్లయితే,మే=నా, జీవనే= 
బ్రతుకుటలో, ఫలమ్‌=ప్రయోజనము, కిమ్‌=ఏమి? 


తాత్సర్యము:- అయ్యా! మునీశ్వరా! నేను క్షత్రియుడను. నా భార్యను రాక్షసుడు 
అపహరించాడు. వానిని నేను శీఘ్రముగా చంపకపోయినచో ఇక నా బతుకుకు 
అర్థమేమిటి? 


శ్లో అతస్తే తత్త్వబోధేన న మే కిజ్బిత్రయోజనమ్‌। 
కామక్రోధాదయః సర్వే దహన్వేతే తనుం మమ। 
అహజ్నారో9 పి మే నిత్యం జీవనం హర్తుముద్యతః।॥ 10 


ప్రతిపదార్థము:- అతః=కనుక, తే=నీ, తత్త్వబోధేన=తత్త్వబోధచేత, కించిత్‌ =కొంచెమైనను, 
ప్రయోజనమ్‌ =ఫలము, న=లేదు, ఏతే=ఈ కామక్రోదాదయః=కామము, క్రోధము 
మొదలైనవి,సర్వే=అన్నియును, మమ=నాయొక్క తనుమ్‌ =శరీరమును, దహంతి=దహించు 
చున్నవి. అహంకారోపి=అహంకారము గూడా, మే=నా, జీవనమ్‌=టబ్రతుకును, హర్తుమ్‌= 
హరించుటకు, ఉద్యతః=సిద్ధమైనది. 


తాత్పర్యము:- కనుక, మునీంద్రా! నీ తత్త్వబోధవలన నాకు ప్రస్తుతం ప్రయోజనం 
లేదు. ఈ కామక్రోధాదులు నా శరీరాన్ని దహించివేస్తున్నవి. అహంకారం ప్రాణాలు 
తీయటానికి సిద్ధపడింది. 


శ్లో హృతాయాం నిజ కాన్తాయాం శత్రుణా౭_ వమతస్య వా! 
యస్య తత్త్వబుభుత్సా స్యాత్‌ స లోకే పురుషాధమః॥ 11 
ప్రతిపదార్థము: - నిజ=తన, కాంతాయామ్‌=భార్య, హృతాయామ్‌=అపహరింపబడగా, 
శత్రుణా=శత్రువుచేత, అవమతస్య వా=అవమానింపబడిన వానికి గాని, యస్య=ఎవనికి, 
తత్త్వైతత్త్వ్వము యొక్క బుభుత్సా=జిజ్ఞాస, స్యాత్‌=కలుగునో, సః=వాడు, లోకే=లోకము 
నందు, పురుషాధమః=అధమ పురుషుడు. 
తాత్పర్యము: - అయ్యా! భార్యను అపహరించిన సందర్భంలో గాని, శత్రువువలన 
అవమానం జరిగిన సందర్భంలో గాని ఎవనికి ప్రతీకారేచ్చకు బదులు తత్త్వజిజ్ఞాస 
కలుగుతుందో వాడు పురుషాధముడు. 
శ్లో॥ తస్మాత్తస్య వధోపాయం లజ్ఞయిత్వాంబుధిం రణే। 
బ్రూహి మే మునిశార్జూల! త్వత్తో నాన్యో9 స్తి మే గురుః॥ 12 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 383 


ప్రతిపదార్థము: - మునిశార్జూల = మునిశ్రేష్టా, తస్మాత్‌ = అందువలన, అంబుధిమ్‌ = 
సముద్రమును, లజ్జయిత్వా = దాటి, తస్య=ఆ రావణునియొక్క వధోపాయమ్‌ = చంపే 
ఉపాయమును, బ్రూహి=చెప్పుము, మే=నాకు, త్వత్తః=నీ కన్న అన్యః=మటొక, గురుః 
=గురువు, న=లేడు. 


తాత్సర్యము:- ఓ మునీశ్వరా! సముద్రము దాటి లంకకు వెళ్ళి ఆ రాక్షసుని చంపే 
ఉపాయం చెప్పవలసినది. నీ కన్నా నాకు గొప్ప గురువు మఠటొకడు లేడు. 


అగస్త్య ఉవాచ-అగస్త్యుడు ఇట్లనెను. 


శ్లో, ఏవం చేచ్చరణం యాహి పార్వతీపతిమవ్యయమ్‌। 
స చేత్ర్రసన్నో భగవాన్‌ వాజ్ళితార్థం ప్రయచ్చతి॥। 13 


ప్రతిపదార్థము: - ఏవం చేత్‌=అట్లయినచో, అవ్యయమ్‌ =శాశ్వతుడైన, పార్వతీపతిమ్‌ =పార్వతీ 
భర్త అయిన పరమేశ్వరుని, శరణమ్‌ =శరణు, యాహి=పొందుము, సః=ఆ, భగవాన్‌= 
భగవంతుడు, ప్రసన్న చేత్‌=ప్రసన్నుడైనచో, వాంఛిత=కోరబడిన, అర్థమ్‌=విషయమును, 
ప్రయచ్చతి =ఇచ్చును. 
తాత్సర్యము:- అట్లయినచో, రామా! శాశ్వతుడైన పార్వతీవల్లభుని శరణు వేడుము. 
ఆయన అనుగ్రహించి నీ కోరిక తీర్చగలడు. 
శ్లో _దేవైరజేయః శక్రాద్యైర్దనిణా బ్రహ్మణాపి వా 

సతే వధ్యః కథం వా స్యాచ్చబజ్మరానుగ్రహం వినా॥॥ 14 
ప్రతిపదార్థము: - శక్రాద్యైః=ఇంద్రుడు మొదలగు, దేవై=దేవతలచేత, హరిణా =విష్ణువుచేత, 
బ్రహ్మణాపి వా=బ్రహ్మచేతగాని, అజేయః=జయింపశక్యముగాని, సః=ఆ రావణుడు శంకర= 
శివునియొక్క అనుగ్రహం వినా=అనుగ్రహం లేకుండా, తే=నీకు, కథం వా=ఎట్లు, వధ్యః 
=వధింపదగినవాడు, స్యాత్‌=అగును. 


తాత్సర్యము:- ఆ రావణుడు ఇంద్రాది దేవతలకుగాని, విష్ణువుకుగాని, బ్రహ్మకుగాని, 

జయింప శక్యం కాడు. అట్టివానిని నీవు శంకరానుగ్రహం లేకుండా ఎలా గెలువగలవు? 
శ్లో అతస్త్వాం దీక్షయిష్యామి విరజామార్గమా్రితః। 

తేన మార్గేణ మర్యత్వం హిత్వా తేజోమయో భవ॥ 15 


ప్రతిపదార్థము: - అతః=అందువలన, విరజా=విరజా అను దీక్షయొక్క మార్గమ్‌= 
మార్గమును, ఆశ్రిత =ఆశ్రయించినవాడనై, త్వామ్‌ =నిన్ను, దీక్షయిష్యామి=దీక్షలోకి తేగలను 


17 


34 శ్రీశివగీతా - తృతీయోల ధ్యాయః 


తేన=ఆ, మార్గేణ =విరజామార్గముతో, మర్త్యత్వమ్‌ =మానవత్వమును, హిత్వా=వదలి, 
తేజోమయః=తేజోమయుడవు, భవ=కమ్ము. 


తాత్సర్యము: - కనుక విరజా మార్గమున నీకు దీక్ష ఇస్తాను. ఆ దీక్షతో నీవు నీ మానవ 
లక్షణమును వదలి తేజోమయుడవు కమ్ము. 
శ్లో; యేన హత్వా రణే శత్రూన్‌ సర్వాన్‌ కామానవాప్ప్వుసి। 
భుక్త్వా భూమణ్ణలం చాన్తే శివసాయుజ్యమాప్ఫ్యసి॥ 16 
ప్రతిపదార్థము: - యేన=ఏ విరజామార్గముచేత, శత్రూన్‌=శత్రువులను, రణే=యుద్ధము 
నందు, హత్వా=చంపి, సర్వాన్‌=సమస్తమైన, కామాన్‌=కోరికలను, అవాప్స్యసి=పొందగలవు, 
భూమండలం చ=భూమండలమునుగూడా, భుక్తాా=అనుభవించి, అంతే=జీవితాంతమున, 
శివ=శివునితో, సాయుజ్యమ్‌ =సాయుజ్యమోక్షమును, ఆప్స్యసి =పొందగలవు. 
తాత్పర్యము: - విరజామార్గమువలన నీవు తప్పక నీ శత్రువులను చంపి, నీ కోరికలన్ని 
తీర్చుకొనగల్లెదవు. ఈ భూమండలమునకు రాజువై రాజ్యమనుభవించి చివబకు 
శివసాయుజ్యమును పొందగలవు. 
సూత ఉవాచ-సూతుడు ఇట్లనెను. 
శ్లో; అథ ప్రణమ్య రామస్తం దణ్జవన్మునిసత్తమమ్‌। 
ఉవాచ దుఃఖనిర్ముక్తః ప్రహృష్టేనాన్తరాత్మనా॥ 17 
ప్రతిపదార్థము:- అథ =అగస్త్యుని మాటల తర్వాత, రామః=రాముడు, తమ్‌=ఆ, 
మునిసత్తమమ్‌ =ముని శ్రేష్టుని, దండవత్‌=దండమువలెపడి, ప్రణమ్య=నమస్మరించి,దుఃఖ = 
దుఃఖమువలన, నిర్ముక్తః=వదలబడినవాదై, ప్రహృష్టేన=మిక్కిలి సంతోషించిన, 
అంతరాత్మనా =అంతరాత్మతో, ఉవాచ=ఇట్లనెను. 
తాత్పర్యము: - అగస్త్యుని మాటలు విని రాముడు దుఃఖ విముక్తుడై, సంతసించిన మనస్సుతో 
ఆమునికి సాష్టాంగ ప్రణామము చేసి యిట్లనెను. 
శ్రీరామ ఉవాచ-శ్రీరాముడు ఇట్లనెను. 
శ్లో  కృతార్గోత హం మునే! జాతో వాజ్ళితార్జో మమాగతః। 
పీతామ్బుధిః ప్రసన్నస్త్వం యది మే కిము దుర్లభమ్‌! 
అతస్త్వం విరజాదీక్షాం (బ్రూహి మే మునిసత్తమ!॥ 18 


ప్రతిపదార్థము: - మునే!=అగస్యమహర్షీ! అహమ్‌=నేను, కృతార్థః=కృతార్థుడను, జాతః 


శ్రీఫలమజ్టురీవ్యాఖ్యా 85 


=అయితిని, మమ=నాయొక్క, వాంఛితార్థః=కోరిక, ఆగతః =వచ్చినది, పీతాంబుధిః= 
సముద్రమును త్రాగిన, త్వమ్‌ =నీవు, ప్రసన్నోయది=నాయందనుగ్రహము కలవాడవైనచో, 
మే=నాకు, దుర్లభమ్‌ =దుర్లభమైనది, కిము=ఏమి కలదు? మునిసత్తమ! =ముని శ్రేష్టా!, 
విరజా=విరజ అనబడు, దీక్షామ్‌=దీక్షను, బ్రూహి=చెప్పుము. 


తాత్పర్యము:- మహర్షీ! నేను ధన్యుడనైతిని. నా కోరిక తీరినది. సముద్రమునే త్రాగిన 
మహాత్ముడవు. నీవు ఇలా అనుగ్రహిస్తే నాకు దుర్లభం ఏమున్నది. కనుక నాకు విరజాదీక్షను 
అనుగ్రహింపుము. 


అగస్త్య ఉవాచ-అగస్త్యుడు ఇట్లనెను. 
శ్లో॥ శుక్లపక్షే చతుర్దశ్యామష్టమ్యాం వా విశేషతః 

ఏకాదశ్యాం సోమవారే ఆర్హాయాం వా సమారభేత్‌॥ 19 

ప్రతిపదార్థము: - శుక్షపక్షే=శుక్షపక్షమున, విశేషతః = ప్రత్యేకముగా, చతుర్దశ్యామ్‌ =చతుర్దళి 

లోను, అష్టమ్యాం వా=అష్టమిలోగాని, ఏకాదశ్యామ్‌=ఏకాదశిలోగాని, సోమవారే=సోమ 

వారమునందుగాని, ఆర్జాయామ్‌ వా=ఆరయందుగాని, సమారఖభేత్‌=ప్రారంభింపవలెను. 


తాత్పర్యము:- శుక్ల చతుర్దశీ సోమవారం, శుక్లాష్టమీ సోమవారం, శుక్ల ఏకాదశీ 
సోమవారం గాని, ఆర్థానక్షత్రంలోగాని ఈ దీక్షను ఆరంభింపవలెను. 


శ్లో; యం వాయుమాహుర్యం రుద్రం శాశ్వతం పరమేశ్వరమ్‌। 
పరాత్పరం పరం చాహుః పరాత్సరతరం శివమ్‌। 
బ్రహ్మణో జనకం విష్ణోర్వహ్నేర్వాయోః సదాశివమ్‌॥ 20 


శా ధ్వాత్వాగ్నినాల_వసథ్వాగ్నిం విశోధ్య చ పృథక్‌ పృథక్‌! 

పబ్బుభూతాని సంయమ్య దగ్వ్వా గుణవిధి(క్రమాత్‌॥ 21 
ప్రతిపదార్థము: - యమ్‌=ఎవరిని, వాయుమ్‌ =వాయువునుగాను, యమ్‌=ఎవనిని, రుద్రమ్‌ 
=రుద్రునిగా, శాశ్వతమ్‌=శాశ్వతుడైన, పరమేశ్వరమ్‌=పరమేశ్వరునిగా, పరాత్సరమ్‌= 
పరాత్పరునిగాను, పరం చ=పరునిగాను, పరాత్సరతరం చ=పరాత్సరతరునిగాను, శివమ్‌ 
శివునిగాను, బ్రహ్మణః= బ్రహ్మకు, విష్ణోః=విష్ణువుకు, వహ్నే=అగ్నికి, వాయోః=వాయువునకు, 
జనకమ్‌=మూలకారణమైన, సదాశివమ్‌=ఆ సదాశివుని, ధ్యాత్వా=ధ్యానముచేసి, అగ్నినా= 
అగ్నితోను, ఆవసథ్యాగ్నిమ్‌ =ఆవసథ్యాగ్నిని, పృథక్‌ పృథక్‌ =విడివిడిగా, విశోధ్య చ=శోధించి, 
పంచభూతాని =పంచభూతాలను, సంయమ్యు=నియమించి, గుణ=గుణములయొక్క విధి= 
విధులయొక్క క్రమాత్‌=వరసతో, ధ్యాత్వా=ధ్యానించి. 


18 


36 శ్రీశివగీతా - తృతీయోల ధ్యాయః 


తాత్సర్యము: - వేదవేత్తలు ఎవరిని వాయువని, రుద్రుడని, శాశ్వతుడైన పరమేశ్వరుడని, 
పరాత్పరుడని, పరుడని, పరాత్సరతరుడని, శివుడని చెప్పుచున్నారో. బ్రహ్మ విష్ణు వహ్నే 
వాయ్వాదులకు జనకుడైన ఆ సదాశివుని ధ్యానించి, అగ్నితో ఆవసధ్యాగ్నిని శోధించి, విడిగా 
అగ్నులను శోధించాలి. పంచభూతాలను నియమించాలి. గుణవిధిప్రకారం ధ్యానించాలి. 


శ్లో మాత్రాః పజ్బ చతస్రశ్చ త్రిమాత్రా ద్విస్తతఃపరమ్‌। 


ఏకమాత్రమమాత్రం చ ద్వాదశాన్తవ్యవస్థితమ్‌॥ 22 
శ్లో॥ స్థిత్వా స్థాప్యామృతో భూత్వా వ్రతం పాశుపతం చరేత్‌! 
ఇదం వ్రతం పాశుపతం వదిష్యామి సమాసతః॥ 23 


ప్రతిపదార్థము: - మాత్రాః=మాత్రలు, పంచ=ఐదును, చతస్రశ్చ=నాలుగును, త్రిమా(్రాః 
=మూడును,ద్విః=రెండును, తతఃపరమ్‌ =తర్వాత, ఏకమాత్రమ్‌ =ఒకమాత్రను,అమాత్రం చ 
=మాత్రారహితముగా, ద్వాదశాంత =ద్వాదశాంతపీఠమునందు, వ్యవస్థితమ్‌ =ఉన్నవాడును 
అగు, ఈశ్వరుని, స్థిత్వా=తత్త్వస్థితిలో ఉండి, స్థాష్య=ఉంచి, అమృతః=అమృతరూపుడుగా, 
భూత్వా= అయి, పాశుపతమ్‌ =పాశుపతవ్రతమును, చరేత్‌=ఆచరింపవలయును, 
ఇదమ్‌=ఈ, పాశుపతమ్‌=పాశుపతమను, వ్రతమ్‌ =వ్రతమును, సమాసతః=సంక్షిప్తంగా, 
కథయిష్వే= చెప్పబోవుచున్నాను. 
తాత్పర్యము: - పంచభూతములయొక్క పంచతన్మాత్రలను వరసగా ధ్యానించి, మాత్రా 
రహితుడై ద్వాదశాంత పీఠమున నున్న ఆ నిష్మల పరబ్రహ్మమును తత్త్వ స్థితిలో ఉంచి 
అమృత రూపుడై పాశుపతవ్రతమును చేయవలయును. ఈ వ్రతవిధానమంతా నేను 
సంక్షిప్తంగా చెబుతాను. 
శ్లో; ప్రాతరేవంతు సంకల్ప్య నిధాయాగ్నిం స్వశాఖయా। 

ఉపోషితః శుచిః స్నాతః శుక్షామ్బరధరః స్వయమ్‌॥ 24 
ప్రతిపదార్థము: - ప్రాతః=ప్రొద్దున, ఏవంతు=ఇలా, సంకల్ప్య=సంకల్పించి, స్వశాఖయా = 
తమశాఖ (ప్రకారం, అగ్నిమ్‌ =అగ్నిని, నిధాయ=ఉంచి, ఉపోషితః=ఉపవసించినవాడై, 
శుచిః=పరిశుద్దుడై, స్నాతః=స్నానముచేసినవాడై, స్వయమ్‌=స్వయంగా శుక్లాంబర =తెల్లని 
వస్త్రాలను, ధరః=ధరించినవాడై - 
తాత్పర్యము: - ప్రొద్దున “పాశుపతవ్రతం కరిష్యే” అని సంకల్పించి తన వేదశాఖనుబట్టి 
అగ్నిని ఆరాధించి, స్నానంచేసి శుచియై, శుక్షాంబరధరుడై ఉపవసించవలయును. 

శో శుక్షయజ్ఞోపవీతశ్చ శుక్షమాల్యానులేపనః। 
జుహుయాద్‌ విరజామనైః ప్రాణాపానాదిభిస్తతః॥। 25 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 37 


శ్లో అనువాకాన్తమేకాగ్రః సమిదాజ్యచరూన్‌ పృథక్‌! 
ఆత్మన్యగ్నిం సమారోప్య యాతే అగ్నేతి మన్రతః॥ 26 
ప్రతిపదార్థము: - శుక్ల=తెల్లని, యజ్ఞోపవీతశ్చ=జందెముగలవాడై, శుక్ల=తెల్లని, మాల్య= 
పుష్పమాలలు మొదలైనవి, అనులేపనః=గంధము గలవాడై, తతః=తరువాత, ప్రాణా 
పానాదిభిః=ప్రాణాపానములు మొదలైన, విరజామంతైః=విరజామంత్రములతో, 
అనువాకాంతం =అనువాకము పూర్తి అయ్యేదాకా, సమిత్‌=సమిధలను, ఆజ్య=నేతిని, 
చరూన్‌=అన్నపదార్థమును, పృథక్‌=విడిగా, ఏకాగ్రు=శ్రద్ధగలవాడై, జహుయాత్‌=హోమము 
చేయవలయును. యాతే అగ్నేతిమన్రతః=యాతే అగ్నే అనుమంత్రంతో, ఆత్మని=తనయందు, 
అగ్నిమ్‌ =అగ్నిని, సమారోప్య=న్యాసముచేసి. 
తాత్పర్యము: - తెల్లని జందెము, తెల్లని గంధమాల్యములు ధరింపవలయును. తరువాత 
ప్రాణాపానాది మంత్రాలతో అనువాకము పూర్తి అయ్యేంతవజకు విరజాహోమం 
చేయవలయును, సమిధలు, నేయి, చరువు (అన్నము) వీటిని ఆ మంత్రాలతో విడివిడిగా 
హోమం చేయవలయును. తరువాత “యాతే అగ్నే” మొదలైన మంత్రాలతో అగ్నిని 
తనయందు న్యాసము చేయవలయును. 
శ్లో భస్మాదాయాగ్నిరిత్యాద్యైః విమృజ్యాజ్లాని సంస్పృశేత్‌। 
భస్మచ్చన్నో భవేద్విద్వాన్‌ మహాపాతకసంభవైః। 
పాపైర్విముచ్యతే సత్యముచ్యతే చన సంశయః 27 
ప్రతిపదార్థము: - అగ్నిరిత్యాద్యైః=అగ్నిః మొదలగు మంత్రములతో, భస్మ=భస్మమును, 
ఆదాయ =గ్రహించి,విమృజ్య =నలిపి, అంగాని=తన అవయములను, సంస్పృశేత్‌=స్ప ఎ్రలింప 
వలయును. విద్వాన్‌=విద్వాంసుడు, భస్మ=భస్మముచేత, ఛన్నః=కప్పబడినవాడుగా, భవేత్‌= 
కావలయును. మహాపాతక=పంచమహాపాతకములనుండి, సంభవైః=పుట్టిన, పాపైః= 
పాపములచేత, విముచ్యతే =విడువబడును, సత్యమ్‌ =సత్యము, ఉచ్యతే =చెప్పబడుచున్నది, 
సంశయః=సందేహము, న=లేదు. 
తాత్పర్యము: -'అగ్ని మొదలగు మంత్రాలతో భస్మమునుమంత్రించి దానితో సర్వాంగములు 
తాకాలి. శరీరమంతా భస్మం పూసికొనాలి. దానివలన మహాపాతకములు ఉపపాతకములు 
అన్ని అతనిని వదలిపోవును. ఇది పూర్తిగా సత్యము. సందేహము లేదు. 
శ్తో॥ అగ్నివీర్యం యతో భస్మ వీర్యవానృస్మసంయుతః। 
భస్మస్నానరతో విప్రో భస్మశాయీ జితేస్టియః। 
సర్వపాపవినిర్ముక్తః శివసాయుజ్యమాప్ప్నుయాత్‌॥। 28 


19 


38 శ్రీశివగీతా - తృతీయోల ధ్యాయః 


ప్రతిపదార్థము: - యతః=ఎందువలన, భస్మభస్మము, అగ్నివీర్యమ్‌ =అగ్ని సారమో, 
అందువలన, భస్మసంయుతః=భస్మం పూసికొన్నవాడు, వీర్యవాన్‌=బలంగలవాడు, భస్మ= 
భస్మముతో, స్నాన =స్నానమునందు, రతః=ఆసక్తుడైనవాడు, భస్మ=భస్మమునందు శాయీ= 
పరుండువాడు, జితేంద్రియః=ఇంద్రియనిగ్రహం గలవాడున్ను అయిన, విప్ర=బ్రాహ్మణుడు, 
సర్వపాప=సమస్త పాపములనుండి, వినిర్ముక్తః=విడువబడినవాడై, శివసాయుజ్యమ్‌ = 
శివైక్యమును, ఆప్పుయాత్‌=పొందును. 

తాత్సర్యము:- భస్మము - అగ్నివీర్యము. భస్మలిప్తుడు వీర్యవంతుడు. భస్మస్నానము, 
భస్మశయనము చేయు జితేంద్రియుడైన విప్రుడు సర్వపాపవిముక్తుడై శివసాయుజ్యమును 
పొందును. 


శ్లో॥ ఏవం కురు మహాభాగ! శివనామసహ(స్రకమ్‌। 

ఇదం తు స్యమృదాస్యామి తేన సర్వార్థమాష్ప్యుసి॥ 30 
ప్రతిపదార్థము: - మహాభాగ=మహాశయా!, ఏవమ్‌=ఈ విధముగా, కురు=చేయుము. 
ఇదంతు=ఈ, శివనామసహస్రకమ్‌=శివసహస్రనామములను, సంప్రదాస్యామి=ఇచ్చెదను. 
తేన=అందుచేత, సర్వార్థమ్‌=సమస్త ప్రయోజనమును, ఆష్యుసి=పొందగలవు. 
తాత్సర్యము:- మహాశయా! నేను చెప్పినట్లు చేయుము. అందుకు తోడుగా నీకు ఈ 
శివసహస్రనామములను ఇచ్చెదను. వీటివలన నీవు సమస్త ప్రయోజనమును పొందెదవు- 
సూత ఉవాచ-సూతుడు ఇట్లనెను. 


శ్లో॥ ఇత్యుక్త్వా (ప్రదదౌ తస్మై శివనామసహస్రకమ్‌। 
వేదసారాభిదం నిత్యం శివప్రత్యక్షకారకమ్‌॥ 81 


ప్రతిపదార్థము: - ఇతి=అని, ఉక్స్వా=పలికి, తస్మై=ఆరామునికొజకు, వేదసారాభిధమ్‌= 
వేదసారమను పేరుగలదియు, నిత్యమ్‌ =నిత్యమైనదియు, శివ=శివునియొక్క, ప్రత్యక్షకారకమ్‌ 
=ప్రత్యక్షమును కలిగించునదియు అగు, శివనామసహస్రకమ్‌ =శివుని నామసహ(్రమును, 
ప్రదదౌ =ఇచ్చెను. 


తాత్సర్యము:- అని పలికి అగస్త్యుడు రామునికి వేదసారమైన శివసహస్రనామమును 
ఇచ్చెను. అది శివప్రత్యక్షాన్ని కలిగించును. 
శ్లో॥ ఉక్తం చ తేన రామ! త్వం జప నిత్యం దివానిశమ్‌। 
తతః ప్రసన్నో భగవాన్మహాపాశుపతాగస్తకమ్‌। 
తుభ్యం దాస్యతి తేన త్వం శత్రూన్‌ హత్వాష్యుసి ప్రియమ్‌! 32 
ప్రతిపదార్థము: - తేన=ఆ అగస్త్యునిచేత, ఉక్తం చ=చెప్పబడినది. రామ!=ఓ రామా! 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 39 


త్వమ్‌=నీవు, దివానిశమ్‌=రేయింబవళ్ళు, నిత్య్వమ్‌=ఎల్లప్పుడు, జప=జపించుము, తతః 
=అందువలన, (ప్రసన్నః=అనుగ్రహం గలవాడైన, భగవాన్‌=శివభగవానుడు, తుభ్యమ్‌= 
నీకు, మహాపాశుపతాస్తకమ్‌ =మహాపాశుపతాస్తాన్ని, దాస్యతి=ఇవ్వగలడు. యేన =దేనితో, 
త్వమ్‌ =నీవు, శత్రూన్‌=శత్రువులను, హత్వా=చంపి, ప్రియామ్‌ =నీ భార్యను, ఆప్ప్యసి= 
పొంద గలవు. 


తాత్సర్యము:- అగస్త్యుడు రామునికి శివసహ(స్రనామములను చెప్పి - ఇలా అన్నాడు - 
అయ్యా! వీటిని రేయింబవళ్ళు నిత్యం జపించుము. దానివలన ప్రసన్నుడైన శివభగవానుడు 
నీకు మహాపాశుపతాస్త్రము ఇవ్వగలడు. దానితో నీవు శత్రువులను జయించి నీ భార్యను 
తిరిగి తెచ్చికొనగలవు. 

శా తస్యైవాస్తస్య మాహాత్యాత్సము ద్రం శోషయిప్యసి। 

సంహారకాలే జగతామస్త్రం తత్సార్వతీపతేః॥ 383 

ప్రతిపదార్థము: - తస్య=ఆ, అస్త స్యైవ =అస్రముయొక్క మాహాత్య్యాత్‌=మహిమవలన, 
సముద్రమ్‌ =సముద్రమును, శోషయిప్యసి=ఎండబెట్టగలవు, జగతామ్‌ =లోకములయొక్క 
సంహారకాలే=సంహార సమయమునందు, పార్వతీపతేః =శివునకు తత్‌=అదే, అస్తమ్‌= 
అస్త్రము సాధనము. 
తాత్సర్యము:- ఆ అస్త మహిమతోనే నీవు సముద్రాన్ని ఎండగట్టగలవు. ప్రళయకాలంలో 
శివునకు ఉపయోగపడేది ఆ అస్త్రమే. 

శ్లో; తదలాభే దానవానాం జయస్తవ సుదుర్లభః। 

తస్మాల్లబ్దుం తదేవాస్తం శరణం యాహి శజ్మరమ్‌॥ 34 

ప్రతిపదార్థము: - తత్‌=ఆ అస్తముయొక్క అలాభే=దొరకని పక్షమున, దానవానామ్‌= 
రాక్షసులయొక్క జయః=గెలవడం, తవ=నీకు, సుదుర్లభః=మిక్కిలి దుర్లభము, తస్మాత్‌= 
కనుక, తదేవ=అదే, అస్తమ్‌=అస్తమును, లబ్బుమ్‌=పొందుటకు, శంకరమ్‌ =శంకరుని, 
శరణమ్‌ =శరణుగా, యాహి=పొందుము. 
తాత్పర్యము:- మహాపాశుపతాస్త్రము లేనిదే రావణాది రాక్షసులను జయించటం నీకు 
అసాధ్యము. కనుక ఆ అస్త్రం పొందాలంటే నీవు ఆ శంకరునే శరణువేడుము. 
ఇతి శ్రీ పద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్తే 

శ్రీ శివరాఘవసంవాదే విరజాదీక్షానిరూపణం నామ తృతీయోధ్యాయః॥। 


Kk చ Kk 


20 


40 


అథ చతుర్తో ౨ ధ్యాయః 


శివప్రాదురావ యోగః 


సూత ఉవాచ-సూతుడు ఇట్లనెను. 


శ్లో ఏవముక్తా ముని్రేష్టే గతే తస్మిన్నిజాశమమ్‌। 
అథ రామగిరౌ రామః పుణ్యే గోదావరీతటే॥ 1 
ప్రతిపదార్థము:- ఏవమ్‌=ఇట్లు, ఉక్తా=పలికి, తస్మిన్‌=ఆ, ముని్రేష్టేమునీంద్రుడు, 
నిజ=తనదైన, ఆశ్రమమ్‌=ఆశ్రమమును గూర్చి, గతే=పోగా, అథ=తర్వాత, రామః= 
రాముడు, పుణ్యే=పవిత్రమైన, గోదావరీ=గోదావరీనదియొక్క తటే=తీరమున - 
తాత్పర్యము:- ఇలా చెప్పి - అగస్యముని తన ఆశ్రమమునకు వెళ్ళగా రాముడు పవిత్ర 
గోదావరీ తీరమున రామగిరియందు శివలింగమును ప్రతిష్టించెను. 
శ్తో॥ శివలిజ్ఞం ప్రతిష్రాప్య కృత్వా దీక్షాం యథావిధి! 
భూతిభూషితసర్వాజ్లో రుద్రాక్షాభరణైర్యుతః।। 2 
ప్రతిపదార్థము: - శివలింగమ్‌=శివలింగమును, ప్రతిష్టాప్య= ప్రతిష్టించి, యథావిధి =విధ్యుక్త 
ప్రకారముగా, దీక్షామ్‌ =దీక్షను, కృత్వా=చేసి, భూతి=భస్మముచేత, భూషిత =అలంకరింప 
బడిన, సర్వాంగః=సమస్త శరీరముగలవాడును, రుద్రాక్షాభరణాః=రు ద్రాక్షలనే సొమ్ములతో, 
యుతః=కూడినవాడై - 


తాత్పర్యము: - గోదావరి తీరమున రామగిరియందు శివలింగమును ప్రతిష్టించి, 
యథావిధిగా, విరజాదీక్ష స్వీకరించి భస్మోద్దూళిత శరీరుడై రుద్రాక్షభూషణములు ధరించెను. 


శ్లో అభిషిచ్య జలైః పుత్యార్గౌతమీసిన్గుసమృవైః। 
అర్చయిత్వా వన్యపుషప్పైస్తద్వత్‌ వన్యఫలైరపి॥ 8 


ప్రతిపదార్థము:- గౌతమీసింధు=గోదవరీనది యందు, సంభవైః=పుట్టునట్టి, పుణ్యెః= 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 41 


పవిత్రమైన, జలైః=నీటిచేత, అభిషిచ్య=అభి షేకముచేసి, వన్య=అడవిసంబంధమైన, పుప్పెః 
=పూలతో, తద్వత్‌=అట్లే, వన్య=అడవిలో పుట్టిన, ఫలైరపి=పండ్లతోను, అర్చయిత్వా= 
పూజించి - 


తాత్పర్యము: - గోదావరీ పవిత్ర జలాలతో శివునకు అభిషేకము చేసి అడవిలో పుట్టిన 
పుష్పఫలాలతో రాముడు అర్చన చేసెను. 
శ్తో॥ భస్మచ్చన్నో భస్మశాయీ వ్యాఘ్రచర్మాసనే స్థితః 

నామ్నాం సహస్రం ప్రజపన్‌ నక్తందివమనన్యధీః॥ 4 
ప్రతిపదార్థము: - భస్మ=భస్మముచేత, ఛన్నః=కప్పబడినవాడై, భస్మ=భస్మమునందు, శాయీ= 
పరుండినవాడై, వ్యాఘచర్మ=పెద్దపులిచర్మమైన, ఆసనే=ఆసనమునందు, స్థితః=ఉన్నవాడై, 
నక్తందివమ్‌ =రేయింబవళ్ళు, అనన్యధీః=ఏకాగ్రమానసుడై, నామ్నామ్‌ =శివనామముల 
యొక్క సహస్రమ్‌ =వేయిని, ప్రజపన్‌=జపించుచు ఉండెను. 


తాత్పర్యము: - ఒంటినిండా భస్మం ధరించి, భస్మశయ్యయందు పరుండినవాడై రాముడు 
రాత్రింబవళ్ళు వ్యాఘ్రచర్శాసనముమీద ఆసీనుడై శివనామసహగస్రమును రేయింబవళ్ళు 
జపించుచుందిను. 


శ్లో॥ మాసమేకం ఫలాహారో మాసం పర్ణాశనః స్థితః 
మాసమేకం జలాహారో మాసం చ పవనాశనః॥ త్‌ 
ప్రతిపదార్థము: -ఏకమ్‌=ఒక, మాసమ్‌=నెల పొడవునా, ఫలాహారః=ఫలములే ఆహారముగా 
గలవాడై, మాసమ్‌=మటౌక నెలంతా, పర్ణ=ఆకులే, ఆశనః=ఆహారముగా గలవాడుగా, 
ఏకమ్‌=మటౌక, మాసమ్‌ =నెలపొడవునా, జల =నీరే, ఆహారః=ఆహారముగా గలవాడుగా, 
మాసం చ=మటౌక నెలపొడవునా, పవన =గాలియే ఆశనః=ఆహారముగా గలవాడుగా, 
స్థితః= ఉండెను. 
తాత్సర్యము:- ఒక నెలంతా పండ్లను, ఒక నెలంతా ఆకులను, మటౌక నెలపొడవునా 
నీటిని, ఇంకొక నెలంతా గాలిని ఆహారంగా స్వీకరించుచు రాముడు తపస్సు చేసెను. 
శ్లో శానో దాన్తః ప్రసన్నాత్మా ధ్యాయన్నేవం మహేశ్వరమ్‌! 
హృత్పజృజే సమాసీనముమాదేహార్థధారిణమ్‌॥ 6 
ప్రతిపదార్థము: - శాంతః=అంతరింద్రియములను, నిగ్రహించినవాడై, దాంతః=బాహ్యేంద్రి 
-యములను నిగహించినవాడై, ప్రసన్న=తేరిన, ఆత్మా=మనస్సుగలవాడై, ఏవమ్‌=ఈ 
విధముగా, మహేశ్వరమ్‌ =ఈశ్వరుని, ధ్యాయన్‌=ధ్యానము చేయుచు ఉండెను. హృత్పంకజే 


21 


42 శ్రీశివగీతా - చతుర్లోత ధ్యాయః 


=హృదయకమలమునందు, సమాసీనమ్‌=ఆసీనుడైన వానిగను, ఉమా=పార్వతియొక్క 
దేహార్థ=సగము దేహముయొక్క ధారిణమ్‌=ధరించినవానినిగను, ధ్యానించుచుండెను. 


తాత్సర్యము: - రాముడు జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను నిగ్రహించి, ప్రసన్నుడై, నిర్మల 
మనస్సుతో పరమేశ్వరుని ఈ విధముగా ధ్యానించుచుందెను. తన హృదయ పద్మమునందు 
ఆసీనుడైన వానినిగను, అర్ధనారీశ్వరుడుగను, ధ్యానించెను. 


శ్లో॥ చతుర్భుజం త్రినయనం విద్యుత్సిజ్ఞజటాధరమ్‌। 
కోటిసూర్యప్రతీకాశం చన్రకోటిసుశీతలమ్‌॥ 7 


ప్రతిపదార్థము: - చతుర్చుజమ్‌=నాల్లు భుజములు గలవాడును, (త్రినయనమ్‌=మూడు 
కన్నులు గలవాడును, విద్యుత్‌=మెరుపు తీగలవలై, పింగ=పింగళవర్ణమైన, జటా=జడలను, 
ధరమ్‌ =ధరించినవాడును,కోటి సూర్య=కోటి సూర్యులతో, ప్రతీకాశమ్‌=సమానమైనవాడును, 
చంద్రకోటి =కోటిచంద్రులతో సమానముగా, సుశీతలమ్‌=చల్లనివాడును - 


తాత్పర్యము: - నాల్లు చేతులు, 3 కన్నులు, మెజుపుతీగవంటి లోహిత జటలు కోటి 
సూర్యులతో సమానమైన కాంతి, కోటిచంద్రులతో సమానమైన ఆహ్లాదకరరూపముగల 
శివుని రాముడు ధ్యానించెను. 


శ్లో॥ సర్వాభరణసంయుక్తం నాగయజ్ఞోపవీతినమ్‌। 
వ్యాఘ్రచర్మామృరధరం వరదాభయధారిణమ్‌॥ 8 


ప్రతిపదార్థము: - సర్వ=సమస్తమైన, ఆభరణ =సొమ్ములతో, సంయుక్తమ్‌ =కూడినవాడును, 
నాగ=పాములే, యజ్ఞోపవీతినమ్‌ =జందెముగాగలవాడును, వ్యాఘ్రచర్శ=పెద్దపులిచర్మమనే 
అంబర=వస్తమును, ధరమ్‌ =ధరించినవాడును, వరద=వరదహస్తమును, అభయ =అభయ 
హస్తమును, ధారిణమ్‌ =ధరించువాడును. 


తాత్పర్యము:- సర్వాభరణములను ధరించినవానిగను, పాములను జందెముగా ధరించిన 
వాడును, వ్యాఘ్రచర్శ్మమును వస్తముగా ధరించినవాడును, వరాభయహస్తములను పట్టిన 
శివుని రాముడు ధ్యానించెను. 
శ్లో వ్యాఘ్రచర్నోత్తరీయం చ సురాసురనమస్కృతమ్‌! 

పబ్బువక్తం చన్హమౌళిం త్రిశూలడమరూధరమ్‌॥ 9 
ప్రతిపదార్థము: - వ్యాఘ్రచర్మ=పెద్దపులిచర్మమే, ఉత్తరీయం చ=ఉత్తరీయముగా గలవాడును, 
సురాసుర=దేవదానవులచేత, నమస్కృతమ్‌=నమస్మరింపబడినవాడును, పంచవక్రమ్‌= 
ఐదు ముఖములు గలవాడును, చంద్ర=చంద్రుడు, మౌళిమ్‌=శీర్షమునందు గలవాడును, 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 43 


త్రిశూల=శూలము, డమరూ=డమరుకమును, ధరమ్‌ =ధరించినవాడును, అయిన శివుని 
ధ్యానించెను. 


తాత్సర్యము: - పెద్ద పులిచర్మమును ఉత్తరీయముగా ధరించినవాడుగాను, దేవదానవులచే 
నమస్మరింపబడుచున్నట్లుగను, ఐదు ముఖములతోను, తలపైచంద్రునితోను, చేతిలో 
త్రిశూల డమరుకములతోను ఉన్నవాడుగా రాముడు శివుని ధ్యానించెను. 


శ్లో॥ నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయమ్‌। 
ఏవం నిత్యం ప్రజపతో గతం మాసచతుష్టయమ్‌॥ 10 


ప్రతిపదార్థము: - నిత్యమ్‌=నిత్యుడును, శాశ్వతమ్‌ =శాశ్వతుడుగను, శుద్ధమ్‌=నిర్మలుడుగను, 
(ధువమ్‌=ధ్రువునిగను, అక్షరమ్‌ =అక్షరునిగను, అవ్యయమ్‌ =నాశములేనివానిగను, ఏవమ్‌ = 
ఈ విధముగాను, నిత్యమ్‌ =నిత్యముగా, ప్రజపతః=జపించుచుండగా, మాసచతుషస్టయమ్‌ = 
నాలుగు నెలలు, గతమ్‌ =గడిచిపోయినవి. 


తాత్పర్యము: - ఇట్లు నిత్యుడు, శాశ్వతుడు, నిర్మలుడు, ధ్రువుడు, అక్షరుడు, అవ్యయుడైన 
శివుని ధ్యానించి, జపించుచుండగా నాలుగు మాసముల కాలము గడచినది. 


శ్లో అథ జాతో మహానాదః ప్రళయామ్బుదభీషణః। 
సముద్రమథనోద్భూతమన్దరావనిభృద్ధ్వనిః। 
రుద్రబాణాగ్నిసందీప్తభ్రశ్యత్రిపురవిభ్రమః॥ 11 
ప్రతిపదార్థము: -అధ=తరువాత, ప్రళకయాంబుద=ప్రళయకాలమేఘముయొక్క ఉటుమువలె, 
భీషణః=భయంకరమైనదియు, సముద్రమథన =క్షీరసాగర మథనమునందు, ఉద్భూత= 
ఉద్భవించిన, మందరావనిభృత్‌=మందరాచలముయొక్క ధ్వనిః=ధ్వనివంటి ధ్వనిగలదియు 
రుద్ర=ఈశ్వరునియొక్క బాణాగ్ని=బాణాగ్నిచేత, సందీప్త=దగ్ధమై, బ్రశ్యత్‌=జారిపడుచున్న, 
త్రిపుర=త్రిపురములయొక్కవిభ్రమః=విలాసముగలదియు అగు,మహానాదః=గొప్పనాదము, 
జాతః=పుట్టి నది. 
తాత్సర్యము: - మాసచతుష్టయం తర్వాత ఒకనాడు శ్రీరామునకు ప్రలయ భయంకరమైన 
నాదము, వినబడెను. అది సముద్ర మధనం చేసే మందరాచలపు నాదంవతలె, శివబాణాగ్గికి 
పెటిల్లుమని పేలిపోవుచున్న త్రిపుర ధ్వని వలె అనిపించింది. 


శ్తో॥ తమాకర్ణ్యాథ సంభ్రానో యావత్పశ్యతి పుష్కరమ్‌॥ 12 
శ్లో; తావదేవ మహాతేజో రామస్యాసీత్సురో ద్విజాః 
తేజసా తేన సమ్రాన్లో నాపశ్యత్స దిశో దశ॥ 13 


22 


44 శ్రీశివగీతా - చతుర్లోత ధ్యాయః 


ప్రతిపదార్థము: - ద్విజాః=ఓ మునులారా!, అథ=తర్వాత, తమ్‌=ఆ ధ్వనిని, ఆకర్థ్య=విని, 
సంభ్రాంతః=కంగారుపడిన రాముడు, పుష్మరమ్‌ =ఆకాశమును, యావత్పశ్యతి తావదేవ= 
చూచునంతలోనే, రామస్య=రామునియొక్క పుర=ఎదుట, మహాతేజః=గొప్పకాంతి ఆసీత్‌= 
నిలిచెను. తేన=ఆ, తేజసా=తేజస్సుతో, సంభ్రాంతః=కంగారుపడినవాదడై, సః=అతడు, 
దశ=పది, దిఈ=దిక్కులను, నాపశ్యత్‌=గమనింపలేదు. 
తాత్పర్యము:- ఆ ధ్వనిని విని రాముడు అమాంతంగా ఆకాశమువైపు చూచెను. అంతలోనే 
ఒక మహాతేజస్సు ఆయనముందర నిలిచెను. ఆ తేజస్సుకు దిమ్మెరపోయిన రాముడు 
పది దిక్కులను చూడలేకపోయెను. 
శా అన్ధీకృతేక్షణస్తూర్ణం మోహం యాతో నృపాత్మజః। 
విచిన్య తర్మయామాస దైత్యమాయాం ద్విజేశ్వరాః॥ 14 
ప్రతిపదార్థము: - ద్విజేశ్వరాః=మునీంద్రులారా! నృపాత్మజః=ఆ రాజపుత్రుడు, అంధీకృత= 
గ్రుడ్డిగా చేయబడిన, ఈక్షణః=కన్నులు గలవాడై, తూర్గమ్‌ =శీఘ్రముగా, మోహమ్‌ =మూర్చను, 
యాతః=పొందెను, విచింత్య=తర్వాత ఆలోచించి, దైత్యమాయామ్‌=రాక్షస మాయనుగా, 
తర్మయామాస =ఊహించెను. 
తాత్సర్యము:- ఆ తేజస్సు దెబ్బకు కళ్ళు చీకట్లు కమ్మినవి. రాముడు దిమ్మెరపోయి 
తేరుకొని, ఇదంతయు 'రాక్షసమాయి అని ఊహించెను. 
శ్తో॥ అధోత్థాయ మహావీరః సజ్యం కృత్వా స్వకం ధనుః 
అవిధ్యన్నిశితైర్బాణెర్డివ్యా స్తెరభిమ ్రితైః॥। 15 
ప్రతిపదార్థము:- అథ=తర్వాత, మహావీరః=వీరుడైన రాముడు, ఉత్థాయ =లేచి 
స్వకమ్‌=తనదైన, ధనుః=ధనుస్సును, సజ్యమ్‌ =అల్లెత్రాటితో గూడిన దానినిగా, కృత్వా=చేసి, 
నిశితైః=పదునైన, బాణైః=బాణములచేత, అభిమంత్రితైః=మంత్రింపబడిన, దివ్యాస్తైః 
=దివ్యమైన ఆ అస్రముల తోను, అవిధ్యత్‌ =కొట్టెను. 
తాత్పర్యము: -ఊహించిన వెంటనే ఆ మహావీరుడు తన ధనుస్సును నారి బిగించి సిద్ధం 
చేసి పదునైన బాణాలను ప్రయోగించెను. మంత్రించి ఆ తేజస్సుపై దివ్యాస్తములను 
ప్రయోగించెను. 


శ్లో అగ్నేయం వారుణం సౌమ్యం మోహనం సౌరపావకమ్‌। 
విష్ణుచక్రం మహాచక్రం కాలచక్రం చ వైష్ణవమ్‌॥ 16 


ప్రతిపదార్థము: - ఆగ్నేయమ్‌ =ఆగ్నేయాస్తమును, వారుణమ్‌ =వారుణాస్త్రమును, సౌమ్యమ్‌= 
సౌమ్యాస్తమును, మోహనమ్‌ =మోహనాస్ర్తమును, సౌర=సారాస్త్రమును, పావకమ్‌ =పావకా 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 45 


-స్తమును, విష్ణుచక్రమ్‌=విష్ణుచక్రాస్త్రమును, మహాచక్రమ్‌=మహాచక్రాస్తమును, కాలచక్రం 
చ=కాలచక్రాస్త్రమును, వైష్ణవమ్‌=వైష్టవాస్తమును ప్రయోగించెను. 


తాత్పర్యము: - ఇంకనూ ఆగ్నేయాస్తమును, వారుణాస్త్రమును, సౌమ్యాస్తమును, 
మోహనాస్త్రమును, సౌరాస్త్రమున, పావకాస్త్రమును, విష్ణుచక్రాస్తమును, మహాచక్రాస్తమును, 
కాలచక్రాస్త్రము లను, వైష్ణవాస్తమును ప్రయోగించెను. 


శ్లో రౌద్రం పాశుపతం బ్రాహ్మం కౌబేరం కులిశానిలమ్‌। 
భార్గవాదిబహూన్య[స్రాణ్యయం ప్రాయుంక్త రాఘవః॥ 17 


ప్రతిపదార్థము: - రౌద్రమ్‌ =రౌద్రాస్తమును, పాశుపతమ్‌ =పాశుపతాస్తమును, బ్రాహ్మమ్‌ = 
బ్రహ్మాస్తమును, కుబేరమ్‌ =కుబేరాస్తమును, కులిశ=వజ్రమును, అనిలమ్‌=వాయువ్యాస్త- 
మును, భార్గ్లవాది=భార్లవం మొదలగు, బహూని=అనేకమైన, అస్తాణి=అస్తములను, 
అయమ్‌=ఈ, రాఘవః=రామచంద్రుడు, ప్రాయుంక్త=ప్రయోగించెను. 


తాత్పర్యము: - తదుపరి రౌద్రాస్తమును, పాశుపతాస్తమును, బ్రహ్మాస్తమును, 
కుబేరాస్తమును, వజ్రమును, వాయువ్యాస్తమును, భార్గవం మొదలగు అనేకమైన 
అస్త్రములను ఈ రామచంద్రుడు ప్రయోగించెను. 
శ్లో తస్మింస్తేజసి శస్త్రాణి చాస్త్రాణ్యస్య మహీపతేః। 

విలీనాని మహాభ్రస్య కరకా ఇవ నీరధా॥ 18 
ప్రతిపదార్థము:- అస్య=ఈ, మహీపతేః=రాజుయొక్క శస్తాణి=శస్ర్తములు, అస్త్రాణి చ= 
అస్ర్తములున్ను, తస్మిన్‌ =ఆ, తేజసి=తేజస్సునందు, మహాటభ్రస్య=గొప్పమేఘముయొక్క, 
కరకాః=పడగళ్ళు, నీరధావివ=సముద్రమునందువలె, విలీనాని=కరిగిపోయినవి. 
తాత్సర్యము:- ఆ మహాతేజస్సులో రాముని శస్తాస్తాలు అన్ని సముద్రంలో పడగండ్లు 
పడినట్లు పడి లీనమైపోయినవి. 


శ్లో తతః క్షణేన జజ్వాల ధనుస్తస్య కరాచ్చుతమ్‌! 
తూణీరం చాజ్లులిత్రాణం గోధికాపి మహీపతేః॥ 19 
ప్రతిపదార్థము: - తతః=తదుపరి, తస్య=ఆ రామునియొక్క కరాత్‌=చేతినుండి, చ్యుతమ్‌= 
జారిన, ధనుః=ధనుస్సు, క్షణేన=క్షణకాలంలో జజ్వాల=మండెను, తూణీరం చ=అమ్ముల 
పొదియు, అంగుళిత్రాణమ్‌ =వేలికవచం, గోధికాపి=ఎదడమచేతి కవచమున్ను, జజ్వాల= 
మందెను. 


23 


46 శ్రీశివగీతా - చతుర్లోత ధ్యాయః 


తాత్సర్యము: - అంతలోనే రామునిచేతినుండి ధనుస్సు జారిపడి మండిపోయినది. 
అమ్ములపొది, (బ్రేలికవచం గోధిక గూడా మండిపోయినవి. 


శ్లో తద్దృష్టా లక్ష్మణో భీతః పపాత భువిమూర్శితః। 
అథాకిజ్చిత్మరో రామో జానుభ్యామవనిం గతః॥ 20 


ప్రతిపదార్థము: - తత్‌=ఆ స్థితిని, దృష్ట్వా=చూచి, లక్ష్మణః=లక్ష్మణుడు, భీతః= భయపడిన 
వాడై, మూర్చితః=మూర్చపోయి, భువి=భూమియందు, పపాత=పడెను. అధ=తరువాత, 
అకించిత్మరః=ఏమి చేయలేని, రామః=రాముడు, జానుభ్యామ్‌=మోకాళ్లతో, అవనిమ్‌= 
భూమిని, గతః=పొందెను. 


తాత్పర్యము:- ఆ పరిస్థితిని చూచి లక్ష్మణుడు భయంతో మూర్చపోయెను. రాముడు 
ఏమీ చేయలేనివాడై, మోకాళ్ళమీద దిగబడెను. 


శ్లో; మీళితాక్షో భయావిష్టః శజ్మరం శరణం గతః। 
స్వరేణాప్యుచ్చరన్నువ్చైః శంభోర్నామసహస్రకమ్‌।। 21 
ప్రతిపదార్థము: -మీళితాక్ష =కనులుమూసికొన్నవాదై, ఉచ్చెః=పెద్దగా, శంభోః=శివునియొక్క, 
నామసహ(స్రకమ్‌=సహ(స్రనామములను, ఉచ్చెః=బిగ్గర అయిన,స్వరేణాపి =స్వరంతో, 
ఉచ్చరన్‌=ఉచ్చరించుచు, భయావిష్ట=భయంకలవాడై, శంకరమ్‌ =శంకరుని, శరణమ్‌= 
శరణుగా, గతః=పొందెను. 


తాత్పర్యము: - రాముడు భయంతో కనులు మూసికొని, ఉచ్చస్వరముతో శివుని నామ 
సహస్రమును ఉచ్చరించుచు శంకరునే శరణువేడెను. 
శా శివం చ దజ్ఞవద్భూమౌ ప్రణనామ పునః పునః 
పునశ్చ పూర్వవచ్చాసీచ్చబ్లో దిజ్మణ్ఞలం గ్రసన్‌॥ 22 
ప్రతిపదార్థము: - దండవత్‌=కగర్రవలె, భూమౌ=భూమియందుపడి, శివమ్‌=శివుని, పునః 
పునః=మాటి మాటికి, ప్రణనామ చ=నమస్మరించెను, పునశ్చ=మరల, పూర్వవచ్చ=వెనుకటి 
వలెనే, దిజ్మండలమ్‌=దిక్కులను, గ్రసన్‌=మింగుచున్న శబ్దః=ధ్వని, ఆసీత్‌=అయ్యెను. 
తాత్సర్యము: -రాముడు శివుని శరణువేడి సాష్ట్రాంగదండ ప్రణామపరంపర కొనసాగించెను. 
అంతలోనే ఆ శబ్దము మటిల దిక్కులు పిక్కటిల్లునట్లు వినబడెను. 
శో చచాల వసుధా ఘోరం పర్వతాశ్చ చకమిరే! 
తతః క్షణేన శీతాంశుశీతలం తేజ ఆపతత్‌॥ 28 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా 47 


ప్రతిపదార్థము:- వసుధా=భూమి, ఘోరమ్‌=ఘోరముగా, చచాల=కదలెను, పర్వతాశ్చ= 
పర్వతములున్నుు చకంపిరే =కంపించినవి, తతః=తర్వాత, క్షణేన =క్షణంలో, శీతాంశు, 
చంద్రునివలె, శీతలం, చల్లని, తేజః=తేజస్సు, ఆపతత్‌=వచ్చిపడెను. 


తాత్పర్యము: - భూమి ఘోరంగా కంపించింది. పర్వతాలు గడగడలాడినవి. ఆ క్షణంలో 
చంద్రశీతలమైన ఒక తేజస్సు ఆవిర్భవించింది. 


శ్లో ఉన్మీలితాక్షో రామస్తు యావదేతత్రపశ్యతి। 
తావద్దదర్శ వృషభం సర్వాలజ్మారసంయుతమ్‌॥। 24 


ప్రతిపదార్థము:- రామస్తు=రాముడు, ఉన్మీలిత=తెటువబడిన, అక్షః=కన్నులు కలవాడై, 
ఏతత్‌=ఈ కాంతిని, యావత్ర్రపశ్యతి తావత్‌ =చూచునంతలో, సర్వాలంకార =అన్ని 
సామ్ములతో, సంయుతమ్‌=కూడిన, వృషభమ్‌ =నందిని, దదర్శ=చూచెను. 


తాత్పర్యము:- చంద్రశీతలమైన ఆ తేజస్సును రాముడు గమనించునంతలో సర్వాలంకార 
భూషితుడైన “నందికేశ్వరుడు” కనబడెను. 


శ్లో! పీయూషమథనోద్భూతనవనీతస్య పిణ్దవత్‌। 
ప్రోతస్వర్ణం మరకతచ్చాయశ్చబ్లద్వయాజ్బితమ్‌!। 25 


ప్రతిపదార్థము:- పీయూష=అమృతం కొబికు జరిగిన, మథన=చిలుకుటచే, ఉద్భూత, 
పుట్టిన, నవనీతస్య=వెన్నయొక్క పిండవత్‌=ముద్దవలె తెల్లనిదియు, ప్రోత=కూర్చబడిన, 
స్వర్ణమ్‌=బంగారం కలదియు, మరకతచ్చాయ =మరకతమణుల ఛాయవంటి ఛాయగల, 
శృంగద్వయ =జంటకొమ్ములతో, అంచితమ్‌ =కూడినదియు - 


తాత్సర్యము:- ఆ నంది సముద్ర మథనంలో పుట్టిన వెన్నముద్దవలె తెల్లగా ఉన్నది. 
బంగారముతో అలంకరింపబడినది. మరకతమణులవంటి ఛాయగల జంట కొమ్ములు 
గలది. 


శ్లో నీలరత్నేక్షణం ప్రస్వకణ్ధం కమృ్బలభూషితమ్‌! 
రత్నపల్యాణసంయుక్తం నిబద్దం శ్వేతచామరైః॥ 26 

par) ® యా 
ప్రతిపదార్థము: - నీలరత్న=నీలాలవంటి, ఈక్షణమ్‌ =కన్నులు కలదియు, హస్వ=పొట్టిదైన, 
కంఠమ్‌ =కంఠంకలదియు, కంబల =కంబలితో, భూషితమ్‌ =అలంకరింపబడినదియు, 
రత్న=రత్నము లతో కూడిన, పల్యాణ=కళ్ళెముచే, సంయుక్తమ్‌=కూడినదియు, శ్వేత= 

తెల్లని, చామరైః=చామరములతో, నిబద్ధమ్‌=కట్టబడినదియు - 


24 


48 శ్రీశివగీతా - చతుర్లోత ధ్యాయః 


తాత్సర్యము: - నీలాలవంటి కన్నులు, మెడవద్ద చిన్న కంబళిహారము, రత్నాలు పొదిగిన 
కళ్ళిము, చామరములుగల నందిని చూచెను. 


శ్లో॥ ఘజ్జికా ఘర్హరీశబ్దెః పూరయన్తం దిశో దశ। 

తత్రాసీనం మహాదేవం శుద్ధస్ఫటికవిగ్రహమ్‌॥ 27 
ప్రతిపదార్ధము:- ఘంటికా=చిరుగంటలయొక్క ఘర్థరీ శబ్దెః=గరగరశబ్దములతో, దశ=పది, 
దిశః=దిక్కులను, పూరయంతమ్‌ =నింపుచున్న నందిని చూచెను. తత్ర=ఆ నందిపై, 
ఆసీనమ్‌ =కూర్చొనియున్నవాడును, శుద్ధ=నిర్మలమైన, స్ఫటిక=స్ఫటికమువంటి, విగ్రహమ్‌ = 
శరీరముగల వాడును, మహాదేవమ్‌ =మహాదేవుని చూచెను. 
తాత్పర్యము: - మెడలో మువ్వల సవ్వడితో పది దిక్కులను నింపుచున్న నందిని రాముడు 
గమనించెను. ఆ నందిపై ఆసీనుడైయున్న నిర్మలస్ఫటిక శరీరుడైన పరమేశ్వరుని రాముడు 
చూచెను. 


శ్లో॥ కోటిసూర్యప్రతీకాశం కోటిశీతాంశుశీతలమ్‌। 
వ్యాఘ్రచర్మామృరధరం నాగయజ్ఞోపవీతినమ్‌॥ 28 
ప్రతిపదార్థము: - కోటి =కోటి మంది, సూర్య=సూర్యులతో, ప్రతీకాశమ్‌=సమానమైన 
వాడును, కోటి=కోటి మంది, శీతాంశు =చంద్రులవలె, శీతలమ్‌=చల్లనివాడును, వ్యాఘచర్మ 
=పులిచర్మము అనే, అంబర=వస్రమును, ధరమ్‌ =ధరించినవాడును, నాగ=పాములే, 
యజ్ఞోపవీతినమ్‌=జందెముగా గలవాడును. 


తాత్సర్యము:- కోటి సూర్యులతో సమానమైన కాంతి, కోటి చంద్రులతో సమానమైన 
చల్లదనముగల వాడును, వ్యాఘ్రచర్మధారియు, నాగయజ్ఞోపవీతధరుడును అయిన 
పరమేశ్వరుని చూచెను. 
శ్లో _సర్వాలజ్మారసంయుక్తం విద్యుత్సిజ్ఞజటాధరమ్‌। 

నీలకణ్ధం వ్యాఘ్రచర్మోత్తరీయం చగ్దశేఖరమ్‌॥ 29 
ప్రతిపదార్థము:- సర్వ=సమస్తమైన, అలంకార=అలకారములతో, సంయుక్తమ్‌ =కూడిన 
వాడును, విద్యుత్‌=మెటుపుతీగలవంటి, పింగ=పింగళవర్ణముగల, జటా=జడలను, ధరమ్‌= 
ధరించినవాడును, నీలకంఠమ్‌ =నీలమైన కంఠముగలవాడును, వ్యాఘచర్మ=పులిచర్మము, 
ఉత్తరీయమ్‌=ఉత్తరీయముగా గలవాడును, చంద్రశేఖరమ్‌ =చంద్రమౌళియును అగు శివుని 
చూచెను. 


తాత్పర్యము: -సర్వాలంకార శోభితుడు, పింగళజటాధరుడు, నీలకంఠుడు, వ్యాఘ్రచర్మాంబర 
ధరుడు అయిన చంద్రశేఖరుని చూచెను. 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా 49 


శ్లో నానావిధాయుధోద్భాసిదశబాహుం త్రిలోచనమ్‌। 
యువానం పురుషశ్రేష్టం సచ్చిదానన్షవిగ్రహమ్‌॥ 830 
ప్రతిపదార్థము: - నానావిధ=అనేక విధములైన, ఆయుధ =ఆయుధములచేత, ఉద్భాసి= 
ప్రకాశించునట్టి, దశ=పది, బాహుమ్‌=చేతులుగలవాడును, త్రిలోచనమ్‌ =మూడు కన్నులు 
గలవాడును, యువానమ్‌=యువకుడును, పురుషశ్రేష్టమ్‌ =పురుషోత్తముడును, సచ్చిదానంద 
విగ్రహమ్‌ =సచ్చిదానంద స్వరూపుడును అగు శివుని చూచెను. 


తాత్పర్యము: - నానావిధములైన ఆయుధాలుగల పది బాహువులుగలవాడు, మూడు 
కన్నులు గలవాడు, యువకుడు, పురుషోత్తముడు, సచ్చిదానందరూపుడు అయిన శివుని 
చూచెను. 


శ్లో॥ తతైవ చ సుఖాసీనాం పూర్ణచన్రనిభాననామ్‌। 
నీలేన్టీవరదామాభాముద్యన్మరకత ప్రభామ్‌॥ 31 


ప్రతిపదార్థము: - తత్రైవ చ=ఆ నందియందే, సుఖాసీనామ్‌=సుఖముగా కూర్చొనినదియు, 
పూర్ణచంద్ర=పూర్ణచంద్రునితో, నిభ=సమానమైన, ఆననామ్‌=ముఖము కలదియు, నీల= 
నల్లని, ఇందీవర =కలువలయొక్క దామాభామ్‌ =మాలికవంటి కాంతిగలదియు, ఉద్యత్‌= 
పైకి విరజిమ్ముచున్న మరకత =మరకతమణియొక్క ప్రభామ్‌=కాంతివంటి కాంతిగలదియు 
అగు పార్వతిని చూచెను. 


తాత్పర్యము:- ఆ నంది మీదనే సుఖంగా ఈశ్వరునిచెంత కూర్చొనియున్న పార్వతిని 
చూచెను. ఆమె ముఖము పూర్ణచంద్రునివలె ఉన్నది. ఆమె శరీరము నల్లని కలువలవలె, 
మరకతమణులవలె, ఆకుపచ్చని ఛాయగా అలరారుచున్నది. 


శ్లో ముక్తాభరణసంయుక్తాం రాత్రిం తారాజ్బొతామివ। 
విన్ధ్యక్షితిధరో త్తుబ్ఞకుచభారభరాలసామ్‌॥ 32 


ప్రతిపదార్థము: - ముక్తాభరణ=ముత్యాల ఆభరణములతో, సంయుక్తామ్‌ =కూడినది, 
కనుకనే, తారాంచితామ్‌ =నక్షత్రములుగల, రాత్రిమివ=రాత్రివలె నున్నదియు, వింద్య= 
వింధ్యమను, క్షితిధర=పర్వతమువలె, ఉత్తుంగ =ఎత్తెన, కుచభార=భారమైన స్తనములయొక్క 
భర=బరువుచే, అలసామ్‌=నెమ్మదిగానున్నదియు అగు, పార్వతిని చూచెను. 


తాత్పర్యము:- ముత్యాల హారాలతో నక్షత్రాలుదయించిన రాకత్రివలె మనోహరముగా 
నున్నదియు, వింద్యపర్వతమువలె ఎత్తిన స్తనభారముగలదియు అగు పార్వతిని చూచెను. 


25 


50 శ్రీశివగీతా - చతుర్లోత ధ్యాయః 


శ్లో॥ సదసత్సంశయావిష్టమధ్యదేశాన్తరాం వరామ్‌। 
దివ్యాభరణసంయుక్తాం దివ్యగన్థానులేపనామ్‌॥ 83 
ప్రతిపదార్థము: -సత్‌=ఉన్నదా, అసత్‌ =లేదా, అను సంశయ =సందేహముతో,ఆవిష్ట=కూడిన, 
మధ్యదేశాంతరామ్‌ =నడుము (మధ్యభాగము కలదియు), వరామ్‌ =శ్రేస్టమైనదియు, 
దివ్యాభరణ =దివ్యమైన సొమ్ములతో, సంయుక్తామ్‌=కూడినదియు, దివ్య=దివ్యమైన, గంధ= 
గంధము, అనులేపనామ్‌ =పూతగాగలదియు - 


తాత్సర్యము: - ఉన్నదా? లేదా? అని సందేహము పుట్టునంత సన్నని నడుము, 
దివ్యాభరణము, దివ్యచందనలేపనముగల ఆ స్రీరత్నమును చూచెను. 


శ్లో దివ్యమాల్యామృరధరాం నీలేస్టీవరలోచనామ్‌! 
అలకోద్భాసివదనాం తామ్చూలగ్రాసశోభితామ్‌ 34 


ప్రతిపదార్థము: - దివ్య=దివ్యమైన, మాల్యాంబర =మాలికలు, వస్త్రములను, ధరామ్‌= 
ధరించినదియు, నీల=నల్లని, ఇందీవర =కలువలవంటి, లోచనామ్‌ =కన్నులగలదియు, 
అలకోద్భాసి=ముంగురులతో అందమైన, వదనామ్‌=ముఖము గలదియు, తాంబూలగ్రాస= 
తాంబూలము నమలుటచే, శోభితామ్‌=అందమైనదియు అగు పార్వతిని చూచెను. 


తాత్సర్యము: - దివ్యగంధ పుష్ప వస్త్రములను ధరించినదియు, నల్ల కలువలవంటి కన్నులు 
గలదియు, తాంబూల శోభితయు అగు ఆ పార్వతిని శ్రీ రామచంద్రుడు చూచెను. 


శ్లో॥ శివాలిజ్ఞనసంజాతపులకోద్భాసివి గ్రహామ్‌। 
సచ్చిదానన్దరూపాధ్యాం జగన్మాతరమమ్మ్బికామ్‌ 
సౌన్గర్యసారసన్లోహాం దదర్శ రఘునన్దనః॥। 835 
ప్రతిపదార్థము: - శివ=శివునియొక్క ఆలింగన=కౌగిలింతవలన, సంజాత=కలిగిన, పులక 
=పులకరింతచేత, ఉద్భాసి= ప్రకాశించు, విగహామ్‌=శరీరము కలదియు, సచ్చిదానంద= 
సచ్చిదానందమయమైన, రూప=రూపములతో, ఆధ్యామ్‌=కూడినదియు, సౌందర్యసార = 
సౌందర్యసారములయొక్క సందోహామ్‌=సమూహరూపమైనదియు, జగన్నాతరమ్‌ = 
జగన్మాత అయిన, అంబికామ్‌ =అంబికను, రఘునందనః=రాముడు, దదర్శ=చూచెను. 


తాత్సర్యము: - శివాలింగనమువలన పులకరించిన శరీరముగలదియు, సచ్చిదానందరూప 

మైనదియు, సర్వసౌందర్యసారలహరి అయిన జగన్మాత అంబికను రాఘవుడు దర్శించెను. 
శ్లో _ స్వస్వవాహనసమద్దాన్‌ నానాయుధలసత్మరాన్‌। 

బృహద్రథంతరాదీని సామాని పరిగాయతః॥। 86 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 51 


ప్రతిపదార్థము: - స్వస్వ=తమతమ, వాహన=వాహనములతో, సంబద్దాన్‌=కూడియున్న 
వారును, నానాయుధ = నానాయుధములు, లసత్మరాన్‌ = ధరించినవారును, బృహ- 
ద్రథంతరాదీని =బ్బహత్‌, రథంతరము మొదలగు, సామాని=సామవేదసూక్తులను, 
పరిగాయతః=గానము చేయుచున్నవారును - 


తాత్సర్యము: - తమ తమ వాహనములతో గూడిన వారును, నానాయుధములు ధరించిన 
వారును, బృహద్రథంతరాది సామసూక్తములను గానము చేయువారును - 
శ్లో॥ _ స్వస్వకాన్తాసమాయుక్తాన్‌ దిక్సాలాన్సరితః స్టితాన్‌। 

అగ్రగం గరుడారూఢం శజ్ఞచక్రగదాధరమ్‌!। 37 
ప్రతిపదార్థము:- స్వస్వ=తమతమ, కాంతా=భార్యలతో, సమాయుక్తాన్‌ =కలిసినవారును 
అయి, పరితః=శివునిచుట్టూ, స్థితాన్‌=ఉన్ను దిక్సాలాన్‌=దిక్సాకులను చూచెను. అగ్రగమ్‌ = 
ముందుగాఉన్నవాడును, గరుడ=గరుడునిపై, ఆరూఢమ్‌ =ఎక్కినవాడును, శంఖ= 
శంఖమును, చక్ర=చక్రమును, గదా=గదలను, ధరమ్‌=ధరించినవాడును - 


తాత్పర్యము: - తమ తమ భార్యలతో కలిసి శివుని చుట్టు కొలువుతీరిన దిక్పాలకులను 
చూచెను. వారికి ముందుగా శంఖచక్రగదాధరుడై గరుడారూఢుడై విష్ణువుండెను. 


శ్లో॥ కాలామ్బుదటప్రతీకాశం విద్యుత్మాన్యాశ్రియాయుతమ్‌। 
జపన్తమేకమనసా రుద్రాధ్యాయం జనార్దనమ్‌॥। 38 


ప్రతిపదార్థము: - కాలాంబుద=నీలిమేఘములతో, (ప్రతీకాశమ్‌=సమానమైన వాడును, 
విద్యుత్మాంత్యా=మెజుపు కాంతితో సమానమైన కాంతిగల, శ్రియా=లక్ష్మితో, యుతమ్‌= 
కూడిన వాడును, ఏకమనసా=ఏకాగ్రమైనమనస్సుతో, రుద్రాధ్యాయమ్‌ =రుద్రాధ్యాయమును, 
జపంతమ్‌ =జపించుచున్న జనార్దనమ్‌ =విష్ణువును చూచెను. 


తాత్పర్యము: - నీలిమేఘమువంటి వాడును, మెజుపుతీగవంటి లక్ష్మితో కూడినవాడును, 
ఏకాగ్రమనస్సుతో రుద్రాధ్యాయమును జపించుచున్నవాడును అగు విష్ణువును రాముడు 
చూచెను. 
శ్లో పశ్చాచ్చతుర్ముఖం దేవం బ్రహ్మాణం హంసవాహనమ్‌। 

చతుర్వక్రై శృతుర్వేదరు ద్రసూక్తెర్మహే శ్వరమ్‌! 

స్తువన్తం భారతీయుక్తం దీర్ణకూర్చజటాధరమ్‌॥ 39 
ప్రతిపదార్థము: - పశ్చాత్‌=వెనుకగా, చతుర్ముఖమ్‌ =నాలుగు ముఖములుగలవాడును, 
హంసవాహనమ్‌ =హంస వాహనముగా గలవాడును, చతుర్వక్షైః=నాలుగు ముఖములతో, 


26 


52 శ్రీశివగీతా - చతుర్లోత ధ్యాయః 


చతుర్వేద=నాలుగు వేదములందలి, రుద్రసూక్తె=రుద్రసూక్తములతో, మహేశ్వరమ్‌ =ళివుని, 
స్తువంతమ్‌=స్తుతించువాడును, భారతీయుక్తమ్‌=సరస్వతితో కూడిన వాడును, దీర్భ కూర్చ 
జటాధరమ్‌ =పెద్ద గడ్డముగలవాడును, జడలు ధరించినవాడును అగు, బ్రహ్మాణమ్‌ = 
బ్రహ్మను, చూచెను. 


తాత్పర్యము: - విష్ణువుకు వెనుక హంసవాహనుడు, చతుర్ముఖములతో చతుర్వేద 
రుద్రసూక్తములతో ఈశ్వరుని స్తుతించినవాడును, సరస్వతీ సమేతుడును అయిన బ్రహ్మను 
చూచెను. 


శ్లో అథర్వశిరసా దేవం స్తువన్తం మునిమబ్దలమ్‌। 
గజ్లాదితటి నీయుక్తమమ్చుధిం నీలవిగ్రహమ్‌! 
శ్వేతాశ్వతరమన్రేణ స్తువన్తం గిరిజాపతిమ్‌॥ 40 


ప్రతిపదార్థము: - అధథర్వశిరసా=అధర్వశిర ఉపనిషత్తుతో, దేవమ్‌=ఈశ్వరుని, స్తువంతమ్‌= 
స్తుతించుచున్న, మునిమండలమ్‌=ముని సమూహమును, గంగాది=గంగ మొదలగు, 
తటీనీ=నదులతో, యుక్తమ్‌=కూడినవాడును, నీల=చల్లని, విగ్రహమ్‌=శరీరముగల 
వాడును, శ్వేతాశ్వతరమం శ్రేణ =శ్వేతాశ్వతరోపనిషత్తుతో, గిరిజాపతిమ్‌=పరమేశ్వరుని, 
స్తువంతమ్‌= స్తుతించుచున్న, అంబుధిమ్‌=సముద్రుని చూచెను. 


తాత్సర్యము: - అథర్వశిరోపనిషత్తుతో ఈశ్వరుని స్తుతించుచున్న మునిగణమును స్తుతించెను. 
గంగాదినదులతో కలిసి, శ్వేతాశ్వతరమంత్రముతో భగవంతుని స్తుతించుచున్న నీలవర్డుడైన 
సముద్రుని చూచెను. 


శ్లో అనన్నాదిమహానాగాన్‌ కైలాసగిరిసన్నిభాన్‌। 
కైవల్యోపనిషత్సాఠాన్‌ మణిరత్నవిభూషితాన్‌॥ 41 


ప్రతిపదార్థము: - మణిరత్న=మణులతో, రత్నములతో, విభూషితాన్‌=అలంకరింపబడిన 
వారును, కైవల్యోపనిషత్‌=కైవల్యోపనిషత్తును, పాఠాన్‌=చదువుచున్నవారును, కైలాసగిరి 
సన్నిభాన్‌=కైలాసపర్వతంతో సమానులైనవారును అగు, అనంతాది=అనంతుడు మొదలగు, 
మహానాగాన్‌=మహానాగులను చూచెను. 


తాత్సర్యము:- మణిరత్నభూషణాలంకృతులై కైవల్యోపనిషత్తును చదువుచున్న కైలాసపర్వత 
సమానులైన అనంతాది మహానాగులను గమనించెను. 
శా సువర్ణవేత్రహస్తాఢ్యం నన్దినం పురతః స్థితమ్‌! 
దక్షిణే మూషకారూఢం గణేశం పర్వతోపమమ్‌॥ 42 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 53 


ప్రతిపదార్థము: - సువర్ణ=బంగారు, వేత్ర=బెత్తము గల, హస్తాఢ్యమ్‌ =చేయిగలవాడై, పురతః 
=ఎదురుగా, స్థితమ్‌ =ఉన్న నందినమ్‌=నందిని, దక్షిభే=దక్షిణమువైపు / కుడివైపు, మూషకా 
రూఢమ్‌=ఎలుకనెక్కిన, పర్వతోపమమ్‌=కొండంతటి, గణేశమ్‌=గణపతిని చూచెను. 


తాత్సర్యము:- బంగారు బెత్తము చేపట్టిన నందిని దక్షిణపార్వమున మూషకారూఢుడైన 
కొండంత గణపతిని గమనించెను. 


శ్తో॥ మయూరవాహనారూఢముత్తరే షణ్ముఖం తథా 
మహాకాలం చ చబ్లీశం పార్వయోర్భీషణాకృతిమ్‌! 43 


ప్రతిపదార్థము:- ఉత్తరే=ఉత్తర పార్వమున, మయూరవాహన=నెమలి వాహనమును, 
ఆరూఢమ్‌=ఎక్కిన, షణ్ముఖమ్‌ =కుమారస్వామిని, తథా =అట్లే, పార్వయోః =ప్రక్కలలో, 
మహాకాలం చ=మహాకాలుని, చండీశమ్‌=చండీశుని గమనించెను. 


తాత్సర్యము:- నెమలి వాహనమెక్కి ఉత్తరభాగమున కుమారస్వామి ఉండెను. రెండు 
పార్వములందు భయంకరులైన మహాకాల చండీశ్వరులుండిరి. 


శ్లో కాలాగ్నిరుద్రం దూరస్థం జ్వలద్దావాగ్నిసన్నిభమ్‌। 
త్రిపాదం కుటిలాకారం నటద్భృజ్లిరిటిం పురః 
నానావికారవదనాన్‌ కోటిశః ప్రమథాధిపాన్‌! 44 


ప్రతిపదార్థము: - జ్వలత్‌=మండుచున్న్క దావాగ్ని=దావాగ్నితో, సన్నిభమ్‌=సమానమైన 
వాడును, దూరస్థమ్‌ =దూరమునందున్నవాడును అగు, కాలాగ్ని రుద్రమ్‌ =కాలాగ్నిరుద్రుని, 
త్రిపాదమ్‌=మూడు పాదాలుగలవాడును,కుటిలాకారమ్‌ =వక్రస్వరూపము గలవాడును అగు, 
నటత్‌=నటించునట్టి, భృంగిరిటింపునః=భృంగిరిటిని, నానావికార=నానా వికారములు 
గల, వదనాన్‌=ముఖములుగల, (ప్రమథాధిపాన్‌= ప్రమథ ్రభువులను, కోటిశఈ=కోట్ల 
కొలదిగా చూచెను. 


తాత్సర్యము:- మండుచున్నదావాగ్నివంటి కాలాగ్ని రుద్రుడు దూరముగా కనబడెను. 
మూడు పాదములు వంకర దేహములతో నాట్యము చేయుచున్న భృంగిరిటిని చూచెను. 
అంతేగాక, నానా వికార ముఖములుగల ప్రమథగణములు కోట్లకొలది కనబడిరి. 


శ్లో నానావాహనసంయుక్తం పరితో మాతృమబ్దలమ్‌! 
పజ్బూక్షరీజపాసక్తాన్‌ సిద్ధవిద్యాధరాదికాన్‌। 45 
ప్రతిపదార్థము: - నానా=అనేకములైన, వాహన=వాహనములతో, సంయుక్తమ్‌ =కలసిన 
దైన, మాతృమండలమ్‌ =మాతృ సమూహమును, పరితః=చుట్టూ చూచెను. పంచాక్షరీ= 


27 


54 శ్రీశివగీతా - చతుర్లోత ధ్యాయః 


పంచాక్షరీ మంత్రముయొక్క జప=జపమునందు, ఆసక్తాన్‌ =ఆసక్తిగల, సిద్ధ=సిద్దులు, 
విద్యాధర=విద్యాధరులు, ఆదికాన్‌=మొదలగువారిని - 


తాత్పర్యము: - అనేకవాహనారూఢమైన మాతృమండలము చుట్టూ కనబడినది. పంచాక్షరీ 
జపము చేయుచున్న సిద్దులు, విద్యాధరులు మొదలైన వారు కనబడిరి. 


శ్లో _ దివ్యరుద్రకగీతాని గాయత్మిన్నరబృన్దకమ్‌। 
తత్ర తైయమృ్బకం మనం జపద్ద్విజకదమృకమ్‌॥॥ 46 
ప్రతిపదార్థము: - దివ్య=దివ్యమైన, రుద్రక=రుద్రుడుగల, గీతాని=పాటలను, గాయత్‌= 
గానముచేయుచున్న కిన్నరబృందకమ్‌ = కిన్నరసమూహమును, తత్ర = అందులో, 
తైయంబకమ్‌=త్రియంబక సంబంధమైన, మం[త్రమ్‌=మంత్రమును, జపత్‌=జపించుచున్న 
ద్విజకదంబకమ్‌=బ్రాహ్మణసమూహమును చూచెను. 


తాత్సర్యము: - దివ్యమైన రుద్రకీర్తనలను గానముచేయుచున్న కిన్నర సమూహమును, 
త్రియంబకమంత్రము జపించుచున్న బ్రాహ్మణసమూహమును- 


శ్లో; గాయన్తం వీణయా గీతం నృత్యన్తం నారదం దివి। 
నృత్యతో నాట్యనృత్యేన రంభాదీనప్పరో గణాన్‌॥ 47 


ప్రతిపదార్థము: - వీణయా=వీణతో, గీతమ్‌=పాటను, గాయంతమ్‌=పాడుచు, దివి= 
ఆకాశమున,నృత్యంతమ్‌ =న్ఫత్యము చేయుచున్ననారదమ్‌ =నారదుని, నాట్యనృత్యేన =నాట్య 
నృత్యములతో, నృత్యతః=నృత్యము చేయుచున్న రంభాదీన్‌=రంభ మొదలగు, 
అప్సరోగణాన్‌ =అప్పరలను - 

తాత్పర్యము:- వీణతో గానము చేస్తూ నృత్యము చేయుచున్న నారదుని చూచెను. నాట్య 
నృత్యము చేయుచున్న రంభాది అప్సరసలను గూడా చూచెను. 


శ్లో గాయచ్చిత్రరథాదీనాం గన్గర్వాణాం కదమృకమ్‌। 
కమృలాశ్వతరౌ శమ్భుకర్ణకుణ్ణలతాం గతౌ॥ 48 


ప్రతిపదార్థము: - గాయత్‌=పాడుచున్న, చిత్రరథాదీనామ్‌=చిత్రరథుడు మొదలగు, 
గంధర్వాణామ్‌ =గంధర్వులయొక్క కదంబకమ్‌ =సమూహమును, శంభోః=శివునియొక్క 
కర్ణ చెవికి, కుండలతామ్‌=కుండలములగుటను, గతౌ =పొందిన, కంబలాశ్వతరౌ= 
కంబలుడు, అశ్వతరుడు అను నాగులను చూచెను. 


తాత్పర్యము:- పాటలు పాడుచున్న చిత్రరథుడు మొదలగు గంథర్వులసమూహమును 
గమనించెను. శివునకు కర్ణకుండలాలుగా ఏర్పడిన కంబలాశ్వతరులను గమనించెను. 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా ర్‌ర్‌ 


శ్లో; గాయన్లౌ పన్నగౌ గీతం కపాలం కమ్బలం తథా! 
ఏవం దేవసభాం దృష్ట్వా కృతార్ణో రఘునన్దనః॥। 49 
ప్రతిపదార్థము: - గీతమ్‌=పాటను, గాయంతౌ=పాడుచున్న పన్నగౌ=పాములయిన, 
కపాలమ్‌=కపాలుని, తథా=అట్లే, కంబలమ్‌=కంబలుని చూచెను. ఏవమ్‌ =ఈవిధముగా, 
దేవసభామ్‌=దేవసభను, దృష్ట్వా=చూచి, రఘునందనః=రాముడు, కృతార్థః=ధన్యుడయ్యెను. 


తాత్పర్యము:- కపాలము, కంబలము అనే నాగులు గానము చేయటం కనబడింది. 
ఇలా నిండు దేవసభను చూచి రాముడు ధన్యుడయ్యెను. 
శ్తో॥ హర్షగద్గదయా వాచా స్తువన్‌ దేవం మహేశ్వరమ్‌। 

దివ్యనామసహస్రేణ (ప్రణనామ పునః పునః॥। 50 

ప్రతిపదార్థము: - హర్ష=సంతోషముచే, గద్దదయా=గద్దదస్వరమువచ్చిన, వాచా=మాటతో, 

దివ్యనామసహ(పేణ=దివ్యమైన సహస్రనామములతో, దేవమ్‌=దేవుడైన, మహేశ్వరమ్‌= 

ఈశ్వరుని, స్తువన్‌=స్తుతించుచు, పునః పునః=మాటి మాటికి, ప్రణనామ=నమస్మరించెను. 

తాత్పర్యము: - సంతోషంతో దగ్గుత్తిక స్వరముతో రామచంద్రుడు శివసహస్రనామములతో 

మహేశ్వరుని స్తుతించి మాటిమాటికి ప్రణమిల్లెను. 

ఇతి శ్రీ పద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్తే 

శ్రీ శివరాఘవసంవాదే శివప్రాదుర్భావాఖ్యః చతుర్గోల_ ధ్యాయః॥ 


Kk xk x Kk 


28 


56 
అథ పణ్బామో9_ధ్యాయః 
రామవరప్రదానయోగః 

సూత ఉవాచ 
శ్లో॥ అథ ప్రాదురభూత్తత్ర హిరణ్మయరథో మహాన్‌! 
అనేకదివ్యరత్నాంశుకిర్మీరితదిగన్తరః॥ 1 


ప్రతిపదార్థము: - అధథ=తరువాత, తత్ర=అచ్చట, అనేక=అనేకములైన, దివ్య=దివ్యమైన, 
రత్న=రత్నములయొక్క, అంశు =కిరణములచే, కిర్మీరిత=రంగులుగా చేయబడిన, దిగంతరః 
=దిక్కులమధ్యభాగముగల, మహాన్‌=పెద్ద, హిరణ్మయరథః=బంగారు రథమ్‌, ప్రాదురభూత్‌ 
=ఆవిర్భవించెను. 


తాత్పర్యము:- అంతట అచ్చట ఒక బ్రహ్మాండమైన బంగారురథం ఆవిర్భవించెను. అది 
అనేక రత్నకిరణములతో దిగంతరమంతా రంగులీనెను. 
శో నద్యుపాన్తికపజ్మాధ్యమహాచక్రచతుష్టయః। 

ముక్తాతోరణసంయుక్తః శ్వేతచ్చత్రశతావృతః॥ 2 

ప్రతిపదార్థము: - నదీ=నదియొక్క ఉపాంతక =తీరమునకు దగ్గర ఉన్ను పంక=బురదతో, 

ఆధ్య=కూడిన, మహా=పెద్ద, చక్రచతుష్టయః=నాలుగు చక్రములు గలదియు, ముక్తాతోరణ= 

ముత్యాలతోరణాలతో, సంయుక్తుః=కూడినదియు, శ్వేతచ్చత్రశత=వందల తెల్లగొడుగులతో, 

ఆవృతః=ఆవరింపబడినదియు (రధము). 


తాత్సర్యము:- మహానది పంకము అంటిన నాలుగు పెద్ద చక్రములు గలది ఆ రథము. 

దానికి ముత్యాల తోరణాలు వ్రేలాడుచున్నవి. తెల్ల గొడుగులు వందల సంఖ్యలో ఉన్నవి. 
శో శుద్ధహేమఖలీనాధ్యతురజ్ఞగణసంయుతః। 

ముక్తావితానవిలసదూర్థ్వది వ్యవృషధ్వజః॥ 8 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 57 


ప్రతిపదార్థము: - శుద్ధ=స్వచ్భమైన, హేమఖలీన=బంగారుపగ్గములతో, ఆధఢ్య=కూడిన, 
తురంగగణ=గుర్రముల గుంపుచే, సంయుతః=కూడినదియు, ముక్తావితాన=ముత్యాల 
చాందినిచే, విలసత్‌ =ప్రకాశించుచున్న, ఊర్హ్వ=ఎత్తయిన, దివ్య=దివ్యమైన, వృషధ్వజః= 
ఎద్దుజెండాగలదియు (అగు రథము). 


తాత్సర్యము: - స్వచ్చమైన పగ్గములుగల గుర్రములు గల ఆ రథముపై ముత్యాల చాందినీతో 
గూడిన గొప్ప వృషభపతాకము ఉండెను. 


శ్లో॥ మత్తవారణికాయుక్తపట్టతల్పోపశోభితః। 
పారిజాతతరూద్భూతపుష్పమాలాభిరజ్చితః॥ 4 


ప్రతిపదార్థము: -మత్త=మదించిన, వారణికా=ఏనుగు బొమ్మలతో, యుక్త=కూడిన, పట్టతల్చ్ప 
=పట్టుశయ్యతో, ఉపశోభితః=శోభించినదియు, పారిజాత=పారిజాతమను, తరు=చెట్టు 
నుండి, ఉద్భూత=ఉద్భవించిన, పుష్పమాలాభిః=పూలదండలచేత, అంచితః=అలంకరింప 
బడినదియు (అగు రథము). 


తాత్సర్యము: - మత్తగజపు బొమ్మలతో అలంకరించిన పట్టుశయ్య పారిజాత పుష్పమాలలతో 
అలంకరణలు గలది/రథము. 


శ్తో॥ మృగనాభిసముద్భూతకస్తూరీమదపజ్కిలః। 
కర్పూరాగరుధూపోత్ళగన్థాకృష్ణమధు ప్రతః॥ ర్‌ 
ప్రతిపదార్థము: - మృగ=కస్తూరీమృగము యొక్క నాభి=బొడ్దునుండి, సముద్భూత= 
ఉద్భవించిన, కస్తూరీ =కస్తూరి అనబడు, మద=మదద్రవముచేత, పంకిలః=బురదగా 
అయినదియు, కర్పూర=కర్పూరముయొక్క అగరు =అగరుయొక్క ధూప=ధూపమునుండి 
ఉత్ట=బయలుదేరిన, గంధ=వాసనచేత, ఆకృష్ణ=ఆకర్షింపబడిన, మధువ్రతః=తుమ్మెదలు 
గలదియు. 


తాత్పర్యము: - కస్తూరీ పంకము పూయబడినదియు, కర్పూరాగరుధూపవాసనలవలన 
తుమ్మెదలు మూగినదియు (రథము). 
శ్తో॥ సంవర్తఘనఘోషాధ్యో నానావాద్యసమన్వితః। 
వీణావేణుస్వనాసక్తకిన్నరీగణసజ్ములః॥। 6 
ప్రతిపదార్థము: - సంవర్తఘన=ప్రళయకాలమునందలి మేఘముయొక్క ఘోష=ధ్వనితో, 
ఆధ్యః=కూడినదియు,నానా=అనేకములైన, వాద్య=వాద్యములతో, సమన్వితః =కూడినదియు 


29 


ర్‌8 శ్రీశివగీతా - పజ్బుమో౭_ధ్యాయః 


వీణా=వీణలయొక్క, వేణు =పిల్లనగ్రోవులయొక్క స్వన =ధ్వనియందు, ఆసక్త=ఆసక్తిగల, 
కిన్నరీగణ =కిన్నరస్రీసమూహముచేత, సంకులః=వ్యాప్తమైనదియు - 
తాత్పర్యము: - సంవర్తకాలమేఘమువలె గంభీరధ్వనిగలదియు, అనేక వాద్యములతో 
అలరారునదియు, వీణావేణుధ్వనులతో గానము చేయుచున్న కిన్నర స్త్రీలు కలదియు 
(రథము). 
శ్లో ఏవం దృష్ట్వా రథశ్రేష్టం వృషాదుత్తీర్య శజ్మరః। 

అమృయా సహితస్తత్ర పట్టతల్సేల_ విశత్తదా॥। 7 
ప్రతిపదార్థము: - ఏవమ్‌=పైన చెప్పినట్లుగా ఉన్న రథ [శ్రేష్టమ్‌ = శ్రేష్టమైన రథమును, 
దృష్ట్వా=చూచి, తదా=అప్పుడు, శంకరః =ళివుడు, వృషాత్‌=వృషభమునుండి, ఉత్తీర్య=లేచి, 
అంబయా =అంబికతో, సహితః=కూడినవాడై, తత్ర=ఆ రథమునందున్న పట్టతల్చే=పట్టు 
శయ్యపై, అవిశత్‌=ప్రవేశించెను. 


తాత్పర్యము: - అలా ఆవిర్భవించిన రథమును చూచి మహేశ్వరుడు వృషభమునుండి 
లేచి అంబికతో సహా రథముపైనున్న పట్టుశయ్యపై కూర్చొనెను. 
శ్లో నీరాజనైః సురప్రీణాం శ్వేతచామరచాలనైః। 
దివ్యవ్యజనవాతైశ్చ ప్రహృష్టా నీలలోహితః॥ 8 
ప్రతిపదార్థము: - సురస్రీణామ్‌ =దేవతా స్రీలయొక్క నీరాజనైః=హారతులచే, శ్వేత =తెల్లని, 
చామర=వింజామరలయొక్క చాలనైః=విసురుటచేత, దివ్య=దివ్యమైన, వ్యజన =వీవనల 
యొక్క వాతైశ్చ=గాలులచేత, నీలలోహితః=పరమేశ్వరుడు, ప్రహృష్ట =మిక్కిలి సంతసించెను. 


తాత్పర్యము: - దేవతాస్త్రీల హారతులతో వింజామరల కదలికలతో, దివ్యమైన విసనకర్రల 
వీవనలతోను, ఆ పరమేశ్వరుడు సంతోషించెను. 

శో॥ కణత్త్సజుణనిధాఇనెర్ప్షభ్తుమజీరశి ఇితెః। 

క్ట aaa a 9 

౧ ణ జ 

ప్రతిపదార్థము: - క్వణత్‌=మోగుచున్న కంకణ=కంకణములయొక్క, నిధ్వానైః=ధ్వనుల 
తోను, మంజు =కమ్మని, మంజీర =అందెలయొక్క శింజితైః=ధ్వనులతోను, వీణా=వీణల 
యొక్క వేణు=వేణువులయొక్క స్వనైః=ధ్వనులతోను, గీతైః=గానములతోను, జగత్రయమ్‌= 
ముల్లోకములు, పూర్ణమ్‌ =నిండినవి, ఆసీత్‌=అయ్యెను. 


తాత్పర్యము: - (మోగుచున్న కంకణ ధ్వనులతోను కమ్మని అందెల ధ్వనులతోను, వీణావేణు 
రవములతోను, గీతములతోను ముల్లోకములు నిండెను. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 59 


శ్లో; శుకకేకికులారావైః శ్వేతపారావతస్వనైః। 

ఉన్నిద్రభూషాఫణినాం దర్భనాదేవ బర్హిణః। 

నన్ఫతుర్దర్భయన్తః స్వాంశ్చన్ధకాన్కోటిసంఖ్యయా!। 10 
ప్రతిపదార్థము: - శుక=చిలుకలయొక్క కేకి=నెమళ్ళయొక్క, కుల=గుంపులయొక్క ఆరావైః 
=ధ్వనులచేత, శ్వేత తెల్లని, పారావత=పావురములయొక్క స్వనైః=ధ్వనులచేత లోకత్రయం 
నిండినది, బర్జిణః= నెమళ్ళు, ఉన్నిద్ర=నిద్రలేచిన, భూషా=అలంకారములైన, ఫణినామ్‌= 
సర్పములయొక్క దర్శనాదేవ=దర్భనంచేతనే, స్వాన్‌=తమ, చంద్రకాన్‌=పింఛపుమచ్చలను, 
కోటి సంఖ్యయా= కోట్లసంఖ్యతో, దర్శయంతః=చూపుచు, ననృతుః=నృత్యము చేసినవి. 


తాత్పర్యము: -చిలుకలు నెమళ్ళ ధ్వనులతోను, తెల్లని పావురాల ధ్వనులతోను ముల్లోకములు 
నిండినవి. పడగలెత్తిన సర్పముల మణులను చూచి, నెమళ్ళు పింఛములు విప్పి 
ఆదుచుందెను. 
శ్తో॥ ప్రణమన్తం తతో రామముత్తాష్య వృషభధ్వజః। 

ఆనినాయ రథం దివ్యం ప్రహృష్టేనాన్తరాత్మనా॥ 11 
ప్రతిపదార్థము: - తతః=తరువాత, ప్రణమంతమ్‌=తనకు నమస్మరించుచున్న రామమ్‌= 
రాముని, ఉత్తాప్య=లేపి, వృషభధ్వజః=శివుడు, ప్రహృష్టేన=సంతోషించిన, అంతరాత్మనా= 
అంతకరణముతో, దివ్యమ్‌=దివ్యమైన, రథమ్‌=రథమునుగూర్చి, ఆనినాయ=తెచ్చెను. 


తాత్సర్యము: - తనకు నమస్మరించుచున్న రామును చూచి శివుడు సంతోషంతో ఆయనను 
తన దివ్యరథమువద్దకు తెచ్చెను. 
శా కమణ్ణలుజలైః స్వచ్చైః స్వయమాచమ్య యత్నతః। 

సమాచామ్యా౭_థ పురతః స్వాజ్మే రామముపానయత్‌॥ 12 

ప్రతిపదార్థము: - స్వచ్చెః =శుభ్రములైన, కమండలు =కమండలముయొక్క జలైః =నీటితో, 

యత్నతః ప యత్నపూర్వేకముగా, స్వయమ్‌ = స్వయముగా, ఆచమ్య=ఆచమించి, అధథ= 

తరువాత, సమాచామ్య=ఆచమనము చేయించి (రామునిచేత), పురతః=ఎదురుగా ఉన్న 

రామమ్‌=రాముని, స్వాంకే=తన తొడమీదకు, ఉపానయత్‌=తీసికొనెను. 


తాత్పర్యము: - కమండలు జలములతో తాను ఆచమనం చేసి, రామునిచేత చేయించి, 
రాముని తన తొడపై కూర్చుండబెట్టికొనెను. 
శ్లో॥ అథ దివ్యం ధనుస్తస్మై దదౌ తూణీరమక్షయమ్‌। 
మహాపాశుపతం నామ దివ్యమస్త్రం దదౌ తతః॥। 13 


30 


60 శ్రీశివగీతా - పజ్బుమో౭_ధ్యాయః 


ప్రతిపదార్థము: - అథ=తర్వాత, తస్మై=ఆ రామునికొబకు, దివ్యమ్‌=దివ్యమైన, ధనుః= 
వింటిని, అక్షయమ్‌ =తజుగని, తూణజీరమ్‌=అంబులపొదిని, దదౌ=ఇచ్చెను, తత=తరువాత, 
మహాపాశుపతం నామ=మహాపాశుపతము అను పేరుగల, దివ్యమ్‌=దివ్యమైన, అస్తమ్‌= 
అస్రమును, దదౌ=ఇచ్చెను. 


తాత్సర్యము: - పరమేశ్వరుడు, రామునకు దివ్యధనుస్సును, అక్షయ తూణీరమును ఇచ్చెను. 
మహాపాశుపతము అను దివ్యాస్తమును గూడా ఇచ్చెను. 


శ్తో॥ ఉక్తశ్చ తేన రామో౭_పి సాదరం చన్టమౌళినా। 
జగన్నాశకరం రౌద్రముగ్రమస్తమిదం నృప!॥ 14 
ప్రతిపదార్థము: - తేన=ఆ, చంద్రమౌళినా=శివునిచేత, రామః=రాముడు, సాదరమ్‌= 
ఆదరముగా, ఉక్తశ్చ=ఇట్లు చెప్పబడెను, నృప=రాజా! ఇదమ్‌=ఈ, రౌద్రమ్‌ =రుద్రదేవతకు 
సంబంధించిన, అస్తమ్‌=అస్తము, జగన్నాశ=ప్రపంచ నాశమును, కరమ్‌ =చేయునట్టిది. 


తాత్పర్యము:- చంద్రమౌళీశ్వరుడు తన అస్తమునిచ్చి రామునితో ఇట్లనెను. రాజా! ఈ 
అస్త్రము రౌద్రము. జగతళయ కారకము. 


శ్లో॥ అతో నేదం ప్రయోక్తవ్యం సామాన్యసమరాదికే। 
అన్యన్నాస్తి ప్రతీఘాతమేతస్య భువనత్రయే॥। 15 


ప్రతిపదార్థము: - అతః=ఇందువలన, ఇదమ్‌=ఈ అస్త్రము, సామాన్య =సాధారణమైన, 
సమరాదికే=యుద్ధము మొదలగు వానియందు, న ప్రయోక్తవ్యమ్‌ =ప్రయోగింపబడదగినది 
కాదు, ఏతస్య=దీనికి, భువనత్రయే=ముల్లోకములయందు, ప్రతీఘాతమ్‌=ప్రతి క్రియ 
చేయునట్టిది, అన్యత్‌=మటౌకటి, న=లేదు. 


తాత్సర్యము: - కనుక దీనిని సామాన్యమైన యుద్ధము, కలహములయందు ప్రయోగింప 
రాదు. దీనికి ముల్లోకములయందు ప్రతిక్రియ చేయగలది లేదు. 
శ్లో; తస్మాత్రాణాత్యయే రామ! ప్రయోక్తవ్యముపస్థితే। 
అన్యథైతత్ర్రయుక్తం తు జగత్సంక్షయకృదృవేత్‌!। 16 


ప్రతిపదార్థము: - తస్మాత్‌=కనుక, రామ!=ఓ రామా!, ప్రాణాత్యయే=ప్రాణప్రమాదము, 
ఉపస్థితే=ప్రాష్తమైనపుడు, ప్రయోక్తవ్యమ్‌=ప్రయోగింపదగినది, అన్యథా=మటొక విధముగా, 
ప్రయుక్తం తు=ప్రయోగింపబడినచో, ఏతత్‌=ఇది, జగత్‌=ప్రపంచముయొక్క, సంక్షయ= 
ప్రళయమునకు, కృత్‌=కారకముగా, భవేత్‌ =అగును. 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 61 


తాత్సర్యము:- కనుక, రామా! నీకు ప్రాణ సంకట పరిస్థితిలో దీనిని ప్రయోగింపవలెను. 
ఇతర విధంగా ప్రయోగించినచో, ఇది ప్రపంచానికే ప్రళయమును కలిగించును. 


శ్లో; అధాహూయ సురశ్రేష్టాన్‌ లోకపాలాన్‌ మహేశ్వరః 
ఉవాచ పరమప్రీతః స్వం స్వమస్త్రం ప్రయచ్చత। 17 
ప్రతిపదార్థము:- అథ=తరువాత, మహేశ్వరః=శివుడు, లోకపాలాన్‌=లోకపాలకులైన, 
సురశ్రేష్టాన్‌=దేవతా[శ్రేష్ణులను, ఆహూయ=పిలచి, పరమ ప్రీతః=మిక్కిలి ప్రీతిగలవాడై, 
స్వంస్వమ్‌=తమ తమ, అస్ర్తమ్‌ =అస్తమును, ప్రయచ్చత =ఇవ్వండి అని, ఉవాచ =పలికను. 


తాత్పర్యము:- తరువాత ఈశ్వరుడు లోకపాలకులైన దేవతలను పిలిచి మీమీ అస్త్రములను 
రామునకు ఇవ్వండని చెప్పెను. 


శ్లో; రాఘవోల యం చ తైర(స్తై రావణం నిహనిష్యతి। 
తస్మై దేవైరవధ్యస్త్వమితి దత్తో వరో మయా॥ 18 


ప్రతిపదార్థము: - అయమ్‌=ఈ, రాఘవః చ=రాముడున్ను, తైః=ఆ, అస్తైః=అస్త్రములతో, 
రావణమ్‌=రావణుని, నిహనిష్యతి=చంపగలడు. తస్మై=అతనికి, దేవై=దేవతలచేత, త్వమ్‌ = 
నీవు, అవధ్యః=చంపబడవు, ఇతి=అను, వరః=వరము, మయా=నాచేత, దత్తః=ఇవ్వ 
బడినది. 


తాత్సర్యము:- ఈ రాముడు మీరిచ్చిన అస్తములతో ఆ రావణాసురుని తప్పక చంపును. 
వానికి దేవతలైన మీ చేతుల్లో చావులేకుండా వరమును నేనే ఇచ్చాను. 


శ్లో తస్మాద్వానరతామేత్య భవన్లో యుద్ధదుర్శదాః। 
సాహాయ్యమస్య కుర్వన్తు తేన సుస్థా భవిష్యథ॥। 19 
ప్రతిపదార్థము: - తస్మాత్‌=కనుక, వానరతామ్‌ =మర్మటత్వమును, ఏత్య=పొంది, యుద్ధ 
దుర్మదాః=యుద్ధం దర్పంగల, భవంతః=మీరు, అస్య=ఈ రామునకు, సాహాయ్యమ్‌ = 
సహాయమును, కుర్వంతు=చేయుదురుగాక!, తేన=అందుచేత, సుస్థాః=స్వస్టులుగా, భవిష్యథ 
=కాబోయెదరు. 


తాత్పర్యము:- కనుక మీరందజు వానరులై ఈ రాజుకు యుద్ధదర్చంతో సహాయకులు 
కాబోవుచున్నారు. దానివలన మీరు మీ లోకములలో స్వస్థులయ్యెదరు. 
శ్లో తదాజ్ఞాం శిరసా గృహ్య సురాః ప్రాజ్ఞాలయస్తదా। 
ప్రణమ్య చరణా శమ్మోః స్వం స్వమస్త్రం దదుర్శుదా॥ 20 


31 


62 శ్రీశివగీతా - పజ్బుమో౭_ధ్యాయః 


ప్రతిపదార్థము: - తదాజ్ఞామ్‌=ఆ శివుని ఆజ్ఞను, శిరసా=శిరస్సుతో, గృహ్య=గ్రహించి, 
సురాః=దేవతలు, ప్రాంజలయః =అంజలిపట్టినవారై, తదా=అప్పుడు, శంభోః=శివునియొక్క 
చరణౌ =పాదములను, ప్రణమ్య=నమస్మరించి, ముదా=సంతోషముతో, స్వంస్వమ్‌=తమ 
తమ, అస్రమ్‌ =అస్తమును, దదుః=ఇచ్చిరి. 


తాత్పర్యము: - శివుని ఆజ్ఞ శిరసావహించి, దేవతలు అంజలిబద్దులై శివునకు ప్రణమిల్లి 
రామునకు తమ తమ అస్త్రములను ఇచ్చిరి. 
శ్లో; నారాయణాస్త్రం దైత్యారిరైన్షమస్తం పురన్దరః। 

బ్రహ్మాపి బ్రహ్మదణ్ఞాస్త్రమాగ్నేయాస్రం ధనజ్ఞుయః॥। 21 
ప్రతిపదార్థము: - దైత్యారిః=విష్టువు, నారాయణాస్త్రమ్‌ =నారాయణాస్త్రమును, పురందరః 
=దేవేంద్రుడు, ఐంద్రమ్‌ =ఇంద్రసంబంధమైన, అస్తమ్‌ =అస్తమును, బ్రహ్మాపి=బ్రహ్మయు, 
బ్రహ్మదండాస్తమ్‌ =బ్రహ్మదండాస్త్రమును, ధనంజయః =అగ్నిహోత్రుడు, ఆగ్నేయాస్రమ్‌ = 
ఆగ్నేయాస్తమును ఇచ్చెను. 
తాత్పర్యము: - విష్ణువు-నారాయణాస్తమును, దేవేంద్రుడు-ఇంద్రసంబంధమైన అస్తమును, 
బ్రహ్మ-బ్రహ్మదండాస్త్రమును, అగ్నిహోత్రుడు -ఆగ్నేయాస్తమును ఇచ్చెను. 


శ్లో; యామ్యం యమోం9 పి మోహాస్తం రక్షోరాజస్తథా దదౌ। 
వరుణో వారుణం ప్రాదాద్‌ వాయవ్యాస్త్రం ప్రభజ్ఞునః॥ 22 


ప్రతిపదార్థము: - యమో౭_ పి=జయముడున్ను, యామ్యమ్‌ =యమాస్తమును, తథా =అట్లే, 
రక్షోరాజః=నిర్భతి, మోహాస్తమ్‌=మోహాస్తమును, దదౌ=ఇచ్చెను, వరుణః=వరుణుడు, 
వారుణమ్‌ =వారుణాస్తమును, ప్రభంజనః=వాయుదేవుడు, వాయవ్యాస్తమ్‌ =వాయవ్యాస్తము, 
ప్రాదాత్‌ =ఇచ్చెను. 
తాత్పర్యము: - యముడు-యమాస్రమును, అట్లే నిర్భతి=మోహాస్తమును, వరుణుడు- 
వారుణాస్తమును, వాయుదేవుడు -వాయవ్యాస్తమును ఇచ్చెను. 
శ్లో; కౌబేరం చ కుబేరోత పి రౌద్రమీశాన ఏవ చ। 

సౌరమస్తం దదౌ సూర్యః సౌమ్యం సోమశ్చ పావకమ్‌॥ 

విశ్వేదేవా దదుస్తస్మై వసవో వాసవాభిదమ్‌॥ 23 
ప్రతిపదార్థము: -కుబేరో౨. పి =కుబేరుడును,కౌబేరమ్‌ =కౌబేరాస్తమును, ఈశానః= 
ఈశానుడు, రౌద్రమ్‌=రౌద్రాస్తమును, సూర్యః=సూర్యుడు, సౌరమస్తమ్‌=సౌరాస్త్రమును, 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 63 


సోమః= సోముడు, సౌమ్యమ్‌=సౌమ్యాస్తమును, దదౌ=ఇచ్చెను. విశ్వేదేవాః=విశ్వేదేవతలు, 
పావకమ్‌ =పావకాస్త్రమును, వసవః=వసువులు, వాసవాభిధమ్‌ =వాసవాస్తమును, తస్మై=ఆ 
రాముని కొజకు, దదుః=ఇచ్చిరి. 
తాత్సర్యము: - కుబేరుడు-కుబేరాస్త్రమును, ఈశానుడు -రౌద్రాస్తమును, సూర్యుడు-సౌరా 
-స్రమును, సోముడు-సౌమ్యాస్తమును, విశ్వేదేవతలు-పావకాస్త్రమును, వసువులు-వాసవా 
-స్రమును ఆ రామునికొజకు ఇచ్చిరి. 
శా అథ తుష్టః ప్రణమ్యేశం రామో దశరథాత్మజః। 

ప్రాజ్ఞులిః ప్రణతో భూత్వా భక్తియుకో వ్యజిజ్ఞపత్‌॥ 24 
ప్రతిపదార్థము: - అధ=తరువాత, తుష్టు=సంతోషించిన, దశరధాత్మజః=దశరథ పుత్రుడైన, 
రామః=రాముడు, ఈశమ్‌ =ఈశ్వరుని, ప్రణమ్య=నమస్మరించి, ప్రాంజలిః=అంజలి పట్టిన 
వాడై, ప్రణతోభూత్వా=నముడై, భక్తి=భక్తితో, యుక్తః=కూడిన వాడై, వ్యజిజ్ఞపత్‌=విన్నవించెను. 


తాత్పర్యము: - దాశరథి అయిన రాముడు సంతోషంతో పరమేశ్వరునకు నమస్కరించి, 
అంజలి గట్టి వినముడై భక్తితో ఇట్లనెను. 


శ్రీరామ ఉవాచ-శ్రీరాముడిట్లనెను. 
శ్లో॥ భగవన్మానుషేణైవ నోల్లంఘ్యో లవణామ్బుధిః। 
తత్ర లజ్మాభీధం దుర్గం దుర్ణయం దేవదానవైః॥। 25 
ప్రతిపదార్థము: - భగవన్‌=దేవా! మానుషేణెవ=మానవమాత్రునిచేతనే, లవణాంబుధిః= 
లవణసముద్రము, ఉల్లంఘ్యః=దాటదగినది, న=కాదు, తత్ర=అందులోనూ, లంకాభిధమ్‌ = 
లంక అను పేరుగల, దుర్గమ్‌=కోట, దేవదానవైః=సురాసురులచేత, దుర్ణయమ్‌=జయింప 
శక్యము గానిది. 


తాత్సర్యము: - దేవా! లవణ సముద్రము మానవ మాత్రునికి దాటశక్యము కానిది. అందునా 
అచ్చట “లంక” అనేది మహాదుర్ణము. అది దేవదానవులకు అజేయము. 


శ్లో; అనేకకోటయస్తత్ర రాక్షసా బలవత్తరాః। 
సర్వే స్వాధ్యాయనిరతాః శివభక్తా జితేన్టియాః॥ 26 


ప్రతిపదార్థము: - తత్ర=ఆ లంకలో, బలవత్తరాః=అత్యంత బలవంతులైన, రాక్షసాః= 
రాక్షసులు, అనేక కోటయః=అనేక కోట్లు గలరు. సర్వే=వారందరు, స్వాధ్యాయ=వేద 
శాఖాధ్యయనమునందు, నిరతాః=అసక్తులు, శివభక్తాః=శివభక్తులు, జితేంద్రియాః= 
ఇంద్రియాలను జయించినవారు. 


32 


64 శ్రీశివగీతా - పజ్బుమో౭_ధ్యాయః 


తాత్సర్యము:- అందులోను అచ్చటి రాక్షసులు బలవత్తరులు. సంఖ్యలో అనేక కోట్లు. 
అందరును వేదాధ్యయన నిరతులు. శివభక్తులు. జితేంద్రియులు. ఎలా వారిని జయింప 
గలను? 


శ్లో అనేకమాయాసంయుక్తా బుద్ధిమన్తో£_ గ్నిహోత్రిణః 
కథమేకాకినా జేయా మయా భ్రాత్రా చ సంయుగే॥ 27 


ప్రతిపదార్థము: -అనేక=పలురకములైన, మాయా=మాయలతో, సంయుక్తా=కూడినవారు, 
బుద్ధిమంతః =తెలివిగలవారు, అగ్నిహోత్రిణః=అగ్నిహోత్ర పూజకులు, ఏకాకినా=ఒంటరి 
వాడైన, మయా=నాచేత, భ్రాత్రా చ=సోదరుడైన లక్ష్మణునిచేత, సంంయుగే=యుద్ధము 
నందు, కథమ్‌ =ఎట్లు జేయాః=జయింపదగును. 


తాత్సర్యము:- వారందరు తెలివైనవారు. మాయావులు. పైగా అగ్నిహోత్రోపాసకులు. 
ఇలా శక్తియుక్తి భక్తిగలవారిని నేను నా తమ్ముడు పోరులో ఒంటరిగా ఎలా జయించ 
గలము? 


శ్రీ శివ ఉవాచ-శివుడు ఇట్లనెను. 


శ్లో॥ రావణస్య వధే రామ! రక్షసామపి మారణే। 
విచారో న త్వయా కార్యస్తస్య కాలో9_ యమాగతః॥ 28 


ప్రతిపదార్థము:- రామ!=ఓ రామా!, రావణస్య=రావణునియొక్క వధే=వధయందు, 
రక్షసామ్‌ =రాక్షసులయొక్క మారణేపి=వధయందున్ను, త్వయా=నీచేత, విచారః=విచారము, 
న కార్యః=చేయదగదు, తస్య=వారివధకు, అయమ్‌ కాలః=ఈ కాలము, ఆగతః=వచ్చినది. 


తాత్సర్యము: - రామా! రావణవధకు, రాక్షస సంహారానికి నీవు విచారపడవలసిన పనిలేదు. 
అందుకు ఇదిగో-కాలం వచ్చినది. 


శ్లో అధర్మే తు ప్రవృత్తాస్తే దేవ బ్రాహ్మణపీడనే। 
తస్మాదాయుః క్షయం యాతం తేషాం శ్రీరపి సువ్రత!॥ 29 


ప్రతిపదార్థము:- సువ్రత!=మంచి తపస్సుగలవాడా!, తే తు=ఆ రావణాది రాక్షసులు, 
అధర్మే=అధర్మమునందును, దేవ=దేవతలయొక్క బ్రాహ్మణ=బుషులయొక్క పీడ్రనే= 
పీడించుటయందు, ప్రవృత్తాః=ప్రవర్తించిరి, తస్మాత్‌=కనుక, తేషామ్‌ =వారియొక్క ఆయుః 
=ఆయుర్దాయము, క్షయమ్‌=నాశమును, యాతమ్‌=పొందినది, శ్రీరపి=సంపదయున్ను 
నశించినది. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 65 


తాత్పర్యము:- ఉత్తమంగా పాశుపతవ్రతము నెరవేర్చిన రామా! ఆ రావణాది రాక్షసులు 
బాగా అధర్మాసక్తులయిరి. దేవతలను, మునులను పీడించుచున్నారు. ఈ అధర్మాలవలన, 
శాపాలవలన వారి ఆయుష్పులు తగ్గిపోయినవి. 


శ్తో॥ రాజస్రీలంఘనాసక్తం రావణం నిహనిప్యసి। 
పాపాసకో రిపుర్ణేతుం సుకరః సమరాజ్లణే॥॥ 30 


(ప్రతిపదార్థము: - రాజస్రీ=రాణి అయిన సీతను, లంఘన =ఆక్రమించుటయందు, 
ఆసక్తమ్‌= ఆసక్తిగల, రావణమ్‌ =రావణుని, నిహనిష్యసి=చంపగలవు. పాపాసక్తః 
=పాపిష్టుడైన, రిపుః=శత్రువు, సమరాంగణే=యుద్ధప్రాంగణమున, జేతుమ్‌=జయించుటకు, 
సుకరః=తేలిక అగును. 


తాత్సర్యము:- సీతపై దురాక్రమణ చేయు తలంపుతో ఉన్న రావణుని నీవు తేలికగా 
చంపగలవు. పాపాసక్తుడైన శత్రువు యుద్ధంలో చాలా తేలికగా చావగలడు. 


శ్తో॥ అధర్మే నిరతః శత్రుర్భాగ్యేనైవ హి లభ్యతే! 
అధీతవేదశాస్తోల పి సదా వేదరతో పి వా! 
వినాశకాలే సమ్రాప్తే ధర్మమార్గాచ్చుతో భవేత్‌! 31 


ప్రతిపదార్థము: - అధర్మే=అధర్మమునందు, నిరతః=ఆసక్తుడెన, శత్రుః=శత్రువు, భాగ్యేనైవ 
హి=భాగ్యంచేతనే, లభ్యతే=పొందబడును, అదీత=చదువబడిన, ధర్మశాస్తోపి=ధర్మశాస్త్రము 
గలవాడైనను, సదా=నిత్యము, వేద=వేదమునందు రతోపివా=అఆసక్తిగలవాడైనను, 
వినాశకాలే =వినాశసమయము సంప్రాప్తేసంభవించినపుడు, ధర్మమార్దాత్‌ =ధర్మమార్గము 
నుండి, చ్యుతః=జారినవాడు, భవేత్‌=అగును. 
తాత్పర్యము: - అధర్మంతో క్రుంగిపోయిన శత్రువును జయించటం బహు సులభం. 
అట్టి శత్రువు దొరకటం అదృష్టం. ధర్మశాస్త్రాలు చదివినా, వేదపారాయణం చేస్తున్నా 
వినాశకాలం దాపురించినవాడు, ధర్మం తప్పి ప్రవర్తిస్తాడు. దాంతో అతనికి నాశనంవస్తుంది. 
శ్లో పీడ్యన్తే దేవతాః సర్వాః సతతం యేన పాపినా। 

బ్రాహ్మణా బుషయశక్చైవ తస్య నాశ స్వయం స్థితః॥ 82 
ప్రతిపదార్థము: - యేన=ఏ, పాపినా=పాపిచేత, సతతమ్‌=నిత్యము, సర్వాః=సమస్తమైన, 
దేవతాః=దేవతలు, బ్రాహ్మణాః =బ్రహ్మవేత్తలైన, బుషయశ్చివ=బుషులున్ను, పీడ్యంతే= 
పీడింపబడుచున్నారో, తస్య=వానికి, నాఈ=నాశనము, స్వయమ్‌=తనంతటతాను, స్థితః 
=సిద్ధమై ఉన్నది. 


33 


66 శ్రీశివగీతా - పజ్బుమో౭_ధ్యాయః 


తాత్సర్యము: - ఏ పాపి నిత్యము దేవబ్రాహ్మణులను బాధించుచుండునో, వానికి నాశనము 
- ఒకరి ప్రయత్నము లేకుండా - తనంతట తానే సిద్ధమై వచ్చును. 


శ్లో కిష్కిన్ధానగరే రామ! దేవానామంశసమృవాః। 
వానరా బహవో జాతా దుర్ణయా బలవత్తరాః॥ 83 


ప్రతిపదార్థము:- రామా! ఓ రామా! కిష్కింధా =కిష్కింధ అను, నగరే=పురమున, దేవానామ్‌ 
=దేవతలయొక్క అంశ=అంశలవలన, సంభవాః=సంభవించిన, వానరాః=క్రోతులు, 
బహవః=చాలమంది, జాతాః=పుట్టిరి. తే=వారు, దుర్ణయాః=జయింపశక్యముకానివారు, 
బలవత్తరాః=మిక్కిలి బలమైనవారు. 


తాత్సర్యము:- ఓ రామా! కిష్మింధానగరము నందు దేవతాంశలతో బహువానర వీరు 
లుద్భవించిరి. వారు అజేయ బలసంపన్నులు. 


శ్లో॥ సాహాయ్యం తే కరిష్యన్తి తైర్చధాన పయోనిధిమ్‌। 
అనేకశైలసమృద్ధే సేతౌ యాన్తు వలీముఖాః॥। 84 


ప్రతిపదార్థము: - తే=ఆ వానరవీరులు, సాహాయ్యమ్‌=నీకు సహాయమును, కరిష్యంతి=చేయ 
గలరు. తైః=వారితో, పయోనిధిమ్‌=సముద్రమును, బధాన=బంధింపుము, అనేక=చాల, 
శైల=కొండలతో, సంబద్దే=కట్టబడిన, సేతా=సేతువునందు, వలీముఖాః=వానర వీరులు, 
యాంతు=లంకకు పోయెదరు గాక! 


తాత్సర్యము: - ఆ వానరవీరులు నీకు సహాయమును చేయగలరు. వారితో సముద్రమును, 
బంధింపుము చాల కొండలతో కట్టబడిన సేతువునందు వానర వీరులు లంకకు పోయెదరు 
గాక! 


శ్లో రావణం సగణం హత్వా తామానయ నిజాం ప్రియామ్‌। 
శస్రైర్యుద్ధే జయో యత్ర తత్రాస్తాణి న యోజయేత్‌॥ తర్‌ 
ప్రతిపదార్థము: - రావణమ్‌=రావణాసురుని, సగణమ్‌=గుంపుతోసహా!, హత్వా=చంపి, 
తామ్‌=ఆ, నిజామ్‌=నీదైన, ప్రియామ్‌=భార్యను, ఆనయ=తెచ్చికొనుము. శస్తైః= 
ఆయుధములతో యత్ర=ఏ, యుద్దే=రణమునందు, జయః=జయముకలదో, తత్ర=ఆ 
యుద్ధమునందు, అ/స్తాణి=అస్రములను, న యోజయేత్‌=ప్రయోగింపరాదు. 


తాత్సర్యము: - రావణాసురుని రాక్షసగణముతో సహా చంపి నీ భార్యను తెచ్చికొనుము. 
యుద్ధంలో శస్తప్రయోగంతో సరిపోయినచోట అస్ర్తప్రయోగం చేయరాదు సుమా! 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 67 


శా నిరస్రేష్వల్పశస్తేషు పలాయనపరేషు చ। 
అస్త్రాణి ముజ్బన్‌ దివ్యాని స్వయమేవ వినశ్యతి॥ 36 
ప్రతిపదార్థము: - నిర స్రేష=ఆయుధ హీనులయందు, అల్చ్బశ[స్తేష =కొద్ది శస్త్రములు 
గలవారియందు, పలాయన పరేషు చ=పారిపోవు వారియందున్ను, దివ్యాని=దివ్యములైన, 
అస్తాణి=అస్రములను, ముంచన్‌=వదలుచున్న యోధుడు, స్వయమేవ=తనే, వినశ్యతి= 
నశించును. 


తాత్సర్యము:- శస్తహీనులు, అల్బాయుధులు, పారిపోవువారు - వీరిపైన దివ్యాస్తములను 
ప్రయోగింపరాదు. అట్లు ప్రయోగించినచో ప్రయోక్తయే నశించును. 


శ్లో అథవా కిం బహూక్తేన మయైవోత్సాదితం జగత్‌! 
మయెవ పాల్యతే నిత్యం మయా సంహ్రియతే౩_పి చ॥ 837 


ప్రతిపదార్థము: -అభవా=లేదా,బహూక్తేన=ఎక్కువ చెప్పటంతో, కిమ్‌=ఏమి ప్రయోజనము? 
మయెవః=నా చేతనే, జగత్‌=ప్రపంచము, ఉత్పాదితమ్‌ =సృష్టింపబడినది. మయైవ =నాచేతనే, 
నిత్యమ్‌ =నిత్యము, పాల్యతే =పాలింపబడుచున్నది. మయా=నాచేత, సంహియతే౭_ పి చ= 
సంహరింపబడుచున్నది. 


తాత్సర్యము:- ఇదంతా చెప్పటమెందుకు? రామా! ఈ ప్రపంచాన్ని నేనే సృష్టించాను. 
నేను పాలిస్తున్నాను. నేనే సంహరిస్తున్నాను. 


శ్లో అహమేకో జగన్మృత్యుర్మృత్యోరపి మహీపతే!। 
(గసేఠ హమేవ సకలం జగదేతచ్చరాచరమ్‌॥ 38 


ప్రతిపదార్థము: - మహీపతే=రాజా!, అహమ్‌=నేను, ఏకః=ఒక్కడినే, జగత్‌=ప్రపంచమును, 
మృత్యుః=దానికి మృత్యుదేవతను, మృత్యోరపి=మృత్యువుకుగూడా, మృత్యుః=మృత్యువును, 
అహమేవ=నేనే, ఏతత్‌=ఈ, సకలమ్‌=సమస్తమైన, చరాచరమ్‌ =చరాచరరూపమైన, 
జగత్‌=ప్రపంచమును, (గసే=మింగెదను. 
తాత్పర్యము:- రామా! ఈ ప్రపంచము నేనే - దాని మృత్యువును నేను - మృత్యుదేవతకు 
కూడానేను మృత్యువును. ఈ చరాచర ప్రపంచమును మొత్తాన్ని నేనే చివరకు మ్రింగి 
వేయు లయకారుడను. 
శ్తో॥ మమ వక్రగతాస్సర్వే రాక్షసా యుద్ధదుర్మదాః। 
నిమిత్తమాత్రం త్వం భూయాః కీర్తిమాప్స్యుసి సజ్ఞరే॥ 39 


34 


68 శ్రీశివగీతా - పజ్బుమో౭_ధ్యాయః 


ప్రతిపదార్థము: - యుద్ధ=యుద్ధమునందు, దుర్శదాః=మదమెక్కిన, సర్వే=అందజు, రాక్షసాః 
=రాక్షసులు, మమ=నాయొక్క వక్రగతాః=నోటిలో చిక్కుకొనిరి. త్వమ్‌=నీవు, నిమిత్త 
మాత్రమ్‌ =నిమిత్తమాత్రుడవు, భూయాః=కమ్ము, సంగరే=యుద్ధమున, కీర్తిమ్‌ =కీర్తిని, 
ఆప్స్యసి=పొందగలవు. 

తాత్పర్యము:- యుద్ధ దుర్మదులైన రాక్షసులు అందరు కాలస్వరూపుడైనను నా నోట 
చిక్కినారు. నీవు నిమిత్తమాత్రముగా నుండి వారిని సంహరించి, వీరుడుగా కీర్తిపొందుము. 
ఇతి శ్రీ పద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్తే 

శ్రీశివరాఘవసంవాదే రామవరప్రదానం నామ పజ్బుమో౭_ ధ్యాయః॥ 


Kk చ Kk 


69 


అథ షష్టోర_ ధ్యాయః 


విభూతియోగః 


శ్రీరామ ఉవాచ-శ్రీరాముడు ఇట్లనెను. 


శా భగవన్నత్ర మే చిత్రం మహదేతత్రజాయతే। 
శుద్ధస్ఫటి కసజ్మాశగ్తినే త్రశ్చ[న శేఖరః॥ 1 
ప్రతిపదార్థము: - భగవన్‌=దేవా!, అత్ర=ఈ విషయంలో, మే=నాకు, ఏతత్‌=ఇది, మహత్‌= 
గొప్ప, చిత్రమ్‌ =ఆశ్చర్యము, ప్రజాయతే =కలుగుచున్నది, శుద్ధ =నిర్మలమైన, సృటిక= 
స్పటికముతో, సంకాశు=సమానుడును, త్రినేత్ర=ముక్కంటియును, చంద్ర=చంద్రరేఖ, 
శేఖరః=తల పైనకలవాడవును అగు - 


తాత్సర్యము:- తదుపరి శ్లోకముతో అన్వయించబడినది. 
శ్లో॥ మూర్తస్త్వం తు పరిచ్చిన్నాకృతిః పురుషరూపధ్భత్‌। 
అమ్బయా సహితో9_తైవ రమసే ప్రమథైః సహ॥ 2 
ప్రతిపదార్థము:- మూర్తః=మూర్తిగలవాడవును అగు, త్వం తు=నీవయితే, పరిచ్చిన్న= 
పరిమితమైన, ఆకృతిః=ఆకారముగలవాడవు, పురుషాపురుషునియొక్క రూప=రూపమును, 
ధృత్‌=ధరించినవాడవున్ను అయి, అంబయా =అంబికతో, సహితః=కలసినవాడవై, ప్రమధథైః 
సహ=ప్రమథగణములతోసహా, అతైవ=ఇచ్చటనే, రమసే=క్రీడించుచున్నావు. 


తాత్పర్యము:- మహాదేవా! నీ మాటలో నాకొక చిత్రము గోచరించినది. నీవు చక్కని 
పరిమితమైన శరీరంతో కనబడుచున్నావు. శుద్ధ స్ఫటికమువంటి శరీరము, మూడు 
కన్నులు, చంద్రరేఖ, పురుషాకారము - ఇట్టి నీవు అంబికతో కలసి ఉండి ప్రమధ 
పరివారముతో క్రీడించుచున్నావు గదా! 


శ్తో॥ త్వం కథం పజ్బుభూతాది జగదేతచ్చరాచరమ్‌। 
తద్రూహి గిరిజాకాన్త! మయి తే౭_నుగ్రహో యది॥ తి 


70 శ్రీశివగీతా - షష్ణోం ధ్యాయః 


ప్రతిపదార్థము: - త్వమ్‌ =అట్టి పరిమితాకారముగల నీవు, పంచభూతాది =పంచభూతములు 
మొదలుగాగల, ఏతత్‌ =ఈ, చరాచరమ్‌ =స్థావరజంగమాత్మకమైన, జగత్‌=ప్రపంచముగా, 
కథమ్‌=ఎట్లు అగుదువు? గిరిజాకాంత! =పార్వతీవల్లభా!, మయి=నాయందు, తే=నీకు, 
అనుగ్రహో యది=అనుగ్రహమున్నవో, తత్‌=ఆ విషయమును, బ్రూహి =చెప్పుము. 


తాత్పర్యము:- పరిమితాకారంతో కనబడుతున్న నీవు అపరిమితాకారమయి వ్యాప్తమైన 
ఈ పంచభూత ప్రపంచముగా ఎలా అవుతావు. నేనే ప్రపంచమును అని అన్నావు గదా! 
అది ఎలా సాధ్యము? నాయందు అనుగ్రహమున్నచో ఈ సందేహము తీర్చుము. 


శ్రీ శివ ఉవాచ-శ్రీ శివుడు ఇట్లనెను. 


శ్లో సాధు పృష్టం మహాభాగ! దుర్దేయమమరైరపి। 
తత్రవక్ష్యామి తే భక్తా బ్రహ్మచర్యేణ సువ్రత! 
పారం యాస్యస్యనాయాసాద్‌ యేన సంసారనీరధేః॥ 4 


ప్రతిపదార్థము: - సువ్రత=మంచి వ్రతముగలవాడా!, మహాభాగ! =మహాత్మా!, సాధు= 
చక్కగా, పృష్టమ్‌=ప్రశ్నించబడెను, అమరైరపి=దేవతలచేతను, దుర్జేయమ్‌=తెలియ శక్యము 
గాని, తత్‌=ఆ విషయమును, తే=నీయొక్క భక్యా=భక్తిచేత, బ్రహ్మచర్యేణ= బ్రహ్మచర్యము 
చేత, ప్రవక్ష్యామి =చెప్పగలను, యేన=ఏ విషయ జ్ఞానము చేత, సంసార =సంసారమను, 
నీరధేః=సముద్రముయొక్క పారమ్‌ =అవతలి ఒద్దును, అనాయాసాత్‌ =తేలికగా, యాస్యసి= 
చేరగలవో అది చెప్పెదను. 
తాత్పర్యము:- మహాత్మా! పాశుపతవ్రతా! రామా! నీ ప్రశ్న మంచిది. దేవతలకు గూడా 
తెలియని అరుదైన ఈ విషయాన్ని నీకు చెప్తాను. నీ భక్తికి బ్రహ్మచర్యానికి ఇది ఫలము. 
దీనివలన నీవు సంసార సముద్రమును అనాయాసముగా దాటగలవు. 
శ్లో॥ దృశ్యన్తే పజ్బభూతాని యే చ లోకాశ్చతుర్దశ। 

సముద్రాః సరితో దేవా రాక్షసా బుషయస్తథా॥ ర్‌ 
ప్రతిపదార్థము:- పంచభూతాని=ఏ పంచభూతములు, యే=ఏ, చతుర్దశ=పదునాల్లు, 
లోకాః చ=లోకములున్నుు సముద్రాః=సముద్రములు, సరితః=నదులు, దేవాః=దేవతలు, 
రాక్షసాః=రాక్షసులు, తథా =అట్లే, బుషయః=బుషులున్ను, దృశ్యంతే=కనబడుచున్నారో - 
తాత్సర్యము:- రామా! ఈ పంచభూతములు, ఈ పదునాల్లు లోకాలు, సముద్రాలు, 
నదులు, దేవతలు, రాక్షసులు, బుషులు ఈ కనబడుచున్నవన్నియు నా విభూతులే. 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 71 


శ్లో దృశ్యన్తే యాని చాన్యాని స్థావరాణి చరాణి చ। 
గన్గర్వాః ప్రమథా నాగాః సర్వే తే మద్విభూతయః॥ 6 


ప్రతిపదార్థము: - యాని చ=ఏ, అన్యాని=ఇతరములైన, స్థావరాణి=అచరములు, చరాణి 
చ=జంగమములు అయిన దృశ్యములు, గంధర్వాః=గంధర్వులు, ప్రమథాః=ప్రమథులు, 
నాగాః=నాగులు, దృశ్యంతే =కనబడుచున్నారో, తే=అవి,సర్వే=అన్నియును/అందరును, 
మత్‌=నాయొక్క విభూతయః= ఐశ్వర్యాంశలు. 


తాత్సర్యము: - ఇవిగాక ఇంకాకనబడుచున్న చరాచర పదార్థములు, గంధర్వులు, నాగులు, 
ప్రమథులు అందటజును అన్నియు నా ఐశ్వర్య కణికలే. 


శ్లో పురా బ్రహ్మాదయో దేవా ద్రష్టుకామా మమాకృతిమ్‌। 

మన్దరం ప్రయయుః సర్వే మమ ప్రియతరం గిరిమ్‌॥ 7 
ప్రతిపదార్థము:- పురా=పూర్వము, బ్రహ్మాదయః=బ్రహ్మ మొదలగు, దేవాః=దేవతలు, 
మమ=నాయొక్క ఆకృతిమ్‌=తత్త్వ్వరూపమును, ద్రష్టుకామాః=చూడదలచినవారై, సర్వే= 
అందరును, మమానాకు, ప్రియతరమ్‌=మిక్కిలి ప్రియమైన, మందరమ్‌=మందరము 
అను, గిరిమ్‌=కొండను, ప్రయయుః=చేరిరి. 
తాత్పర్యము:- పూర్వము బ్రహ్మాది దేవతలు నా తాత్త్విక రూపమును చూడగోరినవారై 
నాకు అత్యంత ప్రియమైన మందర పర్వతమువద్దకు చేరిరి. 


శ్లో తాన్‌ దృష్ట్వాం_థ మయా దేవాన్‌ లీలాకులితచేతసా। 
తేషామపహృతం జ్ఞానం బ్రహ్మాదీనాం దివౌకసామ్‌॥॥ 8 


ప్రతిపదార్థము:- అథ=తర్వాత, తాన్‌=ఆ, దేవాన్‌=దేవతలను, దృష్ట్వా=చూచి, లీలా= 

విలాసముతో, ఆకులిత=వ్యాకులమైన, చేతసా=మనస్సుగల, మయా=నాచేత, తేషామ్‌= 

ఆ, బ్రహ్మాదీనామ్‌ =బ్రహ్మమొదలగు, దివౌకసామ్‌ =దేవతలయొక్కజ్డానమ్‌ =తెలివి, అపహృతమ్‌ 

=అపహరింపబడినది. 

తాత్సర్యము:- అలా వచ్చిన బ్రహ్మాది దేవతలను చూచి నేను వారిని ఆటపట్టించాలని 

కుతూహలంతో వారికున్న జ్ఞానాన్ని అపహరించాను. 

శ్లో అథ తే౭_పహృతజ్ఞానా మామాహుః కో భవానితి। 

అథాబ్రవమహం దేవానహమేవ పురాతనః॥ 9 


ప్రతిపదార్థము: - అథ=తర్వాత, అపహృత=అపహరింపబడిన, జ్ఞానాః=జ్ఞానముకల, తే=ఆ 
థ్‌ క్త నో 


36 


72 శ్రీశివగీతా - షష్టో౭ధ్యాయః 


దేవతలు, భవాన్‌ =నీవు, క=ఎవడవు? ఇతి =అని, మామ్‌=నన్ను, ఆహుః=పలికిరి, అథ= 
తర్వాత, అహమ్‌=నేను, అహమేవ=నేనే, పురాతనః=సనాతనుడను అని, దేవాన్‌= 
దేవతలను, అబ్రవమ్‌ =పలికితిని. 


తాత్పర్యము:- జ్ఞానం తొలగిన తర్వాత వారు నన్ను చూచి, “నీ వెవరవు అని నన్నే 
అడిగారు. నే నన్నాను 'నేనే సనాతనుడను” అని. 


శ్లో ఆసం ప్రథమమేవాహం వర్తామి చ సురేశ్వరాః। 
భవిష్యామి చ లోకే స్మిన్‌ మతో నాన్యో9 స్తి కశ్చన।॥। 10 
ప్రతిపదార్థము: - సురేశ్వరాః!=దేవతా[్రేష్ణులారా!, అహమ్‌=నేను, ప్రథమమేవ=ఆది 
నుంచియే, ఆసమ్‌ =ఉంటిని, వర్తామి చ=ఉంటున్నాను గూడ, భవిష్యామి చ=శాశ్వతంగా 
ఉండగలను గూడా, అస్మిన్‌ =ఈ, లోకే=లోకమునందు, మత్తః=నా కన్న అన్యః=ఇతరుడు, 
కశ్చన=ఎవడున్ను, నాస్తి=లేడు. 


తాత్సర్యము:- దేవతలారా! అనాది కాలమునుంచీ నేనే ఉన్నాను. వర్తమానమునందు 
అవిచ్చిన్నముగా నేనే ఉన్నాను. శాశ్వతముగా భవిష్యత్తులోనూ నేనే ఉండగలను. నా 
కన్న వేరయినవాడు ఈ ప్రపంచములో ఎవడును లేడు, అనగా అందబు, అన్ని నా 
స్వరూపమే. 
శ్లో॥ వ్యతిరిక్తం చ మతోం స్తి నాన్యత్మిజ్బ్చిత్సురేశ్వరాః। 
నిత్యోం_నిత్యోం హమనఘో బ్రహ్మణాం బ్రహ్మణస్పతిః। 11 
ప్రతిపదార్థము:- సురేశ్వరాః!=దేవతా [శ్రేష్టులారా!, మత్తః=నాకన్న్య వ్యతిరిక్తం చ= 
భిన్నమైనది, అన్యత్‌=మటౌకటి, కించిత్‌=ఏదైనను, నాస్తి=లేదు, అహమ్‌=నేను, నిత్యః= 
నిత్యుడను, అనిత్యః =అనిత్యుడను, అనఘః=పాపరహితుడను, (బ్రహ్మణామ్‌ =బ్రహ్మలకే, 
బ్రహ్మణః=వేదమునకు, పతిః=ప్రభువును. 
తాత్సర్యము: - దేవతలారా! నాకన్న భిన్నమైన అస్తిత్వం కలది ఈ ప్రపంచమున వేటొకటి 
లేదు. నేనే నిత్యుడను. అనిత్య పదార్థములున్ను నా స్వరూపమే. పాపరహితుడను. 
బ్రహ్మలకు, వేదమునకున్ను నేను ప్రభువును. 
శ్లో దక్షిణాశ్చ ఉదళ్షో9 హం ప్రాబ్బః ప్రత్యజ్బ ఏవ చ। 
అధశ్చోర్ధ్వ్యం చ విదిశో దిశశ్చాహం సురేశ్వరాః॥। 12 
ప్రతిపదార్థము: -సురేశ్వరాః! =దేవతలారా!, దక్షిణాః=దక్షిణములు, ఉదంచశ్చ =ఉత్తరములైన 
దిక్కులును, అహమ్‌=నేనే, ప్రాంచః=తూర్చులు, ప్రత్యంచ ఏవ చ=పడమరలు, అథశ్చ= 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 783 


అధోభాగమున్ను, ఊర్ధ్వం చ=ఊర్థ్వమున్ను అయిన, దిశశ్చ =దిక్కులున్ను, విదిశః 
=విదిక్కులు, మూలలున్ను అహమ్‌ =నేనే. 


తాత్పర్యము: - దక్షిణము, ఉత్తరము, తూర్పు, పడమర, అధరం, ఊర్థ్వము అను దిక్కులు 
వాటిమూలలు అన్నియు నేనే. లేదా ఇంకొక అర్థం చెప్పవచ్చును. దక్షిణులు అయినవారు 
ఉత్తములైనవారు, పూజ్యూలు, వ్యతిరేకులు, అధములు, ఊర్ధ్వ-అధోలోకవాసులు, వారున్ను 
దిక్కులు, విదిక్కులు అన్నీ నేనే. 


శ్లో సావిత్రీ చాపి గాయత్రీ ప్రీపుమానపుమానపి। 
త్రిష్టుబ్బగత్యనుష్టుప్‌ చ పంక్తిశ్చన్దస్తయామయః॥॥ 13 
ప్రతిపదార్థము: - సావిత్రీ చాపి=సావిత్రి, గాయత్రీ=గాయత్రి, స్రీ=స్తీ పుమాన్‌=పురుషుడు, 
అపుమానపి=నపుంసకుడు / నపుంసకమున్ను, త్రిష్టుప్‌ =త్రిష్టుప్‌ అనబడు ఛందస్సు, 
జగతీ=జగతీ అనబడు ఛందస్సు, అనుష్టుప్‌ చ=అనుష్టుప్పందస్సున్ను, పంక్తిః=పంక్తి 
చ్చందస్సును, ఛందః=సకల చ్చందస్సులున్ను నేనే, త్రయీమయః=వేదత్రయస్వరూపుడను 
నేనే. 


తాత్పర్యము:- సావిత్రి, గాయత్రి, స్రీ, పురుషుడు, నపుంసకుడు, త్రిష్టుప్‌ఛందస్సు, జగతీ 
ఛందస్సు, అనుష్టుప్పందస్సు, పంక్తిచ్చందస్సు, సకల ఛందస్సులును మరియు వేదత్రయ 
స్వరూపుడను నేనే. 
శ్లో॥ సత్యో౭_హం సర్వగః శాన్తస్తేతాగ్నిర్గారవం గురుః 
గౌరహం గహ్వరం చాహం ద్యారహం జగతాం విభుః 14 
ప్రతిపదార్థము: - అహమ్‌=నేను, సత్వః=సత్యమును, సర్వగః=సర్వగతుడను, శాంతః= 
శాంతుడను, త్రేతాగ్నిః=త్రేతాగ్ని స్వరూపుడను, గౌరవమ్‌=గురుత్వరూపుడను, గురుః= 
గురుస్వరూపుడను, అహమ్‌=నేను, గౌ=గో స్వరూపుడను, లేదా భూ స్వరూపుడను, 
అహమ్‌=నేను, గహ్వరం చ=ఆకాశ స్వరూపుడను, అహమ్‌=నేను, ద్యౌః=స్వర్గలోక 
రూపుడను, జగతామ్‌ =ఈ లోకములన్నింటికి, విభుః=సర్వవ్యాపి అయిన ప్రభువును. 
తాత్సర్యము: - నేను సత్యమును, సర్వగతుడను, శాంతుడను, త్రేతాగ్ని స్వరూపుడను, 
గురుత్వరూపుడను, గురుస్వరూపుడను, గో స్వరూపుడను లేదా భూ స్వరూపుడను, ఆకాశ 
స్వరూపుడను, స్వర్గలోకరూపుడను, ఈ లోకములన్నింటికి సర్వవ్యాపి అయిన (ప్రభువును. 
శ్లో  జ్యేష్టః సర్వసురశ్రేష్ణ్టో వర్షిష్ణోహమపాంపతిః। 
ఆర్యో9 హం భగవానీశ స్తేజోల హం చాదిరప్యహమ్‌॥ 15 


37 


74 శ్రీశివగీతా - షష్ణోం ధ్యాయః 


ప్రతిపదార్థము: - జ్యేష్టః=అందరికన్న పెద్దవాడను, అహమ్‌ =నేను, సర్వసుర=సమస్త 
దేవతలలో ్రేస్టు=శ్రేష్టుడను, వర్షిష్టు=వృద్దుడను, అహమ్‌ =నేను, అపాంపతిః=సముద్రుడను 
నేను, అహమ్‌=నేను, ఆర్యః=పూజ్యుడను, భగవాన్‌ =ఆరువిధములైన ఐశ్వర్యము గలవాడను 
ఈశః=అణిమాది అష్టైశ్వర్యములు గలవాడను, అహమ్‌=నేను, తేజః చ=తేజస్సును, 
అహమ్‌=నేను, ఆదిరపి=ఆదిరూపుడను లేదా అకారాది వాజ్మయ రూపుడను. (ఉత్పత్తి 
లయము, భూతగమనాగమనములు, విద్య, అవిద్య ఇవి భగము/ఐశ్వర్యము) 


తాత్సర్యము:- అందరికన్న పెద్దవాడను నేను. నేను సమస్త దేవతలలో గ్రెష్ణుడను, 
వృద్దుడను. నేను సముద్రుడను, నేను పూజ్యూడను. ఆరువిధములైన ఐశ్వర్యము గలవాదను, 
అణిమాది అష్టైశ్వర్యములు గలవాడను. నేను తేజస్సును, నేను ఆదిరూపుడను లేదా 
అకారాది వాజ్మయ రూపుడను. 


శ్లో; బుగ్వేదోల హం యజుర్వేదః సామవేదోల హమాత్మభూః। 
అథర్వణశ్చ మ్రోల. హం తథా చాంగిరసో వరః॥। 16 


ప్రతిపదార్థము: - ఆత్మభూః=స్వయంభువునైన, అహమ్‌=నేనే, బుగ్వేదః=బుగ్వేదమును, 
యజుర్వేదమును, అహమ్‌=నేనే, సామవేదః=సామవేదమును, అహమ్‌=నేను, అధర్వణశ్చ= 
అథర్వ బుషియొక్క మంత్రః=మంత్రమైన అథర్వణవేదమును, అహమ్‌ =నేను,.తథా చ 
=అట్లే, ఆంగిరసః=ఆంగిరసుడను నేను, వరః=గొప్పవాడను. 


తాత్పర్యము: - స్వయంభువునైన నేనే బుగ్వేదమును, యజుర్వేదమును, సామవేదమును 
అయి ఉన్నాను. అధర్వ బుషియొక్క మంత్రమైన అధర్వణవేదమును అట్లే ఆంగిరసుడను 
నేనే. నేను గొప్పవాడను. 


శ్లో ఇతిహాసపురాణాని కల్పో౭_ హం కల్పవానహమ్‌। 
నారాశంసీ చ గాథా _హం విద్యోపనిషదో౭_స్మ్యహమ్‌॥ 17 


ప్రతిపదార్థము: - ఇతిహాస =ఇతిహాసములు, పురాణాని=పురాణములు, కల్పః=కల్పము, 
అహమ్‌=నేను, కల్చ్పవాన్‌=కల్పముగలవాడను, అహమ్‌=నేను, నారాశంసీ చ=ఊర్వశీ 
పురూరవాది సంబంధమైన, గాథా=కథ, అహమ్‌ =నేను, విద్యా=విద్యను, అహమ్‌=నేను, 
ఉపనిషదః =ఉపనిషత్తులు, అస్మి=నేను. 

తాత్పర్యము:- ఇతిహాసములు, పురాణములు, కల్పము నేనే. కల్పము గలవాడను నేనే. 
ఊర్వశీ పురూరవాది నరగాథలున్ను నేనే. విద్యయునూ, ఉపనిషత్తులునూ నేనే. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 75 


విశేషము:- అసలు పాఠం అన్ని పుస్తకాలలో 'నారాశంసీ’ అని ఉన్నది. 'నారాశంసీ” 
అంటే మనుష్యుల ఇతివృత్తము అని కొందరు, ఊర్వశీపురూరవగాథ అని కొందరు 
వ్రాశారు. 


శ్లో॥ శ్లోకాః సూత్రాణి చైవాహమనువ్యాఖ్యానమేవ చ। 
వ్యాఖ్యానాని తథా విద్యా ఇష్టం హుతమథాహుతి:ః॥। 18 


ప్రతిపదార్థము: - శ్లోకాః=శ్లోకాలు, సూత్రాణిచైవ=సూత్రములుగూడ, అహమ్‌ =నేనే, 
అనువ్యాఖ్యానమేవ చ=వ్యాఖ్యానమునకు చేయు వ్యాఖ్యానమును, వ్యాఖ్యానాని= 
వ్యాఖ్యానములు, తథా=అట్లే, విద్యాః=విద్యలు, ఇష్టమ్‌ =యజ్ఞము, హుతమ్‌=హోమము 
చేయబడినది, అథ =అట్లే, ఆహుతిః=ఆహుతి, నేనే. 


తాత్పర్యము:- శ్లోకాలు, సూత్రములుగూడా నేనే. వ్యాఖ్యానములు, వ్యాఖ్యానమునకు 
చేయు వ్యాఖ్యానమును అట్లే విద్యలు, యజ్ఞము, హోమము చేయబడినది, అట్లే ఆహుతి 
అన్నియు నేనే. 


శ్లో దత్తాదత్తమయం లోకః పరలోకో£_ హమక్షరః। 
క్షరః సర్వాణి భూతాని దాన్తిః శాన్తిరహం ఖగః॥ 19 


ప్రతిపదార్థము: - దత్త=ఇవ్వబడినది, అదత్తమ్‌ =ఇవ్వబడనిది, అయమ్‌=ఈ, లోక=లోకము 
పరలోకః=పరలోకము, అహమ్‌=నేనే, అక్షరః=అక్షర పురుషుడను నేనే, క్షరః=క్షరమైనదీ 
నేనే, సర్వాణి=అన్నిరకాల, భూతాని=భూతాలు నేనే, దాంతిః=దమము, శాంతిః:=శమము 
నేనే, అహమ్‌=నేను, ఖగః=పక్షిని. 


తాత్పర్యము: - ఇవ్వబడినది, ఇవ్వబడనిది, ఈ లోకము, పరలోకము అన్నియు నేనే. 
అక్షర పురుషుడను నేనే. క్షరమైనదీ నేనే, అన్నిరకాల భూతాలు నేనే. దమము, శమము 
నేనే. నేను పక్షిని. 


శ్లో; గుహ్యో9_ హం సర్వవేదేషు ఆరణ్యోత9 హమజో9ం_ప్యహమ్‌। 
పుష్కరం చ పవిత్రం చ మధ్యం చాహమతః పరమ్‌॥। 20 
(ప్రతిపదార్థము: - సర్వవేదేషు=అన్నివేదములందు, గుహ్యాః=రహస్య పదార్థము, 
అహమ్‌=నేను, ఆరణ్యః=ఆరణ్య పదార్థము లేదా అరణివలన పుట్టిన యజ్ఞాన్ని అహమ్‌= 
నేను, అజో9_పి=బ్రహ్మయును లేదా గొట్టియును, అహమ్‌=నేను, పుష్మరం చ=ఆకాశము, 
పవిత్రం చ=పవిత్రమున్నుమధ్యం చ=మధ్యమున్ను అతః=ఇంతకన్ను పరమ్‌=పరమై- 
-నదియు, నేను. 


38 


76 శ్రీశివగీతా - షష్ణోం ధ్యాయః 


తాత్పర్యము:- అన్నివేదములందు రహస్యపదార్థము నేను. ఆరణ్య పదార్థము లేదా 
అరణివలన పుట్టిన యజ్ఞాగ్ని నేను. (బ్రహ్మయును లేదా గొట్టియును నేను. ఆకాశము, 
పవిత్రమున్సు మధ్యమున్ను, ఇంతకన్న పరమైనదియు నేనే. 
శ్లో॥ బహిశ్చాహం తథా చాన్తః పురస్తాదహమవ్యయః। 
జ్యోతిశ్చాహం తమశ్చాహం తన్మాత్రాణీం ద్రియాణ్యహమ్‌॥ 21 


ప్రతిపదార్థము: - బహిశ్చ=బాహ్యప్రదేశమున్ను, అహమ్‌=నేనే, తథాచ=అట్లే, అంతః= 
అంతర్గత ప్రదేశం నేనే, పురస్తాత్‌=ఎదుటనున్నవాడిని నేనే, అహమ్‌=నేను, అవ్యయః 
=నాశము లేనివాడను, జ్యోతిశ్చ=వెలుగున్ను, అహమ్‌=నేనే, తమశ్చ=చీకటియును, 
అహమ్‌=నేనే, తన్మాత్రాణి=పంచతన్మాత్రలు, ఇంద్రియాణి =పంచేంద్రియాలు, అహమ్‌ =నేనే. 


తాత్పర్యము: - బాహ్యప్రదేశమున్నూూ అంతర్గత ప్రదేశం నేనే. ఎదుటనున్నవాడిని, నాశము 
లేనివాడను నేనే. వెలుగున్ను, చీకటియును నేనే. పంచతన్మాత్రలు, పంచేంద్రియాలు 
నేనే, 


శా బుద్ధిశ్చాహమహజ్మారో విషయాణ్యహమేవ హి। 
బ్రహ్మోవిష్ణుర్మహేశోల_ హముమా స్మన్లో వినాయకః 22 
ప్రతిపదార్థము:- బుద్ధిశ్చ=బుద్ధియును, అహమ్‌=నేనే, అహంకారః=అహంకారము, 
విషయాణి=విషయాలు, అహమేవ హి=నేనేగదా!, అహమ్‌=నేనే, (బ్రహ్మో= బ్రహ్మను, విష్ణుః 
=విష్ణువును, మహేశః=మహేశ్వరుడను, ఉమా=పార్వతిని, స్మృందః=కుమారస్వామిని, 
వినాయకః =వినాయకుడను నేను. 
తాత్పర్యము: - బుద్ధియును, అహంకారమును నేనే. విషయాలు నేనేగదా! నేనే బ్రహ్మను, 
విష్ణువును, మహేశ్వరుడను, పార్వతిని, కుమారస్వామిని, వినాయకుడను. 
శ్లో ఇన్లో9 గ్నిశ్చ యమశ్చాహం నిర్భతిర్వరుణో9 నిలః। 
కుబేరోత హం తథేశానో భూర్భువః స్వర్మహర్ణనః॥। 283 
ప్రతిపదార్థము: - ఇంద్రః=ఇంద్రుడు, అగ్నిశ్చ=అగ్నియును, యమశ్చ=యముడున్చు, 
అహమ్‌ =నేనే, నిర్భతిః=నిర్భతి, వరుణః=వరుణుడు, అనిలః=గాలి, కుబేరః=కుబేరుడున్ను 
అహమ్‌=నేనే, తథా=అట్లే, ఈశానః=ఈశానుడను నేనే, భూః=భూలోకము, భువః 
=భువర్గోకము, స్వః=స్వర్లోకము, మహః=మహర్ల్షోకము, జనః=జనోలోకము నేనే. 
తాత్పర్యము: - ఇంద్రుడు, అన్నియును, యముడున్ను నేనే. నిర్భతి, వరుణుడు, గాలి, 
కుబేరుడున్ను నేనే. అట్లే ఈశానుడను,భూలోకము, భువర్గోకము, స్వర్షోకము, మహర్లోకము, 
జనోలోకమునూ నేనే. 


శ్రీఫలమజ్టురీవ్యాఖ్యా 77 


శ్లో తపస్సత్యం చ పృధథివీచాపస్తేజో9_నిలో౭_ప్యహమ్‌। 
ఆకాశో9 హం రవిః సోమో నక్షత్రాణి గహాస్తథా॥ 24 
ప్రతిపదార్థము: - తపః=తపోలోకము, సత్యం చ=సత్యలోకమున్ను నేనే. పృథివీచ=నేల, 
ఆపః =నీళ్ళూ, తేజః=అగ్ని అనిలోపి=గాలియును, అహమ్‌ =నేనే. అహమ్‌ =నేనే, ఆకాశః 
=ఆకాశము, రవిః=సూర్యుడు, సోమః=చంద్రుడు, నక్షత్రాణి=నక్షత్రములు, తథా =అట్లే, 
[గ్రహాః=గ్రహములు నేనే. 


తాత్పర్యము:- తపోలోకము, సత్యలోకమున్ను నేనే. నేల, నీళ్ళూ, అగ్ని గాలియును 
నేనే. నేనే ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, గ్రహములును. 


శో ప్రాణః కాలస్తథా మృత్యురమృతం భూతమప్యహమ్‌। 
భవ్యం భవిష్యత్మృత్స్నం చ విశ్వం సర్వాత్మకో౭_ప్యహమ్‌॥ 25 
ప్రతిపదార్థము: - ప్రాణః=ప్రాణము, కాలః=కాలము, తథా=లఅల్లే, మృత్యుః =మృత్యువు, 
అమృతమ్‌ =అమృతము, భూతమపి=భూతకాలమున్ను, అహమ్‌ =నేనే, భవ్యమ్‌ =జరుగు 
చున్నది, భవిష్యత్‌=జరుగబోవునది, కృత్న ్నమ్‌=సమస్తమైన, విశ్వం చ=విశ్వమున్ను, అహమ్‌ 
=నేను, సర్వ=ఈ సర్వ పదార్థములకు ఆత్మకోపి=ఆత్మను గూడా, అహమ్‌=నేను. 


తాత్సర్యము: - ప్రాణము, కాలము, అట్లే, మృత్యువు, అమృతము, భూతకాలమున్ను 
నేనే. జరుగుచున్నది, జరుగబోవునది, సమస్తమైన, విశ్వమున్ను నేను. ఈ సర్వ 
పదార్థములకు ఆత్మను గూడా నేను. 


శ్తో॥ ఓమాదౌ చ తథా మధ్యే భూర్భువః స్వస్తథైవ చ। 
తతో౭_.హం విశ్వరూపో9_స్మి శీర్షం చ జపతాం సదా॥ 26 


ప్రతిపదార్థము: - ఓమాదౌ=ఓంకారముయొక్క ఆదియందు, తథా=అట్లే, మధ్యే చ=మధ్య 
యందును, భూర్భువఃస్వః=భూ, భువః, సువః లోకములలోను, తథైవ చ=అట్లే ఉంటిని. 
తతః=అందువలన, అహమ్‌=నేను, విశ్వరూపః=విశ్వస్వరూపుడను, అస్మి=అగుచున్నాను, 
సదా=ఎల్లప్పుడు, జపతామ్‌=జపించువారికి, శీర్షం చ=తలను నేనే. 

తాత్పర్యము:- ఓంకారము యొక్క ఆది మధ్యలయందు నేనే ఉన్నాను. దానికిముందున్నదీ 


నేనే. మధ్యలోని భూః, భువః, స్వః - నేనే. ఈ జపించు వారి తలను నేనే. కనుక నేను 
విశ్వరూపుడను. 


శ్లో అశితం పాయితం చాహం కృతం చాకృతమప్యహమ్‌। 
పరం చైవాపరం చాహమహం సర్వపరాయణః॥ 27 


39 


78 శ్రీశివగీతా - షష్ణోం ధ్యాయః 


ప్రతిపదార్థము: - అశితమ్‌=తినుట, పాయితం చ=త్రాగించుటయు, అహమ్‌=నేనే, కృతం 
చ=చేయబడినది, అకృతమ్‌ =చేయబడనిదియు, అహమ్‌=నేనే, పరం చైవ=పరము, అపరం 
చ=అపరమున్సు అహమ్‌ =నేనే, అహమ్‌=నేనే, సర్వ=సమస్తమునకు, పరాయణః 
=గమ్యము. 


తాత్సర్యము: - తినుట, తినిపించుట, త్రాగుట, త్రాగించుట, చేయుట, చేయకుండుట, 
పరము, అపరము అన్నియు నేనే. నేను సర్వలక్ష్యమైన స్థానమును. 
శ్లో; అహం జగద్ధితం దివ్యమక్షరం సూక్ష్మమప్యహమ్‌। 
ప్రాజాపత్యం పవిత్రం చ సౌమ్యమగ్రాహ్యమగ్రియమ్‌॥ 28 
ప్రతిపదార్థము: - అహమ్‌=నేను, జగత్‌= ప్రపంచమునకు, హితమ్‌ =శ్రేయస్సును, దివ్యమ్‌ = 
దివ్యమైన, అక్షరమ్‌ =అక్షరమును, అహమ్‌ =నేను, సూక్ష్మమపి =సూక్ష్మమును, పవిత్రమ్‌= 
పవిత్రమైన, ప్రాజాపత్యం చ=ప్రాజాపత్యమును, సౌమ్యమ్‌=సౌమ్యమును, అగ్రాహ్యమ్‌ = 
(గ్రహింపదగనిదానిని, అగ్రియమ్‌ =అగ్రపూజార్దమైన వానిని లేదా మొదటి వస్తువును. 


తాత్పర్యము:- నేను జగత్తుకు శ్రేయస్సును, అక్షరమైన దివ్యమైన వస్తువును. సూక్ష్మ 
పదార్థమును నేను పవిత్రమైన ప్రాజాపత్యమును, సౌమ్యయాగమును నేను, అగ్రాహ్యము 
వన. అగ్రయమునేన్‌ 


శ్లో; అహమేవోపసంహర్తా మహాగ్రాసౌజసాం నిధిః 
హృది యో దేవతాత్వేన ప్రాణత్వేన ప్రతిష్టితః॥। 29 
ప్రతిపదార్థము: - అహమేవ=నేనే, ఉపసంహర్తా=సర్వమునుపసంహరించువాడను, 
మహాగ్రాస=మహాహారము గ్రసించునట్టి, ఓజసామ్‌=తేజస్సులకు, నిధిః=నిక్షేపమును నేను. 
యః=ఏ నేను, హృది=ప్రాణి హృదయమునందు, దేవతాత్వేన=దేవతగా, ప్రాణత్వేన= 
ప్రాణముగా, ప్రతిష్టితః=ప్రతిష్టింపబడినవాడను. 


తాత్సర్యము: - నేను ఉపసంహరించువాడను. ప్రాణుల హృదయములందు ప్రాణరూపం 
గాను, దేవతారూపంగాను, ఉన్న నేను మహాగ్రాసములైన ఓజస్సులకు నిక్షేపమును. 


శ్లో శిరశ్చోత్తరతో యస్య పాదౌ దక్షిణతస్తథా। 
యశ్చ సర్వాన్తరః సాక్షాదోంకారోహం త్రిమాత్రకః 30 
ప్రతిపదార్థము: - యస్య=దేనియొక్క శిరశ్చ=శిరస్సు, ఉత్తరతః=ఉత్తరముగాను, తథా=అట్లై, 
పాదౌ=పాదములు, దక్షిణతః=దక్షిణముగాను ఉండునో, యశ్చ=ఏది, సాక్షాత్‌=నేరుగా, 
సర్వ=సమస్త ప్రాణులకు, ఆంతరః=లోపలిదో, త్రిమాత్రకః=మూడు మాత్రలు గల, ఓంకారః 
=ఆ ఓంకారము, అహమ్‌ =నేనే. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 79 


తాత్సర్యము: - దేని శిరస్సు ఉత్తరముగానూ, దేని పాదములు దక్షిణముగానూ ఉండునో, 
ఏది సాక్షాత్తుగా, సర్వ ప్రాణులయందు శ్వాసరూపముగా, ప్రాణనాద రూపముగా ఉండునో 
ఆ మాత్రాత్రయ (అఉమ్‌) రూపమైన ఓం’ కారము నేనే. 


శ్లో॥ ఊర్ధ్వం చోన్నామయే యస్మాదధశ్చాపనయామ్యహమ్‌। 
తస్మాదోజ్మార ఏవాహమేకో నిత్యః సనాతనః॥ 81 


ప్రతిపదార్థము: - యస్మాత్‌=ఎందువలన, అహమ్‌=నేను, ఊర్ధ్వం చ=పైకి, ఉన్నామయే= 
లాగగలనో, అధశ్చ=క్రిందకున్ను, అపనయామి =దించగలనో, తస్మాత్‌ =అందువలన, 
అహమ్‌=నేను, ఓంకార ఏవ=ఓంకారమునే, ఏకః =ఒక్కడను, నిత్యః=నిత్యుడను, సనాతనః 
=సనాతనుడను. 


తాత్పర్యము: - ఊర్థ్వమునకు తేగలను, అథోభాగమునకు పంపగలను. కనుక నేను 
ఓంకారమును. అనగా ఓంకారము ఉద్దీథమై ఊర్ధ్వలోకములకు అనగా సువర్లోకమునకు 
తీసికొని పోగలను. తర్వాత మజల 'భూ' లోకమునకు దింపగలదు. అట్లే నేనును 
చేయగలను. కనుక ఓంకారము నేనే. ఏకాకిని, నిత్యుడను, సనాతనుడను. 


శ్లో బుచో యజూంషి సామాని యో బ్రహ్మో యజ్ఞకర్మణి। 
ప్రణామయే బ్రాహ్మణేభ్యస్తేనాహం ప్రణవో మతః॥ 82 


ప్రతిపదార్థము:- యః=ఏ నేను, బ్రహ్మా=బ్రహ్మమునై / ఓంకారమునై, యజ్ఞ=యాగ 
సంబంధమైన, కర్మణి=పనియందు, బుచః=బుక్కులను, యజూంషియజుస్సులను, 
సామాని =సామములను, బ్రాహ్మణేభ్యః =వేదవేత్తలకు, ప్రణామయె=అందించెదను, తేన= 
అందుచేత, అహమ్‌=నేను, ప్రణవః=ప్రణవముగా, మతః=తలచబడితిని. 


తాత్సర్యము:- ఓంకారము వేదవేత్తలకు యజ్ఞకర్మలలో బుగ్వేదాది మంత్రములను 
అందించును గనుక, ప్రణవము. అట్లే నేనును చేసెదను కనుక నేనే ఆ ప్రణవస్వరూపుడను. 
శ్లో స్నేహా యథా మాంసపిబ్దం వ్యాప్నోతి వ్యాపయత్యపి। 

సర్వాన్‌ లోకానహం తద్వత్సర్వవ్యాపీ తతో౭_. స్మ్యహమ్‌॥ 338 
ప్రతిపదార్థము: - స్నేహః=నూనె,మాంసపిండమ్‌ =మాంసపు ముద్దను,యథా =ఏవిధముగా, 
వ్యాప్పోతి =వ్యాపించునో, వ్యాపయత్యపి =వ్యాపింపజేయునో, తద్వత్‌=అలా, అహమ్‌=నేను, 
సర్వాన్‌=సమస్తమైన, లోకాన్‌=లోకములను, వ్యాపించి=వ్యాపింపజేయుచున్నాను, తతః 
=అందువలన, అహమ్‌=నేను, సర్వవ్యాపీ=సర్వవ్యాపిని, అస్మి=అగుచున్నాను. 


40 


80 శ్రీశివగీతా - షష్ణోం ధ్యాయః 


తాత్సర్యము:- నూనె, మాంసపిండమునందు వ్యాపించి దానిని ఎలా వ్యాపింపజేయు 
చున్నదో నేను అలా సర్వలోకములను వ్యాపింపజేయుచున్నాను. కనుక నన్ను “సర్వవ్యాపి” 
అందురు. 


శా బ్రహ్మా హరిశ్చ భగవానాద్యన్తం నోపలబ్ధివాన్‌! 
తతో? న్యే చ సురాః యస్మాదననోల_హమితీరితః॥। 34 


ప్రతిపదార్థము: - (బ్రహ్మా=బ్రహ్మయు, భగవాన్‌=భగవంతుడైన, హరిశ్చ=విష్ణువున్ను, 
ఆద్యంతమ్‌=నా తుది మొదళ్ళను, నోపలబ్ధవాన్‌ =పొందలేదో, అన్యే=ఇతరులైన, సురాః 
చ=దేవతలున్ను పొందలేక పోయినారో, తతః=అందువలన, అహమ్‌=నేను, అనంత 
ఇతి=అనంతుడని, ఈరితః=చెప్పబడితిని. 


తాత్పర్యము: - పురాణ కథలలోని లింగోద్భవ వృత్తాంతంలో ఆవిర్భవించిన శివలింగము 
యొక్క ఆదిని విష్ణువు, అంతమును బ్రహ్మయు కనుగొనలేదు. అట్లే కేనోపనిషత్తులో 
ఆవిర్భవించిన 'యక్ష తేజస్సును గూర్చి దేవతలు తెలిసికొనజాలకపోయిరి. కనుక నా 
ఆద్యంతములు ఎవరికి తెలియవు, కనుక నన్ను అనంతుడని పిలిచెదరు. 


శ్లో గర్భజన్మజరామృత్యుసంసారభవసాగరాత్‌। 
తారయామి తతో భక్తం తస్మాత్తారోం హమితీరితః॥ 35 


ప్రతిపదార్థము: -గర్భ=గర్భవాసము, జన్మ=జననము, జరా=వార్ధకము, మృత్యు=మరణము, 
సంసార=సంసరించుట అను, భవసాగరాత్‌=సంసారసముద్రమునుండి, భక్తమ్‌=భక్తుని, 
యతః=ఎందువలన, తారయామి =దాటించెదనో, తస్మాత్‌=అందువలన, అహమ్‌=నేను, 
తారః=తారుడను, ఇతి=అని, ఈరితః=పలుకబపడితిని. 


తాత్పర్యము: - గర్భవాసము, జననము, సంసారములో ఉండటం, ముసలితనం, మరణం 
అనే యీ సంసారసముద్రమునుండి భక్తుని తరింపజేయు వాడను కనుక నన్ను “తారుడు” 
అందురు. 


శ్లో॥ చతుర్విధేషు దేహేషు జీవత్వేన వసామ్యహమ్‌। 
సూక్షో భూత్వా చ హృద్దేశే యత్తత్సూక్ష్మః ప్రకీర్తితః 36 
ప్రతిపదార్థము: - చతుర్విధేషు=అండజము మొగలు నాల్గురకముల, దేహేషు=దేహముల 
యందు, అహమ్‌ =నేను, సూక్ష్మం=సూక్ష్మరూపుడను, భూత్వా=అయి, హృద్దేశే=హృదయ 
దేశమునందు, జీవత్వేన=జీవుడుగా, యత్‌=ఎందువలన, వసామి=నివసించుచున్నానో, 

తత్‌=అందువలన, సూక్ష్మః=సూక్ష్ముడని, ప్రకీర్తితః=చెప్పబడితిని. 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా 81 


తాత్సర్యము:- అండజ జరాయుజాది చతుర్విధ ప్రాణిదేహములయందు నేను సూక్ష్మ 
రూపుడనై హృదయ ప్రాంతమున జీవుడుగా నుండెదను. గనుక నన్ను “సూక్సుడు” అందురు. 
శో॥ మహాతమసి మగ్చేభ్యో భకేభో యత్రకాశయే। 
విద్యుద్వదతులం రూపం తస్మాద్వైద్యుతమస్మ్యహమ్‌!। 837 
ప్రతిపదార్థము:- మహాతమసి=గాఢమైన అజ్ఞానమునందు, మగ్నేభ్యః=మునిగిన, భక్తేభ్యః 
=భక్తులకొఅకు, విద్యుద్వత్‌=మెబిపుతీగవలె, అతులమ్‌=నిరూపమానమైన, రూపమ్‌=నా 
రూపమును, యత్‌=ఎందువలన, ప్రకాశయే=ప్రకటించెదనో, తత్‌=అందువలన, అహమ్‌= 
నేను, తస్మాత్‌=ఆ, వైద్యుతమ్‌=వైద్యుతమును, అస్మి=అగుచున్నాను. 
తాత్పర్యము:- అజ్ఞాన గాఢాంధకారమున మునిగిపోయిన భక్తులకు మెజిపు తీగవలె నా 
జ్ఞాన స్వరూపమును ప్రకటించెదను గనుక నన్ను “వైద్యుత” మందురు. 
శ్లో ఏక ఏవ తతో లోకాన్‌ విసృజామి సృజామి చ। 
వివాసయామి గృహ్హామి తస్మాదేకోత_ హమీశ్వరః॥। 838 
ప్రతిపదార్థము: -ఏక ఏవ =ఒక్కదనే,లోకాన్‌ =లోకములను, యతః=ఎందువలన, విసృజామి 
=వదలెదను, సృజామి =సృజించెదను, వివాసయామి =వెళ్ళగొట్టెదను, గృహ్హామి=స్వీకరించె- 
-దను, తస్మాత్‌=అందువలన, అహమ్‌=నేను, ఏకః=ఒకడయిన, ఈశ్వరః=ఈశ్వరుడను. 
తాత్సర్యము: - ఈలోకములను నేను ఒకడనే సృష్టించెదను, లయించెదను, నెట్టివేసెదను, 
స్వీకరించెదను కనుక నన్ను “ఏక” అని ఈశ్వరుడని అందురు. 
శ్లో॥ న ద్వితీయో యతస్తస్థే తురీయం బ్రహ్మ యత్స్వయమ్‌। 
భూతాన్యాత్మని సంహృత్య చైకో రుద్రో వసామ్యహమ్‌ 839 
ప్రతిపదార్థము: - యతః=ఏ, నాకన్న ద్వితీయః=రెండవవాడు, న తస్టే=లేదో, యత్‌= 
ఏ, నేను స్వయమ్‌=స్వయముగా, తురీయమ్‌=నాల్లవదశలోని, (బ్రహ్మ=బ్రహ్మమునో, 
అందువలన, భూతాని=భూతములను, ఆత్మని=నాయందు, సంహృత్య చ=ముడుచుకొని, 
అహమ్‌ =నేను, ఏకః=ఒక, రుద్రః=రుద్రుడుగా, వసామి =నివసిచుచున్నాను. 
తాత్పర్యము:- నా కన్న భిన్నముగా రెండవవాడు లేడు. నేనే స్వయముగా తురీయ 
తత్త్వమును, ఈ భూతములను అన్నింటిని లయకాలమున నాయందు ఉపసంహరించికొని 
ఏకస్వరూపముతో “రుద్రుడు గా నుండెదను. కనుక నన్ను 'ఏకమని రుద్రుడని అనెదరు. 
శ్తో॥ సర్వాన్‌ లోకాన్‌ యదీశే9_ హమీశనీభిశ్ళ శక్తిభిః। 
ఈశానమస్య జగతః స్వరృశం చక్షురీశ్చ్వరమ్‌॥ 40 


41 


82 శ్రీశివగీతా - షష్ణోం ధ్యాయః 


ప్రతిపదార్థము: - ఈశనీభిః:=ఈశ్వరత్వముగల, శక్తిభిశ్చ=శక్తులతోను, సర్వాన్‌=సమస్తమైన, 
లోకాన్‌=లోకములను, ఈశే యత్‌=ఏలుచున్నాను గనుక, స్వర్ద శమ్‌ =స్వర్లోక దృష్టిగల 
అనగా తృతీయజ్ఞాననేత్రముగల, ఈశ్వరమ్‌ =ఈశ్వరుడైన నన్ను, అస్య=ఈ, జగతః= 
ప్రపంచమునకు, ఈశానమ్‌ =ఈశానునిగా, చక్షుః=చెప్పిరి. 


తాత్పర్యము:- సర్వలోకములను నా యీశనీ శక్తులతో ఏలుచున్నాను గనుక, త్రినేత్రుడనైన 
నన్ను జగత్తుకు ఈశానునిగా చెప్పుచున్నారు. 
శ్లో ఈశానశ్చాస్మి జగతాం సర్వేషామపి సర్వదా! 

ఈశానః సర్వవిద్యానాం యదీశానస్తతో౭ స్మ్యహమ్‌॥ 41 
ప్రతిపదార్థము: - సర్వేషామ్‌=సమస్తమైన, జగతామ్‌=లోకములకు, సర్వదాపి=ఎల్లప్పుడు, 
ఈశానశ్చ =ఈశ్వరుడను, అస్మియత్‌=అయినందువలన, సర్వవిద్యానామ్‌=సకలవిద్యులకు, 
ఈశానః యదస్మి=ఈశ్వరుడనైనందున, తతః=అందువలన, అహమ్‌=నేను, ఈశానః= 
ఈశానుదను, అస్మి=అగుచున్నాను. 


తాత్సర్యము:- సర్వలోకములకు, సర్వకాలములందు ఈశ్వరుడనైనందువలన సకల 
విద్యలకు అధిపతినైందువలన నేను ఈశానుడనైతిని. 


శ్లో॥ సర్వభావాన్నిరీక్షేల_ హమాత్మజ్ఞానం నిరీక్షయే। 
యోగం చ గమయే తస్మాద్భగవాన్మహతో మతః॥ 42 


ప్రతిపదార్థము: - సర్వ=సమస్తమైన, భావాన్‌=భావములను/పదార్థములను, అహమ్‌=నేను, 
నిరీక్షే=పరిశీలించెదను, ఆత్మజ్ఞానమ్‌ =ఆత్మజ్ఞానమును గూడా, నిరీక్షయే=గమనించెదను, 
యోగం చ=యోగమును గూడా, గమయే=లక్ష్యమును పొందించెదను, తస్మాత్‌=ఆ, 
మహతః=మహాగుణమువలన, భగవాన్‌=భగవంతుడుగా, మతః=తలచబడితిని. 


తాత్సర్యము: -సర్వపదార్థములను, సర్వభావములను గమనించెదను గనుక, ఆత్మజ్ఞానమును, 
నిరీక్షించెదను కనుక, యోగమును పొందించెదను గనుక, నన్ను భగవంతుడందురు. 
శ్లో; అజస్రం యచ్చ గృహ్హామి విసృజామి సృజామి చ। 

సర్వాంల్లోకాన్వాసయామి తేనాహం వై మహేశ్వరః॥ 43 
ప్రతిపదార్థము:- అజ(స్రమ్‌ =ఎల్లప్పుడు, సర్వాన్‌=సమస్తమైన, లోకాన్‌=లోకములను, 
గృహ్హామి=(గ్రహించెదను, విసృజామి=వదలెదను, సృజామి చ=సృష్టించెదను, వాసయామి 
చ=ఉంచెదను, యత్‌=ఎందువలన, ఈ పనులు చేస్తున్నానో, తేన=అందుచేత, అహం 
వై=నేను, మహేశ్వరః=మహేశ్వరుడను. 


శ్రీఫలమజ్టురీవ్యాఖ్యా 883 


తాత్సర్యము: - నిత్యము ఈ లోకమును, గ్రహించుట, విడుచుట, సృష్టించుట, నిలుపుట 
అనగా వ్యక్తి గతముగా సమష్టిగతముగా సృష్టి స్థితిలయములు చేయుచున్నాను గనుక 
నేను “మహేశ్వరుడను”. 
శ్లో; మహత్స్వాత్మజ్ఞాన యోగైశ్వర్యైర్యస్తు మహీయతే! 
సర్వాన్ఫావాన్మహాదేవః సృజత్యవతి సో౭ స్మ్యహమ్‌॥ 44 


ప్రతిపదార్థము: - మహత్‌=గొప్ప, స్వాత్మజ్ఞాన=ఆత్మజ్ఞానముతోను, యోగ=యోగము తోను, 
ఐశ్వర్యైః =ఐశ్వర్యముతోను, యస్తు=ఎవదైైతే, మహీయతే =ప్రకాశించుచున్నాడో, 
సర్వాన్‌=సమస్తములైన, భావాన్‌=భావములను, సృృజతి=సృష్టించుచున్నాడో, అవతి=రక్షించు 
చున్నాడో, సః=ఆ, అహమ్‌ =నేను, “మహాదేవః”=మహాదేవుడను, అస్మి=అగుచున్నాను. 


తాత్పర్యము: - గొప్ప ఆత్మజ్ఞాన, యోగ, ఐశ్వర్యములు అధికంగా ప్రకాశించటం వలన, 
సర్వభావములను సృష్టించి రక్షించుటవలన నన్ను మహాదేవుడందురు. 


శ్లో ఏషోం స్మి దేవః ప్రదిశోల ను సర్వాః 
పూర్వో హి జాతో _స్మ్యహమేవ గర్భే! 
అహం హి జాతశ్చ జనిష్యమాణః। 
ప్రత్యగ్దనాస్తిష్టతి సర్వతోముఖః॥। 45 


es 


తిపదార్థము:- సర్వాః=సమస్తమైన, ప్రదిఈ+అను =అన్ని దిక్కులకు వ్యాపించియున్న, 
షః=ఈ, దేవః=దేవుడను, అస్మి=నేను అగుచున్నాను, గర్భే=గర్భమునందు, జాతః= 
పుట్టిన, పూర్వః=మొదటి వాడను, అహమేవ=నేనే, అస్మి=అగుచున్నాను. అహంహి=నేనే, 
జాతశ్చ =పుట్టినవాడను, జనిష్యమాణశ్చ =పుట్టబోవువాడను, ప్రత్యగ్ణనాః=జీవులకు భిన్నముగా 
(అంతర్ముఖుడుగాను), సర్వతో ముఖః=బహుముఖమైనవాడను లేదా బహిర్ముఖుడను, తిష్టతి 
=ఉన్నాను. 


(3 


న 


తాత్పర్యము: - సర్వదిక్కుల వ్యాపించిన దేవుడను నేను. ప్రథమ గర్భజాతుడను నేను. 
నేనే జాతుడను, జనింపబోవువాడను. జీవులకు భిన్నముగానుండువాదను నేనే. విశ్వ 
ముఖాలతో బహిర్ముఖంగా ఉండునదియు నేనే. 


జే॥ విశ్వతశ్చక్షురుత విశ్వతో ముఖో 
విశ్వతోబాహురుత విశ్వతస్పాత్‌! 
సమ్బాహుభ్యాం ధమతి సమృతతైర్‌ 
ద్యావా భూమీ జనయన్టేవ ఏకః॥ 46 


42 


84 శ్రీశివగీతా - షష్ణోం ధ్యాయః 


(ప్రతిపదార్థము: - విశ్వతః=అన్నివైపుల, చక్షుః=కన్నులు గలవాడై, ఉత=మరియు, 
విశ్వతోముఖః=అన్నివైపుల ముఖములుగలవాడై, విశ్వతో బాహుః=అన్నివైపుల బాహువులు 
గలవాడై, ఉత=మరియు, విశ్వతస్సాత్‌=అన్నివైపుల పాదములు గలవాడును అగు, ఏకః 
=ఒక, దేవః=దేవుడు (నేను) ద్యావాభూమీ =భూమ్యాకాశములను, జనయన్‌=పుట్టించుచు, 
బాహుభ్యామ్‌=రెండు చేతులతో, సంధమతి=చక్కగా ఊదుచున్నాడు, పతతైః=రెక్కలతో, 
సంధమతి =రగిలించుచున్నాడు. 


తాత్సర్యము: - అన్నివైపుల నేత్రములు, అన్నివైపుల ముఖములు, అన్నివైపుల బాహువులు, 
అన్నివైపుల పాదములు గల ఒక దేవుడు ఈ ద్యావాభూములను సృజించి వాటిని తన 
చేతులతో, రెక్కలతో రక్షించుచున్నాడు. 


శ్లో; వాలాగ్రమాత్రం హృదయస్య మధ్యే 
విశ్వం దేవం జాతవేదం వరేణ్యమ్‌। 
మామాత్మస్థం యే£_ నుపశ్యన్తి ధీరా 
స్తేషాం శాంతిః శాశ్వతీ నేతరేషామ్‌॥ 47 
ప్రతిపదార్థము: - హృదయస్య=హృదయముయొక్క, మధ్యే=మధ్యలో ఉన్నవాడును, 
వాలాగ్రమాత్రమ్‌ =వెంట్రుక కొన మాత్రపు పరిమాణపువాడను, విశ్వమ్‌=విశ్వరూపుడును, 
దేవమ్‌ =వెలుగువాదను, జాతవేదమ్‌ =జ్ఞానాగ్నిస్వరూపుడును, వరేణ్యమ్‌ =వరింపదగిన 
వాడును అగు, మామ్‌=నన్నుయే=ఏ, ధీరాః=ధైర్యవంతులు, అనుపశ్యంతి =చూచుచున్నారో, 
తేషామ్‌=వారికి, శాంతిః=శాంతి/నిర్వికారత్వమ్‌, శాశ్వతీ=శాశ్వతమైనది, ఇతరేషామ్‌= 
వేరేవారికి, న=శాంతి లేదు. 


తాత్పర్యము:- హృదయ మధ్యలో కేశా(గ ప్రమాణములో నేను ఉన్నాను. విశ్వరూపుడను, 
దేవుడను, జ్ఞానాగ్ని రూపుడను. వరణీయుడను. అట్టి నేను తనయందు ఉన్నానని గ్రహించి 
నిత్యము కనుగొనగల ధీరులు శాశ్వతశాంతిని పొందగలరు. ఇతరులకు అనగా అలా 
కనుగొలలేని వారికి అట్టి శాంతి లభింపదు. 
శ్లో! అహం యోనిం యోనిమధితిష్టామి చైకో 

మయేదం పూర్ణం పజ్బావిధం చ సర్వమ్‌! 

మామీశానం పురుషం దేవమీద్యం 

నిచాయ్యేమాం శాన్తిమత్యన్తమేతి॥ 48 


ప్రతిపదార్థము:- అహమ్‌=నేను, ఏకః=ఒక్కడినే, యోనిం యోనిమ్‌=జాతిని జాతిని 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా రిర్‌ 


అధితిష్టామి=అధిష్టించియుందును, మయా=నాచేత, ఇదమ్‌=ఈ, పంచవిధమ్‌=ఐదు 
రకములైన, సర్వమ్‌=సమస్త ప్రపంచము, పూర్ణమ్‌ =నిండినది, ఈశానమ్‌=ఐశ్వర్యవంతుడను 
పురుషమ్‌ =పురుషుడను, ఈడ్యమ్‌=స్తుతింపదగినవాడను, దేవమ్‌=వెలుగుచున్నవాడనగు, 
మామ్‌=నన్ను, నిచాయ్య=సంపాదించి, ఇమామ్‌=ఈ, శాంతిమ్‌=శాంతిని, అత్యంతమ్‌ = 
శాశ్వతముగా, ఏతి=పొందును. 


తాత్సర్యము:- నిమిత్తములైన సర్వపదార్థములందు, సర్వజాతులయందు నేనున్నాను. 
ఈ పంచవిధ ప్రపంచము నాతో నిండియున్నది. నేను ఈశుడను. శ్లాఘ్యపురుషుడను. 
అట్టి నన్ను పొంది జీవులు శాశ్వత శాంతి పొందెదరు. 


శ్లో ప్రాణేష్వన్తర్మనసో లిబ్బ్షమాహు- 
ర్యస్మిన్నశనాయా చ తృష్టా9_ క్షమా చ। 
తృష్ట్ణాం హిత్వా హేతుజాలస్య మూలమ్‌ 
బుద్ధా చిత్తం స్థాపయిత్వా మయీహ। 
ఏవం యే మాం ధ్యాయమానా భజన్తే 
తేషాం శాన్తిః శాశ్వతీ నేతరేషామ్‌॥ 49 


ప్రతిపదార్థము: -ప్రాణేషు=ప్రాణములలో, అంతః=లోపల,మనసః=మనస్సుయొక్క, లింగమ్‌ 
=గమకమును, ఆహుః=ఉన్నదని చెప్పెదరు, యస్మిన్‌ =దేనియందు, అశనాయా చ= 
ఆకలియు, తృష్టా=దప్పికయు, అక్షమా చ=అసూయయు ఉండునో, హేతుజాలస్య=కారణ 
సమూహమునకు, మూలమ్‌ =మూలమైన, తృష్టామ్‌ =దప్పికను అనగా దురాశను, హిత్వా= 
వదలి, బుద్దా=బుద్ధితో, ఇహ=ఈ, మయి=నాయందు, చిత్తమ్‌=మనస్సును, స్థాపయిత్వా= 
నిలిపి, ఏవమ్‌=ఈవిధముగా, యే=ఎవరు, మామ్‌=నన్ను, ధ్యాయమానాః=ధ్యానము 
చేయుచున్నవారై, భజంతే=సేవించెదరో, తేషామ్‌=వారికి, శాంతిః=శాంతి, శాశ్వతీ =శాశ్వత 
మైనది, ఇతరేషామ్‌=ఇతరులకు, న=శాశ్వతశాంతి లేదు. 


తాత్పర్యము: - ప్రాణముల మధ్య మనస్సుయొక్క గమకం ఉంటుందని, ప్రసిద్ధి. అందులో 
ఆకలి, దప్పిక, అసూయ ఉంటాయి. ఇవి విషయపరమైనవి. దప్పిక అనగా విషయములపై 
తీరని ఆసక్తిని విడిచి సంకల్పబలంతో చిత్తమును నాయందునిలిపిన వారికి శాశ్వత 
శాంతి లభించును. 


శ్లో; యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహః। 
ఆనన్దం బ్రహ్మ మాం జ్ఞాత్వా న బిభేతి కుతశ్చన॥ 50 


43 


86 శ్రీశివగీతా - షష్ణోం ధ్యాయః 


ప్రతిపదార్థము: - యతః=దేనినుండి, వాచః=వాక్కులు, మనసాసహ=మనస్సుతోగూడా 
అప్రాప్య=చేరలేక, నివర్తంతే=వెనుదిరుగునో, ఆనందమ్‌=ఆనందస్వరూపమైన, బ్రహ్మ 
బ్రహ్మమునైన, మామ్‌=నన్ను, జ్ఞాత్వా=ఎటిగి, కుతశ్చన =దేనినుంచియు, న బిభేతి= 
భయపడడు. 


తాత్సర్యము: - ఏ బ్రహ్మమును తెలిసికొనుటకు బయలుదేరిన వాక్కులు,చేతగాక మనస్సుతో 
సహా వెనుదిరుగునో, ఆనంద స్వరూపమైన ఆ బ్రహ్మనైన నన్ను తెలిసికొనినవాడు ఎవరికీ 
భయపడడు. 


శ్లో॥ డ్రుత్వేతి దేవా మద్వాక్యం కైవల్యజ్ఞానముత్తమమ్‌। 


జపనో మమ నామాని మమ ధ్యానపరాయణాః॥ ర్‌1 
శ్లో॥ సర్వే తే స్వస్వదేహాన్తే మత్సాయుజ్యం గతాః పురా। 
తతో యే పరిదృశ్యన్తే పదార్థా మద్విభూతయః॥ 52 


ప్రతిపదార్థము:- ఇతి=ఈ విధముగా, దేవాః=దేవతలు, ఉత్తమమ్‌=ఉత్తమమైనదియు, 
కైవల్యజ్ఞానమ్‌ =మోక్షజ్ఞానమయమైన, మద్వాక్యమ్‌=నా మాటను, (శ్రుత్వా=విని, మమ=నా, 
నామాని=పేర్లను, జపంతః=జపించుచు, మమ=నా, ధ్యాన=ధ్యానమునందు, పరాయణాః 
=ఆసక్త్తులై, తే సర్వే=వారందరు, స్వస్వ=తమతమ, దేహాంతే=నిర్యాణసమయమున, పురా= 
పూర్వము, మత్సాయుజ్యమ్‌=నాతోసాయుజ్యమను మోక్షమును, గతాః=పొందిరి. 


తాత్సర్యము:- మందర పర్వతానికి వచ్చిన దేవతలంతా నా మాటలు విని వాటిలోని 
జ్ఞానమును పొంది నా నామజపంతో, నా ధ్యానంతో పవిత్రులయి చివజకు తమ అవసాన 
కాలమున మోక్షమును పొందిరి. 


శ్లో మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్టితమ్‌। 

మయి సర్వం లయం యాతి తద్రహ్మాద్వయమస్మ్యహమ్‌॥॥ 5కి 
ప్రతిపదార్థము: - సకలమ్‌=సమస్తము, మయ్యేవ=నాయందే, జాతమ్‌=పుట్టినది, మయి= 
నాయందే, సర్వమ్‌=సమస్తము, ప్రతిష్టితమ్‌=నిలిచియున్నది, మయి=నాయందే, సర్వమ్‌= 
సమస్తము, లయమ్‌=ప్రలయమును, యాతి=పొందును, అద్వయమ్‌ =ద్వైతరహితమైన 
తత్‌=ఆ, (బ్రహ్మ=( బ్రహ్మము, అహమ్‌=నేను, అస్మి=అగుచున్నాను. 
తాత్సర్యము:- సర్వమునా యందే పుట్టి, నాయందే నిలిచి, నాయందే లయమగును. 
అద్వితీయము సర్వవ్యాప్తము సర్వాధారము అయిన ఆ బ్రహ్మమును నేనే. 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 87 


శ్లో! అణోరణీయానహమేవ తద్వత్‌ 

మహానహం విశ్వమహం విశుద్ధః। 

పురాతనో౭_హం పురుషో౭_హమీశో 

హిరణ్మయో9_ హం శివరూపమస్ని॥ 5్‌4 


ప్రతిపదార్థము: - అహమేవ=నేనే, అణోః=అణువుకన్న, అణీయాన్‌=స్వల్ప పరిమాణుడను, 
తద్వత్‌=అట్లే, మహాన్‌=మహత్తుకన్న మహాప్రమాణుడను, అహమ్‌=నేను, విశ్వమ్‌= 
విశ్వమును, అహమ్‌=నేను, విశుద్ధః=శుద్దుడను, అహమ్‌=నేను, పురాతనః=సనాతనుడను, 
అహమ్‌=నేను, పురుషః=పురుషుడను, ఈశః=ఈశుడను, అహమ్‌=నేను, హిరణ్మయః= 
హిరణ్మయుదను, శివరూపమ్‌=శివరూపుడను, అస్మి=అగుచున్నాను. 


తాత్సర్యము:- అణువుకన్న అణువును నేను. మహత్తు కన్న మహత్తును నేను. నేను 
విశ్వమును. నేను విశుద్దుడను. పురాతన పురుషుడను నేను. ఈశ్వరుడను నేను. 
హిరణ్మయుడను నేను. శివస్వరూపము నేనే. 


శ్లో అపాణిపాదో9_ హమచిన్త్యశక్తిః 
పశ్యామ్యచక్తుః స శృణోమ్యకర్ణః। 
అహం విజానామి వివిక్తరూపో 
న చాస్తి వేత్తా మమ చిత్సదాహమ్‌॥ ర్‌ర్‌ 


ప్రతిపదార్థము: -అహమ్‌=నేను, అపాణిపాదః=కాలుసేతులు మొదలైన అవయవ విభాగము 
లేనివాడను, అచింత్య=అనూహ్యమైన, శక్తి =శక్తిగలవాదను, అచక్షుః=నేత్రరహితుడనైనను, 
పశ్యామి=చూచుచున్నాను, అకర్ణః=కర్ణరహితుడనైన, సః=ఆ నేను, శృణోమి=వినుచున్నాను, 
వివిక్త=అతీతమైన, రూపః=రూపముగలవాడనై, అహమ్‌=నేను, విజానామి=అంతా 
ఎటుగుదును, మమ=నాయొక్క (స్వరూపమును) వేత్తా=ఎతిగినవాడు, నాస్తి చ=లేడు, 
సదా=నిత్యము, అహమ్‌=నేను, చిత్‌=జ్ఞానమును. 

తాత్పర్యము:- కాళ్ళు చేతులు మొదలగు అవయవ విభాగములు లేని ఏకాకారుడను 
నేను. నా శక్తి అనూహ్యము. నేత్రరహితుడనై చూడగలను. కర్ణరహితుడనై వినగలను. 


అతీతరూపుడనైనను, నేను అంతా ఎజుగుదును. నన్ను చక్కగా ఎతిగిన వారెవ్వరును 
లేరు. నేను సదా జ్ఞానరూపుడను. 


శ్లో వేదైరశేషైరహమేవ వేద్యో 
వేదాన్తకృద్వేదవిదేవ చాహమ్‌। 


44 


88 శ్రీశివగీతా - షష్ణోం ధ్యాయః 


న పుణ్యపాపే మమ నాస్తి నాశో 

న జన్మ దేహేస్టియబుద్ధిరస్తి॥। 56 
ప్రతిపదార్థము: - అశేషైః=సమస్తమైన, వేదైః= వేదములచేత, వేద్యః=తెలియదగినవాడను, 
అహమేవ=నేనే, అహమేవ=నేనే, వేదాంతకృత్‌=ఉపనిషత్తులను చేసిన వాడను, వేదవిదేవచ 
=వేద పహృదయమునెజిగినవాడను, మమ =నాకు, పుణ్యపాపే =పుణ్యపాపములు, న=లేవు, 
నాశః=చావు, నాస్తి=లేదు, జన్మ=పుట్టుక, న=లేదు, దేహేంద్రియ =దేహేంద్రియములే 
అనే నేను, బుద్ధిః=అభీమానము, నాస్తి=లేదు. 


తాత్సర్యము: - సకల వేదార్థమును నెనే; ఉపనిషత్మర్తను నేనే. వేదహృదయవేత్తను నెనే; 
నాకు పుణ్యపాపములు, జననమరణములు, దేహాభిమానము, ఇంద్రియాభిమానము 
వంటివి లేవు. 


శ్లో; న భూమిరాపో మమ వహిరస్తి 

న చానిలో మేం స్తి న మే నభశ్చ। 

ఏవం విదిత్వా పరమాత్మరూపం 

గుహాశయం నిష్మళమద్వితీయమ్‌।॥। 

సమస్తసాక్షిం సదసద్విహీనం 

ప్రయాతి శుద్ధం పరమాత్మరూపమ్‌॥। ర్‌7 
ప్రతిపదార్థము: - మమ=నాకు, భూమిః=భూమి, ఆపః=జలములు, వహ్వి=అగ్నిి నాస్తి= 
లేదు, మే=నాకు, అనిలః చ=వాయువున్ను, నాస్తి=లేదు, మే=నాకు, నభశ్చ=ఆకాశమున్ను, 
న=లేదు, ఏవమ్‌ =ఈవిధంగా, విదిత్వా=తెలిసికొని, గుహాశయమ్‌ =హృదయగుహయందు 
ఉన్నదియు, నిష్మళమ్‌ =ఇంద్రియాది కళాభేదము లేనిదియు, అద్వితీయమ్‌ =అఖండ 
మైనదియు అగు, పరమ్‌ =అతీతమైన, ఆత్మరూపమ్‌=తన నిజరూపమును, విదిత్వా= 
గ్రహించి, సమస్తసాక్షిమ్‌=సర్వసాక్షియు, సదసత్‌=మంచిచెడ్డలులేదా ఉన్నది లేదు అను 
భ్రాంతితో, విహీనమ్‌ =రహితమైన, శుద్ధమ్‌ =నిర్మలమైన, పరమాత్మరూపమ్‌ =పరమాత్మ 
స్వరూపమును, ప్రయాతి=పొందును. 


తాత్పర్యము: - భూమి, జలము, అగ్ని వాయువు, ఆకాశము - ఇవన్నియు మిథ్యలు, 
మాయా జనితములు. కనుక నాకు అంటవు. కనుక జ్ఞానినైన నాకు లేవు అని 
గ్రహింపవలెను. అట్లే, హృదయ గుహాస్థితమైన నిష్మళమైన, అద్వితీయమైన, అఖండ 
నిజస్వరూపమును గ్రహించినవాడు, చివజకు సర్వసాక్షి అయిన శుద్ధ పరమాత్మ 
రూపమును పొందగలడు. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 89 


శ్లో ఏవం మాం తత్త్వతో వేత్తి యస్తు రామ! మహామతే!। 

స వివ నా౭-న్యో లోకేషు కైవల్యఫలమశ్చుతే॥ ర్‌రి 
ప్రతిపదార్థము: - మహామతే! =మహాబుద్ధిశాలీ! రామ!=రామా!, యస్తు=ఎవదైతే, మామ్‌= 
నన్ను, ఏవమ్‌ =ఈవిధముగా, తత్త్వతః=తత్త్వరీత్యా, వేత్తి=తెలిసికొనునో, స ఏవ=వాడ్డే, 
కైవల్య=మోక్షమను, ఫలమ్‌ =ఫలమును, అశ్చుతే=పొందగలడు, లోకేషు =లోకులలో, అన్యః 
=మటొకడు, న=పొందడు. 
తాత్సర్యము:- ఈ విధంగా నన్ను తత్త్వరీత్యా ఎతిగినవాడే, రామా! కైవల్యమును 
పొందగలడు. లోకులలో ఇతరుడెవడును పొందజాలడు. 

ఇతి శ్రీపద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాగస్రే 
శ్రీశివరాఘవసంవాదే విభూతియోగో నామ షష్టో౭_ ధ్యాయః।॥ 


Kk xk x xk 


45 


90 


అథ సప్తమో౭_ ధ్యాయః 


విశ్వరూప సన్లర్మన యోగః 


శ్రీరామ ఉవాచ-శ్రీరాముడిట్లనెను. 


శ్లో; భగవన్‌! యన్మయా పృష్టం తత్తథైవ స్థితం విభో! 
అత్రోత్తరం మయా లబ్ధం త్వత్తో నైవ మహేశ్వర!॥ 1 


ప్రతిపదార్థము: - భగవన్‌=భగవంతుడా!, మహేశ్వరా!=ఈశ్వరా!, విభో!=ప్రభూ!, యత్‌= 
ఏది, మయా=నాచేత, పృష్టమ్‌ =అడుగబడినదో, తత్‌=అది, తథైవ=అట్లే, స్థితమ్‌=ఉండి 
పోయినది, తత్ర=ఆ విషయములో, త్వత్తః=నీనుండి, ఉత్తరమ్‌=సమాధానము, మయా= 
నాచేత, లబ్ధమేవ న=పొంబడనేలేదు. 


తాత్పర్యము:- పరమేశ్వరా! నేను మిమ్ములను అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు 
లభింపలేదు. అది అట్లే నిలిచిపోయినది. 
శా పరిచ్చిన్నపరిమాణే దేహే భగవతస్తవ। 
ఉత్పత్తిః సర్వభూతానాం స్థితిర్వా విలయః కథమ్‌॥ 2 
ప్రతిపదార్థము: - భగవతః=భగవంతుడవైన, తవ =నీయొక్క పరిచ్చిన్న=పరిమితమైన / 
ఖండమైన, పరిమాణే=పరిమాణము / కొలతగల, దేహే=ఈ శరీరమునందు, సర్వ 
భూతానామ్‌=సకల భూతములయొక్క ఉత్పత్తిర్వా=పుట్టుకగాని, స్థితిర్వా=నిలకడగాని, 
విలయో వా=లీనమగుటగాని, కథమ్‌=ఎట్లు సాధ్యము? 


తాత్పర్యము: - అతి పరిమితమైన ఈ దేహఖండంతో కనబడుతున్నావు. ఇంతటి యీ 

దేహంలో సువిశాలమైన ఈ పాంచభౌతిక ప్రపంచానికి సృష్టిస్థితిలయలు ఎలా జరుగుతాయి? 
శ్లో॥ స్వస్వాధికారసమృద్దాః కథం నామ స్థితాః సురాః 

తే సర్వే త్వం కథం దేవ! భువనాని చతుర్దశ॥ 8 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 91 


ప్రతిపదార్థము:- దేవ!=ఓ ప్రభూ!, సురాః=దేవతలు, స్వస్వ=తమ తమ, అధికార= 
అధికారములతో, సంబద్దాః=సంబంధించినవారై, కథం నామ=ఎలా, స్థితాః=ఉన్నారు?, 
తే సర్వే=వారంతా, త్వమ్‌ =నీవు, కథమ్‌=ఎలా అవుతారు దేవ!=ప్రభూ!, చతుర్దశ=పదునాల్లు 
అయిన, భువనాని =లోకాలు, నీవు ఎలా అవుతావు? 


తాత్పర్యము: - దేవ! ఈ దేవతలందరు సంఖ్యలో అధికారంలో విడివిడిగా ఉన్నారు. ఈ 
లోకములు పదునాలుగు ఉన్నాయి. ఇంతటి భిన్న వస్తువులు భిన్న వ్యక్తులు వీరి బహుత్వము 
నీయందు, నీ ఒక్కటియందు ఎలా ఇమిడిపోతాయి. అనగా వారు అవి నీవు ఎలా 
ఒక్నటి అవుతారు? 


శ్లో త్వత్తః (శ్రుత్వాపి దేవాత్ర సన్షేహో మే మహానభూత్‌। 
అప్రత్యాయితచిత్తస్య సంశయం ఛేత్తుమర్హసి॥ 4 


ప్రతిపదార్థము: - దేవ=ప్రభూ!, త్వత్తః=నీ నుంచి, (శ్రుత్వాపి=వినియును, మే=నాకు, 
అత్ర=ఈ విషయములో, మహాన్‌ =గొప్పు, సందేహః=సంశయము, అభూత్‌ =అయ్యెను, 
అప్రత్యాయిత=నమ్మింపబడని, చిత్తస్య=మనస్సుయొక్క / మనస్సుగల నాయొక్క సంశయమ్‌ 
=సందేహమును, ఛేత్తుమ్‌=తెంచుటకు, అర్హసి=తగియున్నావు. 

తాత్పర్యము:- దేవ! నీ వెంతగా నీ విభూతియోగమును వివరించినను, నీ ఖండశరీరము 


అఖండ ప్రపంచమెలా అయిందో నాకు నిశ్చయంగా అవగాహన అగుటలేదు. కనుక 
నమ్మకము కుదరని నా మనస్సున ఉన్న సంశయమును నీవు నిర్మూలింపవలెను. 


శ్రీ శివ ఉవాచ-శ్రీ శివుడిట్లనెను. 


శ్లో॥ వటబీజే సుసూక్ష్మేల పి మహావటతరుర్యథా। 
సర్వదాస్తేత న్యథా వృక్షు కుత ఆయాతి తద్వద॥ 5 


ప్రతిపదార్థము: - సుసూక్ష్మేపి=అతి సూక్ష్మమైనదైనను, వటబీజే=మళ్జివిత్తనమునందు, 
మహా=పెద్ద, వటతరుః=మలిచెట్టు, యధథా=ఎట్లు, సర్వదా=ఎల్లప్పుడు, ఆస్తే=ఉంటుందో, 
(అలా నాయందు ప్రపంచము ఉన్నది), అన్యథా =అట్లాలేనట్లయితే, వృక్షః=మల్జిచెట్టు, 
కుతః=ఎందువలన / దేనినుండి, ఆయాతి=వచ్చుచున్నదో, తత్‌=ఆ విషయమును, వద= 
చెప్పుము. 

తాత్పర్యము: - రామా! నా ఖండ శరీరమునుండి అఖండ ప్రపంచము వచ్చుటలో 
అసంభవము లేదు. అతి సూక్ష్మమైన మట్టివిత్రనమునుండి మట్టిచెట్టు ఎలా వచ్చుచున్నదో 
ఆలోచించుము. 


46 


92 శ్రీశివగీతా - సప్తమోం ధ్యాయః 


శ్లో॥ తద్వన్మమ తనౌ రామ! భూతానామాగతిర్హ్ణయః। 
మహా సైన్థవపిణ్లో౭_పి జలే క్రిపో విలీయతే॥ 6 
ప్రతిపదార్థము: - రామ! =శ్రీరామా!, తద్వత్‌=అట్లే, మమ=నాయొక్క తనౌ=శరీరమునందు, 
భూతానామ్‌=పంచభూతములయొక్క ఆగతిః=రాక, లయః=పోక జరుగును. మహాసైంథవ 
పిందోపి=పెద్ద ఉప్పురాయి అయినా, జలే=నీటియందు, క్షిపు=వేయబడినదై, విలీయతే= 
కరిగిపోవును. 


తాత్సర్యము:- రామా! అలాగే ఈ సృష్టి అంతయు నా నుంచి రాగలదు. అట్లే నాయందే 
కతిగిపోగలదు. ఎంత పెద్ద ఉప్పురాయి అయినా నీటిలో కతిగిపోవును గదా! 


శో న దృశ్యతే పునః పాకాత్‌ తత ఆయాతి పూర్వవత్‌। 
ప్రాతః ప్రాతర్యథాలోకో జాయతే సూర్యమణ్జలాత్‌॥। 7 


ప్రతిపదార్థము: - న దృశ్యతే=(ఉప్పు) కనబడదు, పునః=మటజల, పాకాత్‌=పంటవలన / 
పండుటవలన, తతః=ఆ నీటినుండి, పూర్వవత్‌ =వెనుకటి వలెనే, ఆయాతి=(ఉప్పు) 
వచ్చును. ప్రాతఃప్రాతః=ప్రతి ప్రభాతకాలమున, సూర్యమండలాత్‌=సూర్యమండలమునుండి 
ఆలోకః=వెలుతురు (లోకః=లోకము), యథా=ఎట్లు, జాయతే పుట్టునో (అలానా నుంచి 
యీ సృష్టి పుట్టును). 
తాత్పర్యము:- నీటిలో వేసిన ఉప్పు చక్కగా కరిగిపోయి మనకు కనబడదు. కాని మజిల 
ఉప్పును సృష్టించే ప్రయత్నం చేసినచో ఆ ఉప్పు మజల కనబడును. అట్లే ఈ ప్రపంచము 
నా నుండి మజల పుట్టును. ప్రతి ప్రొద్దున సూర్యుని నుంచి యీ లోకము 'మెలకువి 
రూపంలో పుట్టును. అట్లే సూర్య మండలమునుంచి వెలుగు పుట్టును. అట్లే నా నుంచి 
జగము పుట్టును. 
శ్లో ఏవం మతో జగత్సర్వం జాయతే9 స్తి విలీయతే। 

మయ్యేవ సకలం రామ! తద్వజ్ఞానీహి సువ్రత!॥ 8 
ప్రతిపదార్థము:- ఏవమ్‌=ఈ విధంగా, సర్వమ్‌ =సమస్తమైన, జగత్‌=ప్రపంచము మత్తః 
=నా నుండి, జాయతే=పుట్టును, అస్తి=ఉండును. విలీయతే=కజుగును, సువ్రత! =మంచి 
ప్రతముగలవాడా!, రామ! =రామా!, సకలమ్‌ =సమస్తము, మయ్యేవ=నాయందే, తద్వత్‌= 
అలా జరుగునని, జానీహి =తెలిసికొనుము. 


తాత్సర్యము: - రామా! పాశుపతవ్రతా! ఈ ప్రపంచమంతయు, నా యందే పుట్టును. నా 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 93 


యందే ఉండును. నాయందే లయించును. ఇదంతయు నీటిలో ఉప్పువలె నాయందే 
అమరియున్నది. ఈ విషయమును గ్రహింపుము. 


శ్రీరామ ఉవాచ-శ్రీరాముడిట్లనెను. 


శ్లో కధథితేల పి మహాభాగ! దిగ్గడస్య యథా దిశి! 
నివర్తతే భ్రమో నైవ తద్వన్మమ కరోమి కిమ్‌॥ 9 


ప్రతిపదార్థము: - మహాభాగ! =మహాదేవా!, కథితేపి=ఎంత చెప్పబడినను, దిద్దడస్య =దిక్కులు 
తెలియనివానికి, దిశి=దిక్కు విషయంలో, (భ్రమః=భ్రాంతి, యథా=ఎట్లు, నైవనివర్తతే= 
వెనుదిరుగదో, తద్వత్‌=అట్లే, మమ=నాయొక్క భ్రమ తీరుటలేదు, కిమ్‌=ఏమి, కరోమి= 
చేసెదను. 


తాత్సర్యము:- అయ్యా! తమరెంత వివరించినను, నా భ్రమ తీరుటలేదు. దిక్కులు తెలియని 
వానికి, ఇది ఫలానా దిక్కు అని ఎంత చెప్పినను భ్రమ తీరుట కష్టం కదా! నా పరిస్థితి 
అట్లే యున్నది. 


శ్రీ శివ ఉవాచ-శ్రీ శివుడు ఇట్లనెను. 


శ్లో; మయి సర్వం యథా రామ! జగదేతచ్చరాచరమ్‌। 
వర్తతే తద్దర్భయామి న ద్రష్టుం క్షమతే భవాన్‌॥ 10 


ప్రతిపదార్థము:- రామ! =శ్రీరాముడా!, మయి=నాయందు, సర్వమ్‌=సమస్తమైన, ఏతత్‌= 
ఈ, చరాచరమ్‌=స్థావరజంగమాత్మకమైన, జగత్‌= ప్రపంచము, యథా=ఏవిధముగా, వర్తతే 
=ఉన్నదో, తత్‌=అది, దర్శయామి=చూపుచున్నాను, భవాన్‌=నీవు, ద్రష్టుమ్‌=చూచుటకు, 
నక్షమతే=తట్టుకొనలేవు. 


తాత్సర్యము: -నాయందు ఈ సమస్త ప్రపంచము ఎలా ఉన్నదో అది నేను నీకు ప్రత్యక్షముగా 
చూపగలను. కాని నీవు ఆ స్వరూపమును చూచి తట్టుకొనలేవు. 


శ్లో॥ దివ్యం చక్షుః ప్రదాస్యామి తుభ్యం దశరథాత్మజ!। 
తేన పశ్య భయం త్యక్త్వా మత్తేజోమణ్దలం ధ్రువమ్‌॥ 11 


ప్రతిపదార్థము: - దశరథాత్మజ! =దాశరథీ, తుభ్యమ్‌ =నీకు, దివ్యమ్‌ =దివ్యమైన, చక్షుః= 
నేత్రమును, ప్రదాస్యామి=ఇవ్వగలను, భయమ్‌=భయమును, త్యక్స్వా=వదలి, తేన=ఆ 
కంటితో, ధ్రువమ్‌ =వాస్తవమైన, మత్‌=నాయొక్క తేజోమండలమ్‌ =కాంతివలయమును, 
పశ్య=చూడుము. 


47 


94 శ్రీశివగీతా - సప్తమోం ధ్యాయః 


తాత్సర్యము: - దాశరథీ! దివ్యదృష్టిని ప్రసాదించెదను. దానితో నీవు భయం విడిచి - నీ 
దివ్య విశ్వవ్యాప్త కాంతి వలయమును దర్శింపుము. 


శ్లో॥ న చర్మచక్షుషా ద్రష్టుం శక్యతే మామకం మహః। 
నరేణ వా సురేణాపి తన్మమానుగ్రహం వినా॥ 12 


ప్రతిపదార్థము: - మామకమ్‌=నాదైన, మహః=తేజస్సు, మమ=నా, అనుగ్రహం వినా= 
అనుగ్రహము లేకుండగా, నరేణవా=నరుని చేతగాని, సురేణాపి=దేవతచేతగాని, చర్మ 
చక్షుషా =చర్మనేత్రములతో, ద్రష్టుమ్‌=చూచుటకు, నశక్యతే =సాధ్యంకాదు. 


తాత్పర్యము:- రామా! నా అనుగ్రహం లేనిదే నా విశ్వరూపమును చర్శనేత్రములతో 
చూడడం నరులకైనా సురలకైనా సాధ్యంకాదు. 


శ్లో ఇత్యుక్త్వా ప్రదదౌ తస్మై దివ్యం చక్షుర్మహేశ్వరః। 
అథా౭_ దర్భయదేతస్మై వక్రం పాతాలసన్నిభమ్‌॥ 18 


ప్రతిపదార్థము: - ఇతి=అని, ఉక్స్వా=పలికి, మహేశ్వరః=శివుడు, తస్మై=ఆ రామునకు, 
దివ్యమ్‌=దివ్యమైన, చక్షుః=నేత్రమును, ప్రదదౌ=ఇచ్చెను, అథ=తరువాత, ఏతస్మై=ఈ 
రాముని కొజకు, పాతాల=పాతాలముతో, సన్నిభమ్‌ =సమానమైన, వక్రమ్‌=నోటిని, 
ఆదర్శయత్‌=చూపెను. 


తాత్సర్యము:- అలా అని శివుడు రామునకు దివ్యదృష్టిని కలిగించి, తన నోరు పాతాల 
మంత లోతుగా వెడల్పుగా తెజిచి చూపెను. 


శ్లో _ విద్యుతోటి ప్రభం దీప్తమతిభీమం భయావహమ్‌। 
తద్‌ దృష్ట్వైవ భయాద్రామో జానుభ్యామవనిం గతః॥ 14 


ప్రతిపదార్థము: - విద్యుత్నోటి =కోటి మెజబుపులతో సమానమైన, ప్రభమ్‌ =కాంతిగలదియు, 
దీప్తమ్‌=వెలిగినదియు, అతిభీమమ్‌=అతి భయంకరమైనదియు, భయావహమ్‌ =భయము 
కలిగించునదియు (తనకు) అగు, తత్‌=ఆ నోటిని, దృష్టైవ=చూచినంతనే, రామః= 
రాముడు, భయాత్‌=భయమువలన, జానుభ్యామ్‌ =మోకాళ్ళతో, అవనిమ్‌ =నేలను, గతః 
=చేరెను. 


తాత్పర్యము:- కోటి మెజుపు తీగల వెలుగుతో త్రుళ్ళిపడుచున్న అతిభయంకరమైన ఆ 
ముఖమును చూచి రాముడు తీవ్రభయముతో నేలపై మోకరిల్లెను. 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 95 


శ్లో ప్రణమ్య దజ్ఞవద్భూమౌ తుష్టావ చ పునః పునః 


అథోత్సాయ మహావీరో యావదేవ ప్రపశ్యతి॥ 15 
శా వక్రం పురభిదస్తావదన్తర్హ హ్మాజ్ఞకోటయః। 
చటకా ఇవ లక్ష్యన్తే జ్వాలామాలాసమాకులాః॥ 16 


ప్రతిపదార్థము: - భూమౌ=నేలమీద, దండవత్‌=కట్టవలె పడి, ప్రణమ్య=నమస్మరించి, 
పునః పునః=మాటిమాటికి, తుష్టావ చ=స్తుతించెను, అథ=తర్వాత, ఉత్ధాయ లేచి, 
మహావీరః=ఆ మహావీరుడైన రాముడు, యావదేవ=ఎంతలో, ప్రపశ్యతి=చూచునో - 
తావత్‌=అంతలో, పురభిదః=పురహరుని యొక్క వక్షమ్‌=నోటి పొడుగునా, అంతు =లోపల, 
బ్రహ్మాండకోటయః=కోట్ల బ్రహ్మాండములు, జ్వాలామాలా=మండల గుంపులో, సమాకులాః 
=వ్యాకులపడుచున్న చటకా ఇవ=పిచ్చుకలవలి, లక్ష్యంతే=కనబడుచున్నవి. 


తాత్సర్యము: - రాముడు నేలమీద సాష్టాంగదండ ప్రణామము చేసి మాటిమాటికి స్తోత్రము 
చేసెను. తర్వాత లేచి ఆ మహావీరుడు శివుని భీషణముఖమును చూచెను. అంతలో 
జ్వాలామాలికలమధ్య చిక్కి పిచ్చుకలవలె నానా బ్రహ్మాండ పంక్తులు గిరగిర తిరుగుచున్నట్లు 
కనబడెను. 


శ్లో మేరుమన్షరవిన్యాద్యా గిరయః సప్తసాగరాః। 
దృశ్యన్తే చన్రసూర్యాద్యాః పజ్బుభూతాని తే సురాః 17 
ప్రతిపదార్థము: - మేరు=మేరు పర్వతము, మందర=మందర పర్వతము, వింధ్యాద్యాః= 
వింధ్యము మొదలైన, గిరయః=పర్వతములు, సప్త=ఏడు, సాగరాః=సముద్రములు, 
చంద్ర=చంద్రుడు, సూర్య=సూర్యుడు, ఆద్యాః=మొదలుగాగల తారాగోళములు, పంచ 
భూతాని=పంచభూతములు, తే=ఆ, సురాః=దేవతలు, దృశ్యంతే=కనబడుచుండిరి. 


తాత్పర్యము: -మేరుపర్వతము, మందరపర్వతము, వింధ్యపర్వతము మొదలైన పర్వతములు; 
ఏడు సముద్రములు, సూర్య-చంద్రులు మొదలుగాగల తారాగోళములు, పంచభూతములు, 
ఆ దేవతలు కనబడిరి. 


శ్లో అరణ్యాని మహానాగాః భువనాని చతుర్దశ ! 
ప్రతి బ్రహ్మాబ్బమేవం తద్దమ్టా దశరథాత్మజః॥ 18 
ప్రతిపదార్థము: - అరణ్యాని=అడవులు, మహా=గొప్ప, నాగాః=సర్పములు, గజములు, 
చతుర్దశ=పదునాల్లు, భువనాని=లోకములు, ఏవమ్‌ =ఈవిధముగా, ప్రతి బ్రహ్మాండమ్‌= 
ప్రతిగోళమునందు, దృష్ట్వా=చూచి, దశరథాత్మజః=దాశరథి (ఆశ్చర్యపడెను. ) 


48 


96 శ్రీశివగీతా - సప్తమోం ధ్యాయః 


తాత్పర్యము: - అడవులు, గొప్ప సర్పములు, గజములు, పదునాల్లు లోకములు, ఈ 
విధముగా ప్రతిగోళమునందు చూచి దాశరథి ఆశ్చర్యపడెను. 


శ్లో॥ సురాసురాణాం సంగ్రామాన్తత్ర పూర్వాపరానపి। 
విష్ణోరశావతారాంశ్చ తత్తత్మర్మాణ్యపి ద్విజాః॥ 19 
ప్రతిపదార్థము: -ద్విజాః=మునులారా!,తత్ర=ఆ ముఖమున,పూర్వాపరాన్‌=ముందు వెనుకల 
జరిగిన, సురాసురాణామ్‌ =దేవరాక్షసులయొక్క సంగ్రామాన్‌=యుద్ధములను, విష్ణోః 
=విష్ణువుయొక్క దశావతారాంశ్చ=పది అవతారములనున్ను, తత్తత్‌= ఆయా అవతారముల 
యొక్క కర్మాణ్యపి=కార్యములనున్ను గమనించెను. 


తాత్పర్యము: -మునులారా! రాముడు ఆ పరమేశ్వర భయంకర వదనగుహలో పూర్వాపరము 
లైన దేవాసుర సంగ్రామములను, విష్ణునిదశావతారములును,దశావతార వీరకార్యములను 
(రావణవధతో సహా) గమనించెను. 


శ్లో॥ పరాభవాంశ్చ దేవానాం పురదాహం మహేశితుః। 


ఉత్పద్యమానానుత్పన్నాన్‌ సర్వానపి వినశ్యతః॥॥ 20 
శ్లో॥ దృష్ట్వా రామో భయావిష్టః ప్రణనామ పునః పునః 

ఉత్పన్నతత్త్వజ్ఞానోల_పి బభూవ రఘునన్దనః॥। 21 
శ్తో॥ అథోపనిషదాం సారైరర్దెస్తుష్టావ శబ్మరమ్‌।। 22 


ప్రతిపదార్థము: - దేవానామ్‌=దేవతలయొక్క పరాభవాంశ్చ=పరాభవములను, మహేశితుః 
=ఈశ్వరునియొక్క పురదాహమ్‌ =త్రిపురదహనమును, ఉత్పద్యమానాన్‌ =పుట్టుచున్నవారిని, 
ఉత్పన్నాన్‌ =పుట్టినవారిని, వినశ్యతః=మరణించుచున్నవారిని, సర్వానపి =అందరిని, దృష్ట్వా 
=చూచి, రామః=రాముడు, భయావిష్టు=భయపడినవాడై, పునః పునః=మాటిమాటికి, 
ప్రణనామ=నమస్మరించెను, రఘునందనః=రాఘవుడు, ఉత్పన్న=కలిగిన, తత్త్వజ్ఞానోపి= 
తత్త్వజ్ఞానము కలవాడుగాను,బభూవ =అయ్యెను, అథ=తర్వాత, ఉపనిషదామ్‌=ఉపనిషత్తుల 
యొక్క, సారైః=సారములైన, అర్థెః=అర్ధములతో, శంకరమ్‌ =శంకరుని, తుష్టావ=స్తోత్రము 
చేసెను. 


తాత్సర్యము:- దేవతల పరాజయమును, పరమేశ్వరుడు చేసిన (త్రిపుర దహనమును, 
రాముడు గమనించెను. జాతులను, జీవితులను, మృతులను అందరిని గమనించెను. 
ఆ భైరవ రూపమును చూచి భయపడినను రామునకు తత్త్వజ్ఞానము చక్కగా కలిగెను. 
తర్వాత శ్రీరాముడు వేదాంత సారములైన విషయములతో స్తోత్రము కావించెను. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 97 


శ్రీరామ ఉవాచ-శ్రీరాముడు ఇట్లనెను. 


శ్లో॥ దేవ! ప్రపన్నార్తిహర ! ప్రసీద 
ప్రసీద విశ్వేశ్వర ! విశ్వవన్స్వ! 
ప్రసీద గజ్ల్ఞాధర ! చగన్దమౌళే ! 
మాం త్రాహి సంసారభయాదనాథమ్‌॥ 28 


ప్రతిపదార్థము: - దేవ!=దేవా, ప్రపన్న=శరణాగతులయొక్క ఆర్తి=బాధలను, హర= 
హరించినవాడా!, ప్రసీద=అనుగ్రహింపుము, విశ్వేశ్వర! =జగదీశ్వరా!, విశ్వ=ప్రపంచమునకు 
వంద్య=నమస్మరింప / స్తుతింపదగినవాడా!, ప్రసీద=ప్రసన్నుడవుకమ్ము, గంగాధర! = 
గంగామౌళీ, చంద్రమౌళే! =చంద్రశేఖరా!, ప్రసీద=ప్రసన్నుడవు కమ్ము, అనాథమ్‌ దిక్కులేని, 
మామ్‌ =నన్నుు సంసారభయాత్‌ =సంసారభయమునుండి, త్రాహి=రక్రింపుము. 


తాత్సర్యము:- శరణాగత రక్షకా! విశ్వేశ్వరా! విశ్వస్తవనీయా! గంగాధరా! చంద్రశేఖరా! 
రక్షింపుము. అనుగ్రహింపుము. అనాథుడను, సంసారభయమునుండి నన్ను రక్షింపుము. 


శ్లో త్వత్తో హి జాతం జగదేతదీశ ! 
త్వయ్యేవ భూతాని వసన్తి నిత్యమ్‌! 
త్వయ్యేవ శంభో ! విలయం ప్రయాన్రి 
భూమౌ యథా వృక్షలతాదయో౭_పి॥ 24 


ప్రతిపదార్థము: - ఈశ=ప్రభూ!, ఏతత్‌=ఈ, జగత్‌=ప్రపంచము, త్వయ్యేవ=నీయందే, 
జాతమ్‌=పుట్టినది, భూతాని=భూతములు, త్వయ్యేవ=నీయందే, నిత్యమ్‌ =ఎల్లప్పుడు, 
వసంతి=ఉంటున్నవి, శంభో! =శివా!, త్వయ్యేవ =నీయందే, విలయమ్‌ =లయమును, 
ప్రయాంతి=పొందుచున్నవి, వృక్ష=చెట్లు, లతా=గీతలు, ఆదయోపి=మొదలైన పదార్థములు 
యందు, భూమౌ=భూమియందు, యథా=ఎట్లు పుట్టి, ఉండి, లయించుచున్నవో అట్లే 
ఇది జరుగుచ్చుది. 


తాత్సర్యము: - భూమియందు పుట్టినలతా వృక్షాదులు భూమియందే పుట్టి పెరిగి 
భూమియందే కలిసిపోవుచున్నావు. అట్లే మొత్తం ప్రపంచము నీయందు పుట్టి నీయందే 
పెరిగి నీయందే చివరకు లయమగుచున్నవి. 
శ్తో॥ బ్ర హ్మేనరుద్రాశ్చ మరుద్గణాశ్చ 
గన్భర్వయక్షాసురసిద్ధసంఘాః। 
గజ్లాదినద్యో వరుణాలయాశ్చ 
వసన్తి శూలింస్తవ వక్రయన్రే॥। 25 


49 


98 శ్రీశివగీతా - సప్తమోం ధ్యాయః 


ప్రతిపదార్థము: - శూలిన్‌=శూలీ, తవ=నీయొక్క, వక్రయంత్రే=ముఖయంత్రమున, 
బ్రహ్మేంద్రరుద్రాశ్చ=బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడున్నుు మరుద్దణాశ్చ=వాయుగణాలున్ను, 
గంధర్వ = గంధర్వులు, యక్ష = యక్షులు, అసుర = రాక్షసులు, సిద్ధసంఘాః = సిద్దుల 
సమూహమును, గంగాది=గంగమొదలగు, నద్యః=నదులు, వరుణాలయాశ్చ =సము[ద్రము 
-లున్నూ వసంతి=ఉన్నవి. 


తాత్పర్యము: - శూలీ! నీ ముఖయంటత్రమున, బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడున్ను, 
వాయుగణాలున్సు గంధర్వులు, యక్షులు, రాక్షసులు, సిద్దుల సమూహమున్ను గంగ 
మొదలగు నదులు, సముద్రములున్నూ ఉన్నవి. 


శా త్వన్మాయయా కల్పితమిన్దుమౌళే 
త్వయ్యేవ దృశ్యత్వముపైతి విశ్వమ్‌। 
భ్రాన్వా జనః పశ్యతి సర్వమేత- 
చ్చ్భుక్తా యథా రౌప్యమహిం చ రజ్జ్ఞా॥ 26 
ప్రతిపదార్థము: - ఇందుమౌళే! =చంద్రశేఖరా!, త్వన్మాయయా=నీ మాయచేత, ఏతత్‌= 
ఈ, సర్వమ్‌=సమస్త ప్రపంచము, కల్పితమ్‌ =కల్పింపబడినది, త్వయ్యేవ=నీయందే, నిత్యమ్‌ 
=ఎల్లప్పుడు, దృశ్యత్వమ్‌ =దృశ్యమగుటను, ఉపైతి=పొందుచున్నది, జనః=జనము, శుక్తి= 
ముత్యపుచిప్పయందు, రౌప్యమ్‌ =వెండిని, రజ్ఞా=త్రాటియందు, అహిం చ=పామును, యథా 
=ఎలా చూస్తారో, తథా=అట్టు, బ్రాంత్యా=భ్రాంతితో, నీయందు, పశ్యతి=కనుగొనుచున్నది. 


తాత్పర్యము: - చంద్రమౌళీశ్వరా! ఈ ప్రపంచమంతయు, నీ మాయచేత కల్పితము. 
అది నీయందే మాకు కనబడుచున్నది. అందుకు కారణము భ్రాంతి. మేము ముత్యపు 
చిప్పను చూచి వెండియని, చీకటిలో పామును చూచి త్రాడని భ్రాంతిపడినట్లే నిన్ను 
చూచి ప్రపంచమని భ్రాంతి పడుచున్నాము. 
శ్లో తేజోభిరాపూర్యజగత్సమస్తం 

ప్రకాశమానం కురుషే ప్రకాశమ్‌। 

వినా ప్రకాశం తవ దేవ! దేవ! 

న దృశ్యతే విశ్వమిదం క్షణేన॥ 27 


ప్రతిపదార్థము: - అప్రకాశమ్‌=వెలుగులేని, జగత్‌= ప్రపంచమును, సమస్తమ్‌=అంతటిని, 
తేజోభిః=నీ తేజస్సులతో, ఆపూర్య=నింపి, ప్రకాశమానమ్‌=ప్రకాశించుదానినిగా, కురుషే= 
చేయుచున్నావు, దేవదేవ! =దేవాధిదేవ!, తవ=నీయొక్క ప్రకాశంవినా=వెలుగులేనిదే, ఇదమ్‌ 
=ఈ, విశ్వమ=ప్రపంచము, క్షణేన =ఒక్కక్షణంలో, న దృశ్యతే =కనబడకపోవును. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 99 


తాత్సర్యము:- ఈ ప్రపంచమంతా, దేవదేవా! గాంధాంధకారబంధురం. దీనిని నీ తేజస్సుతో 
వెలిగించి నింపి ప్రకాశమానంగా చేస్తున్నావు, నీ వెలుగు లేకపోతే మజుక్షణమే ఈ 
ప్రపంచం కనబడదు. 


శ్లో అల్పాశ్రయో నైవ బృహన్తమర్థం 
ధత్తే ణురేకో నహి విస్ధ్యశైలమ్‌। 
త్వద్వక్రమాత్రే జగదేతదస్తి 
త్వన్మాయయైవేతి వినిశ్చినోమి॥ 28 


ప్రతిపదార్థము: - అల్పాశ్రయః=అల్బ్పమైన ఆధారము, బృహంతమ్‌=తనకన్న పెద్దదైన, 
అర్థమ్‌ =పదార్థమున్ను, నైవ ధత్తే=ధరింపలేదు, ఏక=ఒక్క అణుః=అణువు, వింధ్యశెలమ్‌= 
వింధ్యపర్వతమును, న ధత్తేహి =ధరింపలేదు గదా!, ఏతత్‌=ఈ, జగత్‌=ప్రపంచము, 
త్వత్‌=నీయొక్క, వక్రమాత్రే=కేవలం నోటిలో, త్వన్మాయయైవ=నీ మాయవలననే, అస్తి= 
ఉన్నది, ఇతి=అని, వినిశ్చినోమి =నిశ్చయించుచున్నాను. 


తాత్పర్యము:- దేవ! చిన్నవస్తువు తనకన్న చాల పెద్ద వస్తువును తనలో ఇమిడించుకొనలేదు. 
కాని నీ నోరు ఇంత విశాలప్రపంచమును ఎలా ఇమిడించికొనగలదు. ఇదంతా నీ 
మాయవలననే సాధ్యమని నా నిశ్చయము. 


శ్లో॥ రజ్ఞౌ భుజజ్లో భయదో యథైవ 
న జాయతే నాస్తి న చైతి నాశమ్‌। 
త్వన్మాయయా కేవలమాత్తరూపమ్‌ 
తథైవ విశ్వం త్వయి నీలకణ్ధ!॥ 29 


ప్రతిపదార్థము: - నీలకంఠ=పరమేశ్వరా!, భయదః=భయంకరమైన, భుజంగః=పాము, 
యధథైవ=ఎట్లు, రజ్హా=త్రాటియందు, న జాయతే=పుట్టుటలేదో, నాస్తి=అసలు లేదో, నాశమ్‌ 
=చావును, న ఏతి చ=పొందనే పొందదో, తథైవ =అట్లె, విశ్వమ్‌=ఈ ప్రపంచము, త్వయి= 
నీయందు, త్వన్మాయయా కేవలమ్‌=నీ మాయచేత మాత్రమే, ఆత్త=గ్రహింపబడిన, రూపమ్‌ 
=రూపముగలది. 


తాత్పర్యము: - నీలకంఠా! చీకటిలో రజ్ఞువును చూసి సర్పమని మేము (భ్రాంతిపడినా, 
నిజానికి అచ్చట సర్పము పుట్టదు లేదా చావదు, పారిపోదు. అలానే మేము నిన్నుచూచి 
ప్రపంచము అనుకొన్నా ఈ ప్రపంచము నిజానికి లేదు. పుట్టదు. లయము కాదు. 
అంతా మా భ్రాంతిని బట్టి అలా అనిపిస్తుంది. 


50 


100 శ్రీశివగీతా - సప్తమోం ధ్యాయః 


శ్లో॥ విచార్యమాణే తవ యచ్చరీర - 
మాధారభావం జగతాముపైతి। 
తదప్యవశ్యం మదవిద్యమైవ 
పూర్ణశ్చిదానన్గమయో యతస్త్వమ్‌॥ 30 


ప్రతిపదార్థము: - తవ=నీయొక్క శరీరమ్‌=దేహము, జగతామ్‌=లోకములకు, ఆధార 
భావమ్‌=ఆధారమగుటను, ఉపైతి యత్‌=పొందుచున్నదనుట ఏది గలదో, తదపి=అది, 
విచార్యమాణే=విచారింపబడుచుండగా, అవశ్యమ్‌=తప్పక, మద్‌=నాయొక్క అవిద్యయైవ = 
అజ్ఞానముచేతనే అని, తెలియుచున్నది. యతః =ఎందుకంటెే, త్వమ్‌ =నీవు, పూర్ణః=పూర్ణ 
పురుషుదవు, చిదానందమయః =జ్ఞానానంద స్వరూపుడవు. 


తాత్పర్యము:- నీ శరీరమునందు ఈ ప్రపంచమంతయు ఉన్నట్లు కనబడుటకు నా 
అవిద్య అనగా అజ్ఞానమే కారణము. ఎందుకంటే నీవు పూర్ణపురుషుడవు. నిష్మాముడవు. 
జ్ఞానానందస్వరూపుడవు. 
శ్లో పూజేష్టపూర్తాదివరక్రియాణామ్‌ 
భోక్తుః ఫలం యచ్చసి శస్తమేవ। 
మృషైతదేవం వచనం పురారే ! 
త్వతో స్త్రి భిన్నం న చ కిజ్బాదేవ॥ 31 


ప్రతిపదార్థము: - పురారే=పురహరా!, పూజా=అర్చన, ఇష్టాయజ్ఞము, పూర్త=సత్రము, 
ఆది=మొదలగు, వర=మంచి, క్రియాణామ్‌=కర్మలకు, శస్తమ్‌=మంచిదైన, ఫలమేవ= 
ఫలితమునే, భోక్తుః=భోక్తకు, యచ్చసి=ఇచ్చుచున్నావు, ఏవమ్‌=ఈ విధముగా ఉన్న, 
ఏతత్‌=ఈ, వచనమ్‌=మాట, మృషా=అసత్యము, త్వత్తః=నీ కన్న భిన్నమ్‌ =వేరైనది, కించిత్‌ 
చ=కొంచమైనను, నైవ=లేనేలేదు. 


తాత్పర్యము: - దేవా! యజ్ఞయాగాది సత్మర్శలకు నీవు మంచి ఫలితమును ఇచ్చెదవనుట 
అసత్యము. ఎందుకంటే ప్రపంచముగాని, యీ కర్శలుగాని, క్రియలుగాని, కర్తలుగాని 
నీ కన్నభిన్నమైనవికావుగదా! ఎవరు ఎవరికి దేనికి ఏమి ఇచ్చెదరు? 


శా అజ్ఞానమూధా మునయో వదన్తి 
పూజోపచారాదిబలి(క్రియాభిః। 
తోషం గిరీశో భజతీతి మిథ్యా 
కుతస్త్వమూర్తస్య తు భోగలిప్పా॥ 82 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా 101 


ప్రతిపదార్థము:- పూజా=పూజలు, ఉపచార=షోడశోపచారములు, ఆది=మొదలుగాగల, 
బలి(క్రియాభిః=అర్బనావిధానాలతో, గిరీఈ=శివుడు, తోషమ్‌=సంతోషమును, భజతి= 
పొందగలడు, ఇతి=అని, అజ్ఞాన =అవిద్యచేత, మూఢాః=మూఢులైన, మునయః=మునులు, 
వదంతి =చెప్పుచున్నారు, మిథ్యా=ఇది మిథ్య, అమూర్తస్య =శరీరరహితునకు, భోగ= 
భోగములయందు, లిప్పా తు=వాంఛ అయితే, కుతః=ఎక్కడిది? 


తాత్పర్యము:- షోడశోపచార పూజలు, బలులు మొదలగువానితో ఈశ్వరుడు సంతోషిస్తా 
డని అజ్ఞానులమైన మునులు కొందరు చెప్తుంటారు. అది మిథ్య. శరీరరహితుడైన 
పరమాత్మకు పైన చెప్పిన భోగాలపై వాంఛ ఎట్లుండును? 


శ్లో కిజ్బిద్దలం వా చులుకోదకం వా 

యత్త్వం మహేశ! ప్రతిగృహ్య దత్సే। 

తైలోక్యలక్ష్మీమపి తజ్జనేభ్యః 

సర్వం త్వవిద్యాకృతమేవ మన్యే॥ 33 
ప్రతిపదార్థము: -మహేశ=మహేశ్వరా!, కించిత్‌=ఏదో ఒక, దలం వా=ఆకునుగాని, చులుక 
=చారెడు, ఉదకం వా=నీటినిగాని, త్వమ్‌=నీవు, ప్రతిగ్భహ్య=తీసికొని, జనేభ్యః=జనుల 
కొణకు, తైలోక్య=మూడు లోకములయొక్క లక్ష్మీమపి=సంపదను గూడా, దత్సే ఇతి 
యత్‌=ఇస్తావనేమాట ఏది గలదో, తత్‌=దానిని, సర్వం తు=అంతటిని, అవిద్యాకృతమేవ= 
అజ్ఞానంవలన వచ్చినదానినిగానే, మన్యే=తలచెదను. 


తాత్సర్యము:- మహేశ్వరా! ఫలమో షత్రమో తీసికొని అలా ఇచ్చిన భక్తులకు నీవు 
మూడులోకాలసంపదను ఇచ్చెదవని చెప్పిన మాటగూడా “అవిద్య” వలన వచ్చిన వదంతి 
గానే భావించెదను. 


శ్లో॥ వ్యాష్నోషి సర్వా విదిశో దిశశ్చ 

త్వం విశ్వమేకః పురుషః పురాణః। 

నష్టేల_పి తస్మింస్తవ నాస్తి హాని- 

ర్థటే వినష్టే నభసో యథైవ॥ 84 
ప్రతిపదార్థము: - త్వమ్‌=నీవు, ఏకః=ఒక్కడవు, పురాణః=ప్రాచీనుడవు, పురుషః= 
పురుషుడవు, విశ్వమ్‌= ప్రపంచమును, సర్వాః=సమస్తమైన, దిఈ=దిక్కులను, విదిశశ్చ= 
మూలలను, వ్యాప్నోషి=వ్యాపించుచున్నావు, తస్మిన్‌=ఆ విశ్వము, నష్టేపి=నశించినను, 
తవ =నీకు, యధథైవ=ఎట్లు, ఘటే=కుండ, వినష్టే=నశింపగా, నభసః=ఆకాశమునకు హాని 
లేనట్లు, హానిః=హాని, నాస్తి=లేదు. 


51 


102 శ్రీశివగీతా - సప్తమోం ధ్యాయః 


తాత్పర్యము: - దేవా! నీవు ఒక్కడవే పురాణ పురుషుడవు. ఈ విశ్వమునందు దిక్కులు 
విదిక్కులూ అన్ని వ్యాపించినవాడవు. ఈ విశ్వము అంతా నశించినా నీకు హాని లేదు. 
కుండలో వ్యాపించిన ఆకాశమునకు కుండ పగిలినందువలన హాని లేదు గదా! 


శ్లో యథైకమాకాశగమర్శబిమృమ్‌ 
క్షుద్రేషు పాత్రేషు జలాన్వితేషు। 
భజత్యనేకప్రతిబిమృభావం 
తథా త్వమన్తఃకరణేషు దేవ॥ తర్‌ 


ప్రతిపదార్థము: - దేవ=దేవా!, ఆకాశగమ్‌=ఆకాశములోగల, అర్మబింబమ్‌=సూర్యవబింబము, 
ఏకమ్‌ =ఒక్కటే, జలాన్వితేషు =నీరుగల, క్షుదేషు =చిన్నచిన్న, పాశ్రేషు=పాత్రలయందు, 
అనేక=చాల, ప్రతిబింబ=ప్రతిబవింబములుగా, భావమ్‌ =అగుటను, యథా=ఎలా, భజతి= 
పొందునో, తథా =అలాగా, త్వమ్‌ =నీవు, అంతఃకరణేషు=మా అంతఃకరణములలో 
ప్రతిబింబించి బహుత్వము పొందితివి. 


తాత్పర్యము: - దేవా! ఆకాశమున సూర్యుడు ఒక్కడే అయినను, క్రిందనేలమీద ఉన్న 
బహుపాత్రలలో బహుసూర్యులుగా ప్రతిబింబిస్తాడు. అలానే నీవు ఒక్కడివే. కాని మా 
అంతఃకరణ యంత్రములందు ప్రతిబింబించి బహుజీవులుగా కనబడుచున్నావు. 
శ్లో॥ సంసర్దనే వా9_ప్యవనే వినాశే 

విశ్వస్య కిజ్బిత్‌ తవ నాస్తి కార్యమ్‌। 

అనాదిభిః ప్రాణభృతామదృష్టై - 

స్తథాపి తత్స్వప్నవదాతనోషి॥। 36 
ప్రతిపదార్థము: -విశ్వస్య=ప్రపంచముయొక్క సంసర్దనేవా =సృష్టియందుగాని,అవనే౭_ పి 
=రక్షణయందుగాని, వినాశే=నాశమునందుగాని, తవ=నీకు, కించిత్‌ =కొంచమైనను, 
కార్యమ్‌=చేయదగిన, ప్రయోజనము, నాస్తి=లేదు, తథాపి=అయినను, ప్రాణభృతామ్‌ 
=ప్రాణులయొక్క, అనాదిఖిః=అనాది కాలమునుండియున్న, అద్భ ష్టైః=ప్రారబ్ధములచేత, 
తత్‌=వారియొక్క లేదా ఆ విశ్వమును, స్వప్నవత్‌ =కలనువలె, ఆతనోషి=విశ్వమును 
నిర్మించుచున్నావు. 
తాత్సర్యము:- ఈ ప్రపంచాన్ని సృష్టించినా రక్షించినా, లయంచేసినా - ఇందులో నీకు 
ఏ ప్రయోజనమూ లేదు. అయినా ప్రాణులయొక్క అనాది కాలపు ప్రారబ్ధాలవలన స్వప్నము 
వంటి ఈ విశ్వమును అలా నడపుతున్నావు. 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా 103 


శా స్థూలస్య సూక్ష్మస్య జడస్య భోగో 
దేహస్య శమ్మో! న చిదం వినాస్తి! 
అతస్త్వదారోపణమాతనోతి 
(శ్రుతిః పురారే! సుఖదుఃఖయోస్సదా॥ 37 


ప్రతిపదార్థము: - పురారే!=పురహరా!, శంభో! =శివా!, స్టూలస్య=స్టూలమైన, సూక్ష్మస్య= 
సూక్ష్మము అయిన ఈ, జడస్య=జడమైన, దేహస్య=శరీరమునకు, భోగః=అనుభవము, 
చిదంవినా=జ్ఞానములేక, నాస్తి=లేదు, అతః=ఇందువలన, శ్రుతిః=వేదము,సుఖదుఃఖయోః 
=సుఖదుఃఖములకు, త్వత్‌=నీయందు, ఆరోపణమ్‌ =ఆరోపించుటను, ఆతనోతి=చేయు 
చున్నది. 


తాత్పర్యము:- దేవ! పురహరా! ఈ దేహము అది స్టూలముగాని, సూక్ష్మముగాని - అది 
జడపదార్థమే. కావున వాటికి అనుభవం సొంతంగాఉండదు. అందుకు “చిత్‌ అనగా 
జ్ఞానము అవసరము. జ్ఞానము అనగా నీ స్వరూపమే. కనుకనే (శుతి సుఖదుఃఖము 
లన్నియు నీయందు ఆరోపించుచున్నది. ఆవిధంగా అది లోకరీతిని అనుసరించి చెప్తున్నది. 


శ్లో నమః సచ్చిదంభోధిహంసాయ తుభ్యం 

నమః కాలకాలాయ కాలాత్మకాయ। 

నమస్తే సమస్తాఘసంహారకర్రే 

నమస్తే మృషాచిత్తవృత్త్యేకభో క్షే 838 
ప్రతిపదార్థము: - సచ్చిదంభోధి=సచ్చిదానందసముద్రమునందలి, హంసాయ=హంసవైన, 
తుభ్యమ్‌ =నీకు, నమః=నమస్మారము, కాలకాలాయ =కాలునకే కాలుడవును, కాలాత్మకాయ 
=కాలస్వరూపుడవును అయిన, నీకు, నమః=నమస్మారము, సమస్త=సమస్తమైన, అఘ= 
పాపములయొక్క సంహార=సంహరించుటను, కర్తేచేయునాడవగు, తే=నీకు, నమః= 
నమస్మారము, మృషా=మిథ్యలయిన, చిత్తవృత్తి=మనోవృత్తులకు, ఏకభోక్రే=ఒకే భోక్తవైన, 
తే=నీకు, నమః=నమస్మారము. 


తాత్సర్యము:- సత్యజ్ఞానసముద్ర హంసవు, దేవా! నీకు నమస్మారము. కాలకాలుడవైన 
మహాకాలా! నీకు నమస్మారము. సమస పాపసంహారకారీ! నీకు నమస్మారము. జీవుల 


pe 


యొక్క మిథ్యాచిత్తవృత్తులకు ఏకభోక్తవు, సాక్షివి అయిన నీకు నమస్మారము. 


సూత ఉవాచ-సూతుడు ఇట్లనెను. 
శ్లో ఏవం ప్రణమ్య విశ్వేశం పురతః ప్రాజ్ఞలిః స్థితః 
విస్మితః పరమేశానం జగాద రఘునన్దనః॥ 39 


52 


104 శ్రీశివగీతా - సప్తమోం ధ్యాయః 


ప్రతిపదార్థము: - ఏవమ్‌=ఈ విధముగా, విశ్వేశమ్‌=విశ్వేశ్వరుని, ప్రణమ్య=నమస్మరించి, 
ప్రాంజలిః=అంజలి పట్టినవాడై, స్థితః=ఉండిన, రఘునందనః=రఘువీరుడు, విస్మితః= 
విస్మయపడినవాడై, పరమేశానమ్‌ =పరమేశ్వరునిగూర్చి, జగాద=ఇట్లనెను. 
తాత్సర్యము:- రాముడు ఈ విధంగా స్తోత్రం చేసి ప్రాంజలియై విశ్వేశ్వరుని యెదుట 
నిలిచి విసయముతో ఇట్లనెను. 
శ్రీరామ ఉవాచ-శ్రీరాముడిట్లనెను. 

శ్లో ఉపసంహర విశ్వాత్మన్‌! విశ్వరూపమిదం తవ। 

ప్రతీతం జగదైకాత్మ్య్యం శంభో! భవదనుగ్రహాత్‌॥ 40 

ప్రతిపదార్థము: - విశ్వాత్మన్‌ =విశ్వరూప!, ఇదమ్‌ =ఈ, తవ =నీయొక్క విశ్వరూపమ్‌ = 
విశ్వరూపమును, ఉపసంహర=ఉపసంహరింపుము, శంభో! =ఈశ్వరా!, భవత్‌=నీ, 
అనుగ్రహాత్‌=అనుగ్రహమువలన, జగత్‌=జగత్తుయొక్క ఐకాత్య్యమ్‌=ఒకే ఆత్మ కలిగి 
ఉండుట, (ప్రతీతమ్‌=తెలిసినది. 
తాత్పర్యము: - హే విశ్వేశ్వరా! విశ్వరూపా! నీ విశ్వరూప (ప్రదర్శనను విరమింపుము. 
దేవా! నీ అనుగ్రహం వలన నాకు ఈ ప్రపంచమునకు నీవే ఆత్మ అని తెలిసినది. 
శ్రీ శివ ఉవాచ-శ్రీ శివుడిట్లనెను. 

శ్లో॥ పశ్య రామ! మహాబాహో! మతో నాన్యో9. స్తి కశ్చన। 
ప్రతిపదార్థము: - మహాబాహో!=మహావీరా!, రామ=రామా!, పశ్య=చూడుము, మత్తః= 
నా కన్న అన్యః=మటౌకడు, కశ్చన=ఎవడున్ను, నాస్తి=లేడు. 
తాత్సర్యము:- మహావీరా! రామా! నాకన్న వేజటొకడు ఈ ప్రపంచమున లేడు. 
సూత ఉవాచ-సూతుడిట్లనెను. 

ఇత్యుక్త్వైవోపసజ్ఞ్యహై స్వదేహే దేవతాదికాన్‌॥ 41 

ప్రతిపదార్థము: -ఇతి=ఇలాగని, ఉక్త్వెవ=చెప్పి, స్వదేహే=తన శరీరమునందలి, దేవతాదికాన్‌ 
=దేవతలుమొదలగు, దృశ్యములను, ఉపసంజహే=ఉపసంహరించెను. 
తాత్పర్యము: - ఇట్లని పరమశివుడు తన విశ్వరూపమును, అందుగనబడిన దేవతారూపము 
లను ఉపసంహరించెను. 
శ్లో; మీలితాక్షః పునర్దర్హాద్యావద్రామః ప్రపశ్యతి। 

తావదేవ గిరేః శృజ్ణే వ్యాఘ్రచర్మోపరిస్థితమ్‌! 42 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 105 


శ్లో దదర్శ పజ్బవదనం నీలకణ్ధం త్రిలోచనమ్‌। 
వ్యాఘ్రచర్మామృరధరం భూతిభూషితవిగ్రహమ్‌॥ 43 


ప్రతిపదార్థము: - హర్న్షాత్‌=సంతోషమువలన, రామః=రాముడు, మీలితాక్షః=మూసిన 
కన్నులుగలవాడై, యావత్‌ =ఎంతలో, పునః=మజల, ప్రపశ్యతి=చూచునో, తావదేవ= 
అంతలోనే గిరేః=పర్వతముయొక్క శృంగే=శిఖరమునందు, వ్యాఘ్రచర్శ=పులిచర్మము పైన, 
ఉపరిస్థితమ్‌=ఆసీనుడైన, పంచ=ఐదు, వదనమ్‌ =ముఖములుగలవాడును, నీలకంఠమ్‌ = 
నల్లని కంఠము గలవాడును అగు, వ్యాఘ్రచర్మ=పులితోక, అంబర=వస్తముగా, ధరమ్‌= 
ధరించినవాడును, భూతి= బూడిద చేత, భూషిత =అలంకరింపబడిన, విగ్రహమ్‌ =శరీరము 
గలవాడును అగు, త్రిలోచనమ్‌ =ముక్కంటిని దదర్శ=చూచెను. 


తాత్పర్యము:- సంతోషాతిశయంతో కన్నులుమూసి ధ్యానించిన రాముడు మజల కళ్ళు 
తెబిచిచూచెను. అంతలోనే, పర్వతశిఖరమున వ్యాఘ్రచర్మమున ఆసీనుడైన శివుని చూచెను. 
నీలకంఠుడు, (త్రినేత్రుడు, పంచవదనుడు, వ్యాఘచర్మాంబరధరుడు, భస్మోద్దూలిత 
విగ్రహుడుగా స్వామి దర్శనయ్యెను. 


శా ఫణికజ్మణభూషాధ్యం నాగయజ్ఞోపవీతినమ్‌। 
వాఘ్రచర్మోత్తరీయం చ విద్యుత్సిజ్ఞజటాధరమ్‌॥॥ 44 


ప్రతిపదార్థము: - ఫణికంకణ =నాగకంకణములే, భూషాధ్యమ్‌ =సొమ్ములుగా గలవాడును, 
నాగ=పాములే, యజ్ఞోపవీతినమ్‌ =జందెముగా గలవాడును, వ్యాఘ్రచర్మపులిచర్శమే, 
ఉత్తరీయమ్‌ =ఉత్తరీయముగా గలవాడును, విద్యుత్‌=మెఅపు తీగలవంటి, పింగ=పింగళవర్ణ 
మైన, జటాధరమ్‌ =జడలు ధరించినవాడును అగు స్వామిని చూచెను. 


తాత్సర్యము: - నాగకంకణములు, నాగయజ్ఞోపవీతము,వ్యాఘ్రచర్న్మోత్తరీయము, మెజపు 
తీగలవంటి పింగళజడలుగల శివుని చూచెను. 


శ్లో; ఏకాకినం చన్టమౌళిం వరేణమభయప్రదమ్‌। 
చతుర్భుజం ఖణ్బపరశుం మృగహస్తం జగత్సతిమ్‌॥। 45 


ప్రతిపదార్థము: -ఏకాకినమ్‌=ఒంటరివాడును, చంద్రమౌళిమ్‌ =చంద్రశేఖరుడును, వరేణ్యమ్‌ 
=వరణీయుడును, అభయ ప్రదమ్‌ =అభయమునిచ్చువాడును, చతుర్భుజమ్‌ =నాల్గుభుజములు 
గలవాడును, మృగ లేడిని, హస్తమ్‌ =చేతధరించినవాడును, జగత్సతిమ్‌=ప్రపంచవల్లభుడును 
అగు శివుని చూచెను. 


53 


106 శ్రీశివగీతా - సప్తమోం ధ్యాయః 


తాత్సర్యము: - ఒంటరివాడు, సిగపూవుగా నెలవంకను దాల్చినవాడు, వరము లడుగదగిన 
వాడు, అభయప్రదుడు, నాలుగు భుజములుగలవాడు, గండ్రగొడ్డలి బూనినవాడు, జింకను 
చేపట్టినవాడు అయిన ఆ జగదీశ్వరుని రాముడు చూచెను. 
శా అధాజ్ఞయా పురస్తస్య ప్రణమ్యోపవివేశ సః। 

అథాహ రామం దేవేశో యద్యత్రష్టుమభీప్పసి। 

తత్సర్వం పృచ్చ రామ! త్వం మతో నాన్యో9_ స్త్రి తేగురుః। 46 
ప్రతిపదార్థము: - అథ=తర్వాత, తస్య=ఆ శివునియొక్క ఆజ్ఞయా=ఆనతితో, సః=రాముడు, 
పురః=ఆయన ఎదుట, ప్రణమ్య=నమస్కరించి, ఉపవివేశ=కూర్చొనెను, అథ =తర్వాత, 
దేవేశః=దేవాధిదేవుడు, రామమ్‌=రామునిగూర్చి, ఆహ=ఇట్లు పలికెను. రామ=రామా! 
యత్‌, యత్‌ =ఏదేది, ప్రష్టుమ్‌=అడుగుటకు, అభీప్పసి=కోరుచున్నావో, తత్‌=అది, 
సర్వమ్‌ =అంతా, త్వమ్‌ =నీవు, పృచ్చ=అడుగుము, తే=నీకు, మత్తః=నాకన్న అన్యః 
=వేఅయిన, గురుః=గురువు, నాస్తి=లేడుగదా! 


తాత్సర్యము:- రాముడు శివుని ఆజ్ఞతో ఆయన ఎదుట నమస్కరించి ఆసీనుడయ్యెను. 
శివుడు రామునితో ఇట్లనెను. రామా! నీకు నా కన్నవేరే గురువు లేడు. కనుక నీవు 
అడుగదలచినదేదయినా నిస్సంకోచముగా అడుగుము. 


ఇతి శ్రీ పద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాగస్రే 
శ్రీ శివరాఘవసంవాదే విశ్వరూపదర్శనం నామ సప్త్రమో౭_ ధ్యాయః॥ 


ఓం తత్సత్‌ ఓం. 


Kk చ Kk 


107 


అథ అష్టమా9_ ధ్యాయః 


పిణ్లోత్పత్తి వరనయోగః 


శ్రీరామ ఉవాచ 
శ్లో పాబ్బభౌతికదేహస్య చోత్పత్తిర్విలయః స్థితిః। 
స్వరూపం చ కథం దేవ! భగవన్‌ వక్తుమర్హసి॥ 1 
ప్రతిపదార్థము:- దేవ=దేవా!, పాంచభౌతిక =పంచభూతనిర్మితమైన, దేహస్య చ= 
దేహమునకు, ఉత్పత్తి=జననము, విలయః=లయము, స్థితిః=స్టితి, స్వరూపం చ= 
స్వరూపము, కథమ్‌=ఎట్లు?, భగవన్‌=ప్రభూ!, వక్తుమర్హసి =చెప్పదగును. 


తాత్పర్యము:- దేవ! ఈ పాంచభౌతిక శరీరము ఎలా జన్నిస్తున్నది? ఎలా నిలుస్తున్నది? 
ఎలా లయిస్తున్నది? ఈ సందేహమును తీర్చవలసినది. 


శ్రీ శివ ఉవాచ-శివుడిట్లనెను. 


శ్లో పబ్బుభూతైః సమారబ్లో దేహా౭_యం పాబ్బభౌతికః। 
తత్ర ప్రధానం పృథివీ శేషాణాం సహకారితా॥ 2 


ప్రతిపదార్థము: - పంచభూతైః=పంచభూతములచేత, సమారబ్ధః=ప్రారంభింపబడిన, 
అయమ్‌=ఈ, దేహః=శరీరము, పాంచభౌతిక =పాంచభౌతికము, తత్ర=అందులో, పృథివీ= 
భూమి అనబడు భూతము,ప్రధానమ్‌ =ముఖ్యమై నది, శేషాణామ్‌ =మిగిలినవాటికి, 
సహకారితా=సహాయకత్వము మాత్రమే. 
తాత్సర్యము: - పంచభూతములచేత ప్రారంభింపబడిన ఈ శరీరము పాంచభౌతికము. 
అందులో భూమి అనబడు భూతము ముఖ్యమైనది. మిగిలినవాటికి సహాయకత్వము 
మాత్రమే. 
శ్లో; జరాయుజో౭_ బ్ఞిశ్చెవ స్వేదజశ్చోద్భిదస్తథా। 
ఏవం చతుర్విధః ప్రోకో దేహాలయం పాజ్బుభౌతికః॥। తి 


108 శ్రీశివగీతా - అష్టమో౭ ధ్యాయః 


ప్రతిపదార్థము: - జరాయుజః=జరాయుజమని, అండజశ్చెవ =అండజమని, స్వేదజశ్చ= 


స్వేదజమని, తథా=అట్లే, ఉద్భిదః=ఉద్భిజ్జ్ఞమని, ఏవమ్‌ =ఇట్లు, అయమ్‌=ఈ, పాంచభౌతికః 
=పాంచభౌతికమైన, దేహః=శరీరము, చతుర్విధః=నాల్లువిధములుగా, ప్రోక్త =చెప్పబడినది. 


తాత్పర్యము:- ఈ పాంచభౌతిక శరీరము నాలుగు విధములు. 1) జరాయుజము, 2) 
అండజము, 3) స్వేదజము, 4) ఉద్భిజ్జము అని. 
శ్తో॥ మానసస్తు పరః ప్రోకో దేవానామేవ స స్మృతః 

తత్ర వక్ష్యే ప్రథమతః ప్రధానత్వాజ్ఞరాయుజమ్‌॥ 4 
ప్రతిపదార్థము: - పరః=తరువాతది, మానసః=మానసమని, ప్రోక్తృ=చెప్పబడినది, స తు 
=అది అయితే, దేవానామేవ=దేవతలయొక్క శరీరమే అని, స్మృతః=చెప్పబదినది, తత్ర= 
ఆ శరీరాలలో, ప్రధానత్వాత్‌=ముఖ్యమైనదగుటవలన, జరాయుజమ్‌=జరాయుజశరీరమును 
గూర్చి, ప్రథమతః=ముందుగా, వక్ష్యే=చెప్పగలను. 


తాత్పర్యము: - నాలుగు విధముల శరీరములకన్న తరువాతది మానస శరీరము. అది 
దేవతలది. వీనిలో ప్రధానమైనది గనుక ముందుగా 'జరాయుజు శరీరమును గూర్చి 
వివరించెదను. 


శ్లో॥ శుక్రశోణితసమూతవృత్తిరేవ జరాయుజః। 
ప్రీణాం గర్భాశయే శుక్రమృతుకాలే విశేద్యదా। 
యోషితో రజసాయుక్తం తదేవ స్యాజ్ఞరాయుజమ్‌॥ ర్‌ 


ప్రతిపదార్థము: -శుక్ర=పురుష వీర్యము, శోణిత =స్తీశోణితములచేత, సంభూత=సంభవించిన 
వృత్తిరేవ=ప్రవర్తనకలదే, జరాయుజః=జరాయుజము, బుతుకాలే=బుతుసమయమున, 
స్తీణామ్‌=స్తీలయొక్క గర్భాశయే=గర్భకోశమున, శుక్రమ్‌=వీర్యము, యదా=ఎపుడు, 
విశేత్‌= (ప్రవేశించునో అప్పుడు, యోషితః =స్రీయొక్క రజసా =శోణితముచేత, 
యుక్షమ్‌ =కలిసినదై, తదేవ =అదే, జరాయుజమ్‌=జరాయుజశరీరముగా, స్యాత్‌=అగును. 
తాత్పర్యము:- శుక్ర శోణితములు కలియుటవలన ఏర్పడు శరీరము, “జరాయుజము” 
పురుష వీర్యము బుతుకాలములో స్తీ గర్భాశయమున ప్రవేశించి శోణితముతో కలిసినదై 
“జరాయుజు శరీరమగును. 
శ్తో॥ బాహుల్యాద్రజసః స్రీ స్యాచ్చుక్రాధిక్యే పుమాన్‌ భవేత్‌! 
శుక్రశోణితయోః సామే జాయతే చ నపుంసకః॥। 6 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 109 


ప్రతిపదార్థము: - రజసః=శోణితముయొక్క బాహుల్యాత్‌=ఆధిక్యమువలన, స్త్రీ=స్తీ, స్యాత్‌= 
అగును, శుక్ర=వీర్యము యొక్క ఆధిక్వే=ఆధిక్యమునందు, పుమాన్‌=పురుషుడు, భవేత్‌ 
=అగును, శుక్రశోణితయోః=రజోరే తస్సు లయొక్క, సామ్యే=సామ్యావస్థలో, నపుంసకః 
చ= నపుంసకుడున్ను, జాయతే=పుట్టును. 


తాత్పర్యము:- శోణితము అధికమైనచో సంతానము స్తీ అగును. రేతస్సు అధికభాగమైనచో 
పురుషుడగును. రెండూ సమపాళ్ళయినచో సంతానము నపుంసకము కావచ్చును. 


శ్తో॥ బుతుస్నాతా భవేన్నారీ చతుర్ధే దివసే తతః। 
బుతుకాలస్తు నిర్దిష్ట ఆ షోడశదినావధి। 
తత్రాయుగ్నదినే స్త్రీ స్యాత్సుమాన్యుగ్మదినే భవేత్‌! 7 


ప్రతిపదార్థము: - నారీ=స్త్రీ, చతుర్ధే=నాల్గవ, దివసే=రోజున, బుతుస్నాతా=బుతుస్నానము 
చేసినది, భవేత్‌=అగును, తతః=తర్వాత, ఆ షోడశదినావధి=16 రోజుల వటబకు, బుతు 
కాలస్తు=బుతుకాలము, నిర్దిష్టు=చెప్పబడినది, తత్ర=ఆ 16 రోజులలో, అయుగ్మ=బేసి 
అయిన, దినే=రోజున, స్రీ=స్తీ, స్యాత్‌=అగును, యుగ్మసరి అయిన, దినే=రోజున, 
పుమాన్‌ =పురుషుడు, భవేత్‌ =అగును. 


తాత్పర్యము:- బుతుకాలమును బుతువు ఆరంభించినది మొదలు నాల్గవరోజున బుతు 
స్నానము జరుగును. నాటి నుండి 16 రోజులవటకు బుతుకాలమందురు. అందులో 
సరిరోజున గర్భమువచ్చినచో పురుష సంతానము కలుగును, బేసిరోజున గర్భము వచ్చినచో 
స్తీ సంతానమును కలుగును. 


శ్లో షోడశే దివసే గర్భో జాయతే యది సుభ్రువః। 
చక్రవర్తీ భవేద్రాజా జాయతే నాఠ_ (త్ర సంశయః॥ 8 


ప్రతిపదార్థము:- సుభ్రువః=స్రీకి, షోడశే=పదహారవ, దివసే=రోజున, గర్భః=గర్భము, 
యది జాయతే=కలిగినచో, ఆ గర్భము, చక్రవర్తీ=చక్రవర్తిగాని, భవేత్‌=అగును, 
రాజా=రాజు, జాయతే =పుట్టును, అ(త్ర=ఈవిషయములో, సంశయః=సందేహము, 
న=లేదు. 


తాత్పర్యము:- పదహారవ రోజున స్తీ గర్భము ధరించినచో ఆ గర్భబాలుడు తప్పక 
రాజో, చక్రవర్తియో కాగలడు. ఇందులో సందేహము లేదు. 
శ్లో బుతుస్నాతా యస్య పుంసః సాకాంక్షం ముఖమీక్షతే। 
తదాకృతిర్భవేద్గర్భస్తత్పశ్యేత్స్వామినో ముఖమ్‌॥ 9 


ర్‌ర్‌ 


110 శ్రీశివగీతా - అష్టమో౭ ధ్యాయః 


ప్రతిపదార్థము: - బుతుస్నాతా=బుతుస్నానము చేసిన స్త్రీ, యస్య=ఏ పురుషునియొక్క 
ముఖమ్‌=మొగమును, సాకాంక్షమ్‌=వాంఛతో, ఈక్షతే=చూచునో, గర్భః=గర్భము, 
తదాకృతిః=ఆ పురుషుని పోలిక గలది, భవేత్‌=అగును, తత్‌=అందువలన, స్వామినః 
=భర్తయొక్క ముఖమ్‌=ముఖమును, పశ్యేత్‌=స్తీ చూడవలెను. 


తాత్పర్యము:- బుతుస్నానము చేసిన ప్రీ ఆ సమయమున వాంఛతో ఎవరి ముఖమును 
చూచునో ఆ పురుషుని పోలికతో బిడ్డను కనగలదు. కనుక బుతుస్నాత తప్పక తన భర్త 
ముఖమునే సాకాంక్షగా చూడవలెను. 
శ్లో యాస్తి చర్మావృతిః సూక్షా జరాయుః సా నిగద్యతే। 
శుక్రశోణితయోర్యోగస్తస్మిన్నేవ భవేద్యతః। 
తత్ర గర్భో భవేద్యస్మాత్‌ తేన ప్రోక్షో జరాయుజః॥ 10 
ప్రతిపదార్థము: - సూక్ష్మా=సూక్ష్మమైన, చర్మావృతిః=చర్మావరణము, యాస్తి=ఏది గలదో, 
సా=అది, జరాయుః=మావి అని, నిగద్యతే=చెప్పబడుచున్నది, తస్మిన్నేవ=దానియందే, 
శుక్రశోణితయోః=రజోరేతస్సులకు, యోగః=సంబంధము, యతో భవేత్‌=కలుగును గనుక, 
తత్ర=అందెే, గర్భః=గర్భము, యస్మాదృ్భవేత్‌ =కలుగును గనుక, తేన =అందుచేత, 
జరాయుజః=జరాయుజమని, ప్రోక్తు=చెప్పబడినది. 


తాత్పర్యము: - సూక్ష్మమైన చర్మావరణము ఒక్కటి ఉండును. దానిని “జరాయువు (మావి) 
అందురు. శుక్రశోణిత సంబంధము ఇందులో జరుగును గనుక, గర్భమున్ను ఇందులో 
ఏర్పడును గనుక ఈ విధంగా పుట్టిన సంతానమునకు 'జరాయుజమూుూ అని పేరు. 
శ్లో అబ్దజాః పక్షిసర్పాద్యాః స్వేదజా మశకాదయః। 

ఉద్భిజ్ఞాస్తృణ గుల్మాద్యా మానసాశ్చ సురర్షయః॥॥ 11 
ప్రతిపదార్థము: - పక్షిసర్పాద్యాః=పక్షులు, పాములు మొదలగు జీవులు, అండజాః=గ్రుద్దు 
నుండి పుట్టినవి, మశకాదయః=దోమలు మొదలగునవి, స్వేదజాః=స్వేదమునుండి (వేడితో 
ఆవిరితో చెమటలు పుట్టించే కుప్పతొట్టి మొదలగు చోట్లు) పుట్టినవి, తృణైగడ్డ, గుల్మ= 
పొదలు, ఆద్యాః=మొదలైన జీవులు, ఉద్భిజ్ఞాః=నేలను పొడుచుకొని బయటకు వచ్చునవి, 
సుర=దేవతలు, బుషయః=దేవర్చులు, మానసాః=మనస్సునుండి పుట్టువారు. 
తాత్పర్యము: - పక్షులు, పాములు గ్రుడ్గునుండి పుట్టును. దోమల మొదలగు కీటకములు 
స్వేదము నుండి పుట్టును. గడ్డిగాదము మొదలగు ఉద్భిజ్జములు, దేవతలు, దేవర్నులు 
మానస సంజాతులు. కాగా మానవులు మొదలగువారు జరాయుజులు. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 111 


శ్లో జన్మకర్మవశాదేవ నిషిక్తం స్మరమన్న్దిరే। 
శుక్రం రజస్సమాయుక్తం ప్రథమే మాసి తద్ధవమ్‌॥। 12 
ప్రతిపదార్థము: - జన్మకర్మ=పూర్వజన్న(ప్రారబ్ధము యొక్క వశాదేవ=వశమువలననే, స్మర 
మందిరే=యోనియందు, నిషిక్తమ్‌=నిషేకముచేయబడిన, శుక్రమ్‌=వీర్యము, రజస్సమా 
యుక్తమ్‌ =రజస్సుతో గూడినదై, తత్‌=అది, ప్రథమే=మొదటి, మాసి=నెలయందు, ద్రవమ్‌= 
ద్రవముగా ఉండును. 


తాత్పర్యము: - ప్రారబ్బకర్మవలన యోనియందు ఉంచబడిన వీర్యము రజస్సుతో కలిసి 
మొదటి మాసమున “ద్రవి రూపముగానుండును. 


శ్లో కలలం బుద్బుదం తస్మాత్తతః పేశీ భవేదిదమ్‌! 
పేశీఘనం ద్వితీయే తు మాసి పిబ్దః ప్రజాయతే।। 18 
ప్రతిపదార్థము: - తస్మాత్‌=తర్వాత, కలలమ్‌=కలలముగాను, బుద్బుదమ్‌=బుడగగాను, 
తతః=తర్వాత,ఇదమ్‌=ఇది, 'పేశీ=పేశి, భవేత్‌=కాగలదు, ద్వితీయే=రెండవదైన, మాసితు= 
మాసమునందు, పేశీఘనమ్‌ =పేశీఘనము, పిండః=పిండముగా, ప్రజాయతే=పుట్టును. 


తాత్పర్యము:- ఆ ద్రవము కలలముగాను, తర్వాత బుద్భుదము లేదా బుడగలాగాను, 
తర్వాత ఒక 'పేశి గాను అది ఘనమై రెండవ నెలలో పిండముగాను కనిపించును. 
శ్లో॥ కరాంఘ్రిశీర్షకాదీని తృతీయే సమృవన్తి హి। 
అభివ్యక్తిశ్చ జీవస్య చతుర్ధే మాసి జాయతే॥ 
తతశ్చలతి గర్భో౭-పి జనన్యా జఠరే స్వతః 14 
ప్రతిపదార్థము: - తృతీయే=మూడవనెలలో, కర=చేతులు, అంఘి=కాళ్ళు, శీర్షకాదీని= 
తల మొదలగునవి, సంభవంతి హి=కలుగును గదా!, చతుర్జే =నాల్దవ, మాసి=నెలయందు, 
జీవస్య=జీవునియొక్క అభివ్యక్తి=స్పష్టత, జాయతే=కలుగును, తతః=అక్కడినుండి, జనన్యాః 
=తల్లియొక్క జఠరే=గర్భమున, స్వతః=స్వయముగా, గర్భోపి=గర్భముగూడా, చలతి 
=కదలుచుండును. 
తాత్సర్యము:- పాణిపాదములు, తల మొదలగు అవయ విభాగము 3వ మాసమున 
ప్రారంభించును. నాల్గవ మాసమున జీవము ప్రస్ఫుటమగును. అచ్చట నుంచి తల్లి 
ఉదరమున, కదలికలు కనిపించును. 
శ్లో పుత్రశ్చేత్‌ దక్షిణే పారే కన్యా వామే చ తిష్థతి। 
నపుంసకస్తూదరస్య భాగే తిష్టతి మధ్యతః॥। 15 


56 


112 శ్రీశివగీతా - అష్టమోల_ధ్యాయః 


ప్రతిపదార్థము: - పుత్రశ్చేత్‌=గర్భము 'మగి అయినచో, ఉదరస్య=పొట్టయొక్క దక్షిణే= 
కుడి అయిన, పార్య్వే=ప్రక్కన, కన్యాచేత్‌=కూతురయితే, వామేచ=ఎదడమభాగమున, తిష్టతి= 
ఉండును. నపుంసకస్తు=నపుంసకుడయితే, ఉదరస్య =పొట్టయొక్క భాగే=భాగమున, 
మధ్యతః=మధ్యగా, తిష్టతి=ఉండును. 

తాత్పర్యము: - గర్భమున ఉన్న సంతానము 'మగి అయినచో దక్షిణభాగమున “ఆడి 
అయినచో 'ఎడమి భాగమున స్థితి కనబడును.నపుంసకమైనచో మధ్యగా ఉన్నట్లనిపించును. 


శ్లో అతో దక్షిణపార్శ్వే తు శేతే మాతా పుమాన్‌ యది। 
అజ్ల్ఞప్రత్యజ్ఞభాగాశ్చ సూక్ష్మాః స్యుర్యుగపత్తదా। 
విహాయ శృ(శ్రుదన్లాదీన్‌ జన్మానన్తరసమృవాన్‌॥ 16 
ప్రతిపదార్థము: - అతః=కనుక, పుమాన్‌ యది='మగ గర్భం” అయినచో, మాతా=గర్భవతి 
అయిన తల్లి, దక్షిణ=కుడిదయిన, పారే తు=భాగమునందే, శేతే=పరుండును, తదా=ఆ 
తర్వాత,జన్మానంతర=పుట్టిన తర్వాత, సంభవాన్‌=సంభవించునట్టి, శృశ్రుదంతాదీన్‌= 
గడ్డాలు, పన్నులు మొదలగువాటిని, విహాయ =విడిచి, సూక్ష్మః=సూక్ష్మ పరిమాణముగల, 
అంగ= అవయములయొక్క ప్రత్యంగ=ఉప అవయవములయొక్క భాగాశ్చ=భాగాలు, 
యుగపత్‌= ఒక్కసారిగా, స్యు=ఏర్పడగలవు. 
తాత్పర్యము:- అందువలననే “మగగర్భంి గల గర్భవతి కుడివైపు తిరిగి పరుండును. 
నాల్లవమాసమున అవయవాలు, ఉప అవయవాలు ఒకేసారి సూక్ష్మరూపముతో ఏర్పడును. 
జన్మ తరువాత ఏర్పడవలసిన గడ్డాలు, మీసాలు, దంతాలు వంటివి మాత్రం అప్పుడు 
ఏర్పడవు. 
శ్లో చతుర్ధే వ్యక్తతా తేషాం భావానామపి జాయతే॥ 17 


ప్రతిపదార్థము: - తేషామ్‌=సూక్ష్మాంగములకు, చతుర్ధే=నాల్లవ మాసమున, భావానామ్‌= 
అభిప్రాయముయొక్క వ్యక్తతాపి=స్పష్టత గూడా, జాయతే=కలుగును. 
తాత్పర్యము:- రామా! గర్భశిశువులలో భావవ్యక్తి గూడా చతుర్ధమాసములో ఏర్పడును. 
శ్లో॥ పుంసాం స్థెర్యాదయో భావా భీరుత్వాద్యాస్తు యోషితామ్‌। 
నపుంసకే చతే మిశ్రా భవన్తి రఘునన్గన॥। 18 
ప్రతిపదార్థము: - రఘునందన=రాఘవా!, పుంసామ్‌=పురుషులకు, స్టెర్యాదయః=ధైర్యం 
మొదలగు, భావాః=భావములు, యోషితాం తు=స్ర్తీలకైతే, భీరుత్వాద్యాః=బిడియము 
మొదలగు గుణములు, నపుంసకే చ=నపుంసకునియందు, తే=ఆ భావాలు, మి(శ్రాః= 
సంకరముగా, భవంతి=కలుగును. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 118 


తాత్సర్యము:- పురుష శిశువులకు ధైర్యము మొదలగు గుణములు, స్త్రీ శిశువులకు 
బిడియము మొదలగు గుణములు నపుంసకులలో ఇట్టి స్త్రీపురుష గుణమిశ్రమము 
ఏర్పడును. ఇదంతా నాల్గవమాసములోనే ప్రారంభమగును. 


శ్లో॥ మాతృజం చా9_స్య హృదయం విషయానభికాంక్షతి। 
తతో మాతృమనోభీష్టం కుర్యాద్‌ గర్భవివృద్ధయే॥। 19 


ప్రతిపదార్థము: - మాతృజమ్‌ =తల్లివలన కలిగిన, అస్య=ఇతని, హృదయమ్‌ =హృదయము, 
విషయాన్‌ చ=విషయములనుగూడా, అభికాంక్షతి=కోరును, తతః=అందువలననే, గర్భ= 
గర్భముయొక్క వివృద్ధయే =పెరుగుదల కొజకు,మాతృ=తల్లియొక్క మనోభీష్టమ్‌=వాంఛను, 
కుర్యాత్‌=చేయవలయును. 


తాత్పర్యము: - తల్లివలన వచ్చిన హృదయమే గర్భశిశువుది. అందువలన అది విషయ 
కాంక్షతో నిండి ఉంటుంది. అది తల్లిహృదయం ద్వారా వ్యక్తమవుతుంది. అందువలన 
గర్భవతియొక్క వాంఛలను తీర్చవలెను. అట్లయినచో గర్భవృద్ధి జరుగును. 


శ్లో! తాంచ ద్విహృదయాం నారీమాహుర్గౌహృదినీం తతః। 
అదానాద్దాహృదానాం స్యుర్గర్భస్య వ్యజ్ఞ్ణతాదయః॥। 20 
ప్రతిపదార్థము: - ద్విహృదయామ్‌=రెండు హృదయములుగల, తామ్‌=ఆ, నారీమ్‌=గర్భవతి 
అయిన స్త్రీని, తతః=అందువలన దౌహృదినీమ్‌='దౌహృదిని” గా, ఆహుః=అందురు, 
దౌహృదానామ్‌=గర్భవతీ హృదయవాంఛలయొక్క అదానాత్‌=ఇవ్వకపోవుటవలన, 
గర్భస్య= గర్భమునకు, వ్యంగతాదయః=వికలాంగత మొదలైనవి కలుగును. 
తాత్పర్యము: - అలా గర్భహృదయము స్వంత హృదయము అని రెండు హృదయాలు 
గలది గనుక గర్భవతిని “దౌహృదిని” అందురు. దౌహృదములు (రెండు హృదయాలకు 
సంబంధించి కోరబడినవి) సమకూర్చనిచో గర్భమునకు అంగలోపములు సంభవించును. 


శ్లో॥ మాతుర్యద్విషయే లోభస్తదారో జాయతే సుతః 
ప్రబుద్ధం పజ్బమే చిత్తం మాంసశోణితపుష్టతా॥ 21 
ప్రతిపదార్థము: - మాతుః=తల్లికి, యద్విషయే=ఏ విషయమున, లోభః=కోరికయో, సుతః 
=కొడుకు / గర్భశిశువు, తదార్తః=దాంతో బాధపడినవాడుగా, జాయతే=పుట్టును, పంచమే= 
ఐదవ నెలలో, చిత్తమ్‌=మనస్సు, ప్రబుద్ధమ్‌=మేల్మొనును, మాంస=మాంసముచేత, శోణిత= 
నెత్తుటిచేత, పుష్టతా=పుష్టి కలుగును. 


57 


114 శ్రీశివగీతా - అష్టమోల_ధ్యాయః 


తాత్పర్యము:- తల్లికి ఏ వస్తువు విషయంలో బాగా ఆసక్తి ఉంటుందో ఆ విషయంలో 
లోపంతో సుతుడు జన్మించును. ఐదవ నెలలోమనస్సు వికసించును. మాంసము, నెత్తురు 
బాగా వృద్ధి చెందును. 
శ్లో॥ షష్టేల_ స్థిస్నాయునఖరకేశలో మవివిక్తతా। 

బలవర్గౌ చోపచితౌ సప్తమే త్వజ్ఞపూర్ణతా॥। 22 
ప్రతిపదార్థము: - షష్టే=ఆజవమాసమున, అస్థి=ఎముకలయొక్క స్నాయు=స్నాయువుల 
యొక్క నఖర=గోళ్ళయొక్క, కేశ=వెంట్రుకలయొక్క లోమ=రోమములయొక్క, వివిక్తతా= 
ప్రత్యేకత ఏర్పడును. బల=బలము, వర్ణా చ=రంగున్ను,ు ఉపచితౌ=పెరుగును, సప్తమె 
తు=ఏడవనెలయందు, అంగ=శరీరమునందు, పూర్ణతా=సమగ్రత ఏర్పడును. 


తాత్పర్యము: - ఆజవనెలలో ఎముకలు, స్నాయువులు, గోళ్ళు, వెంట్రుకలు, రోమములు 
(ఒంటిమీది వెంట్రుకలు) ఇవి స్పష్టముగా ప్రత్యేకత సంతరించికొనును. బలం రంగు 
ఏర్పడును. దేహం సంపూర్ణమగును. 
శా పాదాన్తరితహస్తాభ్యాం శోతరంధ్రే పిధాయ సః। 
ఉద్విగ్నో గర్భసంవాసాదస్తి గర్భాలయాన్నితః॥ 23 


ప్రతిపదార్థము: -సః=ఆ గర్భశిశువు, పాద=కాళ్ళతో, అంతరిత=పెనవేసికొనిన, హస్తాభ్యామ్‌ 
=చేతులతో, శోత్రరంధ్రే=చెవి రం(ధ్రములను, పిధాయ =మూసికొని, గర్భ=గర్భమునందు, 
సంవాసాత్‌=నివాసమువలన, ఉద్విగ్నః=బాధపడినవాడై, గర్భాలయ=గర్భగ్భహముతో, 
అన్వితః=కూడినవాడై, ఆస్తి=ఉండును. 


తాత్పర్యము: - గర్భవాసములోనుండి, గర్భవాసమునకు భయపడి కాళ్లతో పెనవేసికొన్న 
హస్తముల చేత చెవులు కప్పుకొని ఉండును. 


శ్లో॥ ఆవిర్భూతప్రబోధోల_సౌ గర్భదుఃఖాదిసంయుతః। 
హా! కష్టమితి నిర్విణ్ణః స్వాత్మానం శోశుచీత్యథ॥ 24 
ప్రతిపదార్థము: - అధి=తర్వాత, ఆవిర్భూత=ఏర్పడిన, ప్రబోధః=జ్ఞానము కలవాడై, అసౌ= 
ఈ గర్భశిశువు, గర్భదుఃఖ=గర్భవాస దుఃఖము మొదలగువానితో, సంయుతః=కూడినవాడై, 
హా! =అయ్యో!, కష్టమ్‌=కష్టము, ఇది=అని, నిర్విజ్ఞః=విచారము పొందినవాడై, స్వాత్మానమ్‌= 
తనను గూర్చి, శోశుచీతి=దుఃఖించును. 


తాత్సర్యము: - తర్వాత జ్ఞానమేర్చడిన గర్భశిశువు గర్భదుఃఖమును గుర్తించి బాధపడు 
చుండును. కష్టమునకు విరక్తి చెందుచుండును. తనను గూర్చి తాను శోకించును. 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 115 


శ్లో; అనుభూతా మహా౭_సహ్యాః పురా మర్మచ్చిదో9_సకృత్‌। 
కరమృవాలుకాస్తప్తా దహ్యన్తే చాసుభాశయాః॥। 25 


ప్రతిపదార్థము:- పురా=పూర్వము, మర్మచ్చిదః=మర్మఛేదకములైన, మహాసహ్యాః=పెద్ద 
అసహ్యవేదనలు, అసకృత్‌ =అనేకసార్హు, అనుభూతాః=అనుభవింపబడినవి, అసుఖాశయాః 
=సుఖస్థానములు కానివి, తప్తాః=కాల్చబడినవియు అగు, కరంభ=పేలాలయొక్క, వాలుకాః 
=వేపిన ఇసుకలు, దహ్యంతే=దహించుచున్నవి. 


తాత్సర్యము:- పూర్వం అనేక అసహ్యవేదను చాలసార్లు అనుభవించాను. కాని యీ 
బాధ విలక్షణముగా నున్నది. పేలాలువేపిన ఇసుకవలె యీ బాధ చాల అసుఖముగా 
నున్నది. 
శ్లో జఠరానలసన్తప్తాః పితాఖ్యరసవిప్రుషః। 
గర్భాశయే నిమగ్నన్తు దహన్త్యతిభృశం హి మామ్‌॥ 26 


ప్రతిపదార్థము: - జఠరానల =జఠరంలోని అగ్నిచేత, సంతప్తాః=తపించిన, పిత్తాఖ్యరస= 
పైత్యరసముయొక్క, విప్రషు=చుక్కలు, గర్భాశయే =గర్భకోశమునందు, నిమగ్నం తు= 
మునిగిన, మామ్‌ =నన్ను, అతిభృశమ్‌ =మినుమిక్షిలి, దహంతి హి=దహించుచున్నవి కదా! 


తాత్సర్యము: - శరీరములోపలి వేడికి ఉడికిన పిత్తరస బిందువులు గర్భాశయ నిమగ్నుడనైన 
నన్ను చాలా బాధించుచున్నవి. 


శ్లో॥ జెదర్యక్రిమివక్రాణి కూటశాల్మలికణ్ఞకైః। 
తుల్యాని చ తుదన్యార్తం పార్వ్వాస్థిక్రకచార్దితమ్‌॥ 27 


ప్రతిపదార్థము: -బెదర్య =పొట్టలోపుట్టిన, క్రిమి =పురుగులయొక్క వక్రాణి=నోళ్ళు, కూటశాల్మలి 
=కొండబూరుగుయొక్క, కంటకైః=ముండ్లతో, తుల్యాని=సమానమైనవై, పార్వ్వాస్థి=ప్రక్క 
టెముకలు అనే, కకచ=జంపములచేత, అర్జితమ్‌ =బాధింపబడినవాడనై, ఆర్తమ్‌ =ఆర్తితో 
ఉన్న నన్ను, తుదంతి=బాధించుచున్నవి. 
తాత్పర్యము:- పొట్టలో పుట్టిన క్రిములు కొండబూరుగు ముళ్ళవంటి నోళ్ళతో నన్ను 
పీడించుచున్నవి. ఇది చాలదన్నట్లు తల్లి ప్రక్కటెముకలు అనే అంపముల మధ్యపడి 
నలుగు చుంటిని. 
శ్తో॥ గర్భే దుర్గస్ధభూయిష్టే జఠరాగ్ని ప్రదీపితే। 
దుఃఖం మయాప్తం యత్తస్మాత్‌ కనీయః కుమృపాకజమ్‌॥। 28 


ర్‌రి 


116 శ్రీశివగీతా - అష్టమో౭ ధ్యాయః 


ప్రతిపదార్థము:- దుర్గంధ=దుర్వాసన, భూయిష్టే-ప్రచురముగాగలదియు, జఠరాగ్ని= 
జఠరాగ్నితో, ప్రదీపిలే=దీప్తమైనదియు అగు, గర్భే=గర్భకో శమునందు, యత్‌=ఏ, దుఃఖమ్‌ 
=దుఃఖము, మయా=నాచేత, ఆప్తమ్‌=పొందబడినదో, తస్మాత్‌=దానికన్న, కుంభపాక= 
కుంభీపాకమువలన, జమ్‌ =పుట్టిన బాధ, కనీయః=చాల చిన్నది. 


తాత్పర్యము: - దుర్గంధభూయిష్టము, జరఠరాగ్నిసంతాపముగల భయంకరగర్భకో శమున 
నేను పొందిన యీ దుఃఖము ముందర కుంభీపాక నరకము గూడా చాల చిన్నది. 
శ్లో;  పూయాసక్‌శ్లేష్మపాయిత్వం వాన్తాశిత్వం చ యద్భవేత్‌। 

అశుచౌ కృమిభావశ్చ తత్రాప్తం గర్భశాయినా॥ 29 
ప్రతిపదార్థము: - పూయ=చీము, అస్ఫక్‌=నెత్తురు, శ్రేష్మ=కళ్ళి - వీటిని, పాయిత్వమ్‌ =త్రాగు 
లక్షణము, వాంత=కక్కినదానిని, ఆశిత్వమ్‌ =తిను లక్షణము, అశుచౌ=అశుద్ధమునందు, 
కృమిభావశ్చ=కీటకముగానుండుటయు, యద్భవేత్‌=ఏది ఉన్నదో, తత్‌=అది అంతయు, 
గర్భశాయినా =గర్భబాలునిచేత, ప్రాప్తమ్‌ =పొందబడినది. 


తాత్పర్యము: - చీము, నెత్తురు, కళ్ళె, కక్కిన కూడు తినే పరిస్థితి, అశుద్ధంతో క్రిమిగా 
పుట్టడం - ఈ మొత్తం బాధాపంచకం ఒక్క గర్భశయనంతోనే వస్తుంది. 


శ్తో॥ గర్భశయ్యాం సమారుహ్య దుఃఖం యాదృజ్మయాపి తత్‌। 
నాతిశేతే మహాదుఃఖం నిఃశేషం నరకేషు తత్‌॥ 30 
ప్రతిపదార్థము: - గర్భశయ్యామ్‌ =గర్భాశయమంచమును, సమారుహ్య=ఎక్కి మయా= 
నాచేత, యాద్భక్‌=ఎటువంటి, దుఃఖమ్‌=దుఃఖము, ఆపి=పొందబడినదో, తత్‌=దానిని, 
నరకేషు=నరకములందున్ను, నిశ్శేషమ్‌=సమస్తమైన, మహాదుఃఖమ్‌ =గొప్పదుఃఖము, 
నాతిశేతే=మించదు. 


తాత్పర్యము: - గర్భశయ్యలో ఉన్న దుఃఖము ముందర మొత్తం నరకాలన్నింటిలో 
అనుభవించిన సమస్త దుఃఖము దిగదుడుపే. 


శ్లో ఏవం స్మరన్‌ పురా ప్రాప్తా నానాజాతీశ్చ యాతనాః। 
మోక్షోపాయమపి ధ్యాయన్‌ వర్తతే2_భ్యాసతత్పరః॥। 31 


ప్రతిపదార్థము: - ఏవమ్‌=ఇట్లు, పురా=పూర్వము, ప్రాప్తాః=పొందబడిన, నానాజాతీశ్చ= 
అనేకరకములైన, యాతనాః=పీడలను, స్మరన్‌=స్మరించుచు, మోక్షోపాయమపి =విముక్తి 
మార్గమును గూడా, ధ్యాయన్‌=ఆలోచించుచు, అభ్యాస=(బయటకు వెళ్ళు) అలవాటు 
నందు, తత్పరః=ఆసక్తుడై, వర్తతే=ఉండును. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 117 


తాత్సర్యము:- ఇలా గర్భశిశువు పూర్వం తాను అనుబవించిన బాధలను రకరకాల 
వేదనలను తలచికొంటూ, గర్భవాసదుఃఖముతో పోల్బుకొంటూ, మోక్షోపాయమును 
ధ్యానించుచు, బయటపడదు అభ్యాసమును చేయుచుండును. 
శ్లో అష్టమే త్వక్‌ సృతీ స్యాతామోజస్తేజశ్చ హృద్భవమ్‌। 
శుద్ధమాపీతరక్తం చ నిమిత్తం జీవితే మతమ్‌॥ 82 
ప్రతిపదార్థము: - అష్టమే=రివ నెలయందు, త్వక్‌=చర్మము, సృతీ=రక్తప్రసరణము, స్యాతామ్‌ 
=అగును. ఓజః=ఓజస్సు, తేజశ్చ =తేజస్సును, హృద్భవమ్‌=హృదయజన్యము అగును. 
జీవితే=బ్రతుకుటయందు, నిమిత్తమ్‌=నిమిత్తముగా, మతమ్‌=చెప్పబడినదియు, శుద్ధమ్‌ = 
శుభ్రమైనదియు, ఆపీత=కొంచెము పచ్చని, రక్తం చ=రక్తమున్ను పుట్టును. 


తాత్సర్యము:- 8వ మాసమున చర్మము, అందలి రక్తమార్గములు ఏర్పడును. సర్వేంద్రింయ 
వర్ధకమైన, ఓజస్సు, దేహబలకరమైన తేజస్సు, జీవితాధారమైన కొద్ది పచ్చదనము 
సంతరించికొన్న శుద్ధరక్తము ఏర్పడును. 


శ్లో మాతరం చ పునర్గర్భం చఇ్బులం త(త్రధావతి। 
తతో జాతో౭_ష్టమే గర్భో న జీవత్యోజసోజ్జితః॥ 883 


ప్రతిపదార్థము: - తత్‌=ఆ ఓజస్సు, చంచలమ్‌=చంచలమై (తేజస్సు శుద్ధపీతరక్తము గూడా) 
మాతరం చ=తల్లిని, పునః=మరల, గర్భమ్‌ =గర్భశిశువును గూర్చి, ప్రధావతి=పరుగెత్తును, 
తతః=అందువలననే, అష్టమే=8వ నెలలో, జాతః=పుట్టిన, గర్భః=గర్భశిశువు, ఓజసా= 
ఓజస్సుతో, ఉజ్లితః=విడువబడినదై, న జీవతి=జీవించదు. 


తాత్సర్యము:- ఓజస్సు అనేది అష్టమ మాసములో ఇంకా అస్టిరంగానే ఉంటుంది. 
అందువలన అది గర్భానికి గర్భవతికి మధ్య ఊగిసలాడుతుంది. కనుకనే అష్టమమాసంలో 
పుట్టిన గర్భము జీవించడం కష్టం. ఎందుకంటే ఓజస్సు జీవనహేతువు. 
శ్లో కిళ్చొత్మాలమవస్థానం సంస్మానాత్సీడితాజ్ఞవత్‌। 

సమయః ప్రసవస్య స్యాన్మాసేషు నవమాదిషు॥ 834 
ప్రతిపదార్థము: - సంస్మారాత్‌=భారము మోసిన, సంస్కారమువలన, పీడితాంగవత్‌=నొచ్చిన 
వాడు,కాసేపు ఆగినట్లు,కించిత్మాలమ్‌=కొంచెం సేపు,అవస్థానమ్‌=నిలుచుట సంభవించును. 
నవమాదిషు=9 మొదలగు, మాసేషు=నెలలయందు, ప్రసవస్య= ప్రసవమునకు, సమయః 
=సమయము, స్యాత్‌=కాగలదు. 


59 


118 శ్రీశివగీతా - అష్టమో౭ ధ్యాయః 


తాత్సర్యము: - బరువుమోసినవాడు కాసేపు విశ్రాంతి తీసికొన్నట్లు గర్భశిశువు నవమ 
మాసము వజకు ఆగును. తరువాత 9 నెలలు దాటిన తరువాతనుండి ఎప్పుడైనా ప్రసవము 
రావచ్చును. 


శ్లో మాతురస్రవహాం నాడీమాశ్రిత్యా9_ న్వవతారితా। 

నాభిస్థనాడీ గర్భస్య మాత్రాహారరసావహా। 

తేన జీవతి గర్భోల_పి మాత్రాహారేణ పోషితః॥ తర్‌ 
ప్రతిపదార్థము:- మాతుః=తల్లియొక్క అస్రవహామ్‌ =రక్తవాహినియైన, నాడీమ్‌=నాడిని, 
ఆ(్రిత్య=ఆ(శ్రయించి, అన్వవతారితా=దింపబడిన, నాభిస్థ=శిశు నాఖీయందున్న నాడీ= 
మావి, గర్భస్య =గర్భశిశువునకు, మాతృ=తల్లియొక్క ఆహారరస =అన్నరసమును, ఆవహా= 
మోసికొనివచ్చునట్టిది, తేన =దానితో, గర్భోపి=గర్భమున్ను మాత్రాహారేణ=తల్లి ఆహారము 
చేత, పోషితః=పోషింపబడినదై, జీవతి=బ్రతుకును. 


తాత్పర్యము:- తల్లినుంచి గర్భానికి రక్తం అందే నాభినాడిని ఆశ్రయించి గర్భమునకు 
ఆహారము లభించును. మావియే తల్లియొక్క అన్నరసమును బిడ్డకు అందించును. దానితో 
బిడ్డ తల్లి ఆహారముతోనే తనూ పోషింపబడి బ్రతుకును. 
శ్లో అస్థియన్రవినిప్పిష్టః పతితః కుక్షివర్శనా। 
మేదో౭_ సృగ్టిగ్ధసర్వాజ్లో జరాయుపుటసంవృతః॥ 36 
ప్రతిపదార్థము: - అస్టియంత్ర=ఎముకలయంత్రముచేత, వినిష్పిష్టః=పిండివేయబడినదై, 
మేదః=కొవ్వు, అస్ఫక్‌ =నెత్తురుచేత, దిగ్రాపూయబడిన, సర్వాంగః =సర్వశరీరముగలదై, 
జరాయుపుట=మావి సంపుటముచే, సంవృతః=ఆవరింపబడినదై, కుక్షివర్త్మనా=పొట్ట 
దారితో, పతితః=పడినదగును. 
తాత్సర్యము: - ఎముకయంత్రమునుండి ఒత్తిడితో బయటపడి, క్రొవ్వు, నెత్తుటితో కలిసిన 
శరీరంతో, మావి సంపుటముతోసహా పొట్టదారిగుండా క్రిందపడును. 
శ్లో॥ నిషామన్‌ భృశదుఃఖారో రుదన్చుచై ఎరధోముఖః। 
యన్లాదేవం వినిర్ముక్తః పతత్యుత్తానశాయ్యధః।। 37 
ప్రతిపదార్థము: - నిమ్మామన్‌=బయలువెడలుచు, భృశ=మిక్కిలి, దుఃఖ=దుఃఖముచేత, 
ఆర్తః=బాధితుడై, ఉచ్చెః=పెద్దగ, రుదన్‌=ఏడ్చుచు, అధోముఖః =క్రిందిముఖముగలవాడై, 
ఏవమ్‌= ఈ విధంగా, యం(తాత్‌=యం[త్రమునుండి, వినిర్ముక్తః=విడువబడినవాడై, అధః 
=క్రింద, ఉత్తానశాయీ =వెల్లకిలపరుంది, పతతి=పడును. 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా 119 


తాత్సర్యము: - బయలు వెడలుచు, మిక్కిలి దుఃఖార్తుడై, ఏడ్చుచు, అధోముఖుడై యంత్రము 
నుండి విడివడి వెల్లకిల క్రిందపడును. 
శ్లో అకిజ్బ్పిత్మ స్తథా బాలో మాంసపేశీసమసి్సిితః। 
శ్వమార్థారాదిదం ష్టిభ్యో రక్ష్యతే దణ్దపాణిభిః॥। 38 
ప్రతిపదార్థము: - అకించిత్మ=ఏమీ లేనివాడును, తథా=అట్లే, మాంసపేశీ=మాంసపు 
ముద్ధతో, సమః=సమంగా, స్థితః=ఉన్నవాడును అగు, బాలః=బాలుడు, దండపాణి భిః= 
కజ్బచేబట్టినవారిచేత, శ్వ=కుక్క మార్జారాది =పిల్లి మొదలగు, దంష్టిభ్యః=కోబిల జంతువుల 
నుండి రక్ష్యతే=రక్షింపబడును. 
తాత్సర్యము:- ఏమీ తెలియని నిస్సహాయుడైన బాలుడు మాంసపుముద్దవంటి వాడు. 
వానిని రక్షించుటకు బంధువులు కజ్జిలు చేతబట్టుకొని కుక్క పిల్లి మొదలగు గృహంలో 
తిరిగే జంతువులు దాడిచేయకుండా చూచెదరు. 
శ్లో॥ పితృవద్రాక్షసం వేత్తి మాతృవడ్డాకినీమపి। 
పూయం పయోవదజ్ఞానాద్‌ దీర్హకష్టం తు శైశవమ్‌॥ 39 
ప్రతిపదార్థము: - రాక్షసమ్‌ =రాక్షసుని, పితృవత్‌=తండ్రినివలె, వేత్తి=భావించును, 
డాకినీమపి=డాకినీ శక్తినైనను, మాతృవత్‌=తల్లినివలె భావించును, పూయమ్‌=చీమును 
కుళ్ళును, పయోవత్‌=పాలవలె చూచును, అజ్ఞానాత్‌=అజ్ఞానమువలన, శైశవమ్‌=బాల్యము, 
దీర్దూదీర్హమైన, కష్టం తు=కష్టమే. 
తాత్పర్యము:- బాలుడు అజ్ఞానంతో ఉంటాడు. ఏమీ తెలియదు. తనవద్దకు వచ్చిన 
రాక్షసునైనా తండ్రిగా భావిస్తాడు. రాక్షిసినైనా తల్లిగా అనుకొంటాడు. చీమువంటి కుళ్ళు 
పదార్ధమునైనను పాలుగా భావిస్తాడు. అజ్ఞానంవలన బాల్యము దీర్ష్మమైన కష్టముగా 
థ గ్‌ వాని ఇ యా ట్‌ 
ఉంటుంది. 
శ్లో॥ _ శ్లేష్మణా పిహితా నాడీ సుషుమ్నా యావదేవ హి! 
వ్యక్తవర్ణం చ వచనం తావద్వక్తుంన శక్యతే! 
అతఏవ చ గర్భో౭_పి రోదితుం నైవ శకృతే॥! 40 


ప్రతిపదార్థము:- సుషుమ్నా=సుషుమ్న అనబడు, నాడీ=నాడి, యావదేవ హి=ఎంతలో, 
శ్లేష్ణణా =శ్లేష్మముతో, పిహితా తావత్‌=కప్పబడియున్నంతవబికు, వ్యక్త=స్పష్టమైన, వర్ణమ్‌= 
అక్షరములు గల, వచనం చ=మాటను, వక్తుమ్‌=పలుకుటకు, న శక్యతే=సాధ్యము కాదు, 
అత ఏవ చ=అందుచేతనే, గర్భోపి=గర్భశిశువుగూడా, రోదితుమ్‌=ఏడ్చుటకు, నైవ 
శక్యతే=సమర్భుడు కాదు. 


60 


120 శ్రీశివగీతా - అష్టమో౭ ధ్యాయః 


తాత్పర్యము:- సుషుమ్నా అనబడు నాడి శ్లేష్మంతో కప్పి ఉన్నంతవజకు మాటను స్పష్టమైన 
అక్షరాలతో మాట్లాడుట సాధ్యం కాదు. 
శో దృప్తోతల_థ యౌవనం ప్రాప్య మన్మథజ్వరవిహ్వలః। 

గాయత్యకస్మాదుచ్చెస్తు తథాకస్మాచ్చ వల్లతి॥। 41 

ప్రతిపదార్థము: - అధథ=తర్వాత, యౌవనమ్‌=యౌవనమును, (ప్రాప్య=పొంది, దృప్తః= 

మదించినవాడై, మన్మథ =కామసంబంధమైన, జ్వర=సంతాపముతో, విహ్వలః=వివశుడై, 

అకస్మాత్‌ =హఠాత్తుగా, ఉచ్చెస్తు=బిగ్గరగా, గాయతి=పాడుచుండును, తథా=అట్లే, అకస్మాచ్చ= 

హఠాత్తుగా, వల్గతి=ఊగుచుండును. 


తాత్సర్యము:- యౌవనంలోకి అడుగిడిన తర్వాత కామసంతాపముతో వివశుడై పాటలు 
పాడుతుంటాడు, ఊగుతుంటాడు, నృత్యం చేస్తుంటాడు. 


శ్లో ఆరోహతి తరూన్వేగాచ్భాన్తానుద్వేజయత్యపి। 
కామక్రోధమదాన్థః సన్‌ న కాంళ్చిదపి వీక్షతే॥ 42 


ప్రతిపదార్థము: - తరూన్‌=చెట్లను, వేగాత్‌=వేగంగా, ఆరోహతి=ఎక్కును, శాంతాన్‌=శాంతు 
లైనవారిని, ఉద్వేజయత్యపి =ఉద్వేగము (టెన్షన్‌) కలిగించును. కామ=కోరికలచేత, క్రోధ= 
కోపముచేత, మద=మదముచేత, అంధస్సన్‌ =గ్రుడ్దివాడై, కాంళ్చిదపి=ఎవ్వరినీ, న వీక్షతే= 
చూడడు. 


తాత్సర్యము: - వేగంగా చెట్లు ఎక్కుతాడు. లేదా చెట్లవంటి శరీరాలను (స్తీ) ఆక్రమిస్తాడు. 
శాంతులైనవారికి ఆందోళనలు పెంచుతాడు. కామ క్రోధమదమాత్సర్యాదియుక్తుడై ఎవరినీ 
లెక్కచేయడు. 


శ్లో _ అస్థిమాంససిరాలాయా వామాయా మన్మథాలయే। 
ఉత్తానభూతమణ్లూకపాటి తోదరసన్నిభే। 
ఆసక్తః స్మరబాణార్త ఆత్మనా దహ్యతే భృశమ్‌! 43 


ప్రతిపదార్థము: -అస్థి=ఎముకలు,మాంస=మాంసము, సిరాలాయాః =సిరలుగల, వామాయాః 
=స్రీయొక్క ఉత్తానభూత =వెల్లకిలబడిన, మండూక=కప్పయొక్క, పాటిత= చీల్చబడిన, 
ఉదర=పొట్టతో, సన్నిభే=సమానమైన, మన్మథాలయే=యోనియందు, ఆసక్తు=ఆసక్తిగలవాదై, 
స్మర =మన్మథునియొక్క బాణ=బాణములచేత, ఆర్వ్హ=ఆర్హుడై, ఆత్మనా= తనచేత / 
మనసుచేత, భృశమ్‌ =మిక్షిలి, దహ్యతే=దహింపబడును. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 121 


తాత్పర్యము: - ఎముకలు, మాంసము, సిరలు మొదలగువానితో తయారైన పదార్థమే 
స్త్రీ ఆమె యందు పురుషుడు కోరే ప్రధానభాగం యోని. అది వాస్తవంగా అసహ్యమైనది. 
వెల్లకిలబడిన కప్పకు పొట్టనిలువునా గాటుపెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 
అయినా అందు ఆసక్తితో కామపీడితుడై తననుతానే తగులబెట్టుకొంటాడు జీవుడు. 


(గమనికః: - స్తీ ఎలా మాంసపు బొమ్మయో, పురుషుడూ అంతే. యోని ఎలా అసహ్యమో, 
లింగము ఇంచుమించు అట్టిదే. అయినా శివుడు ఇలా చెప్పటం ఏమిటి? పైగా 
సృష్టికార్యాన్ని ఇంతగా ఈసడిస్తే ధర్మబద్ధమైన ధర్మపత్నితో మాత్రము కాపురం ఎలా? 
సంతానం పొంది తీరాలన్న శాస్తం ఏమవుతుంది? అని ప్రశ్నలు వస్తాయి. దానికి 
సమాధానం - 


1) ఈ వర్ణనలోని అసహ్యము ధర్మపత్ని విషయం కాదు. వేశ్య మొదలగు పరస్తీలదాకా 
వ్యసనపడే వారికోసం ఈ అసహ్యపు దృష్టాంతాలు. దీనివలన వ్యామోహం చస్తుంది. 
అంతేగాని సంతానోత్పత్తి కిది నిషేధం కాదు. వ్యసనానికి పాపానికి నిషేధం. 

ప్రశ్న - అయితే స్తీ యోని మీద పుట్టిన ఈ అసహ్యం ధర్మపత్ని విషయంలో మాత్రం 
ఎలా పోతుంది? 

సమా - అసలు ఉదాహరణమాత్రంలో ఎవరి విషయంలోను ఈ వ్యామోహం తేలికగా 
పోదు. శస్త్రచికిత్సలు, శవపంచాయితీలు చేసే వైద్యులు, వైద్యురాండ్రు తమ భార్యలతో, 
భర్తలతో కాపురాలు మానలేదు. ఈ శరీరం ఎలాంటిదో వారికి మటౌకరు చెప్పవలసిన 
పనిలేదు. అయినా స్త్రీ పురుష వ్యామోహం తగ్గదు. అది ప్రకృతిచోదితం కనుక అత్యంత 
బలమైనది. కనుక మనం చెప్పే ఉదాహరణలవలన ఏ కాస్త అసహ్యం కలిగినా, వ్యసనాలు, 
వ్యామోహాలు తగ్గుతాయి. కనుకనే జీవన్ముక్తి ప్రకాశికలో ఇలాంటి బోధ అవసరం అని 
చెప్పారు. మగవాడు మాంసపు బొమ్మకాదని, అతని జననేంద్రియము బంగారపుదని 


అర్థం కాదు. 

ప్రశ్న - అయితే మగవారిగూర్చి ఎందుకు ఇలా చెప్పలేదు? అన్నది ప్రశ్న 

సమా - ఏ శాస్తమైనా, ఏ చట్టమైనా ఏదో ఒక లింగాన్ని ప్రధానంగా తీసికొని చెప్తుంది. 
ప్రతిచోట అతడు/ఆమె అని చెప్పటం కుదరదు. కనుక మగవారికి చెప్పిన ధర్మాలన్నీ 


సాధ్యమైనంతవజకు ఆడవారికి వర్తిస్తాయి. నపుంసకులకూ వర్తిస్తాయి. అసలు నపుంసకుల 
పేరే ఏ చట్టంలోను ఉండదు. కనుక వారు చట్టానికి అతీతులవుతారా? మతియు - 


61 


122 శ్రీశివగీతా - అష్టమోల_ధ్యాయః 


చెడే అవకాశం ఎక్కువగా ఉన్నవారికి ఉపదేశం కావాలి. పరస్త్రీ, పర పురుష గమనాలు 
పూర్తిగా నిషేధింపబడినవే. బహుభార్యావిషయము, వేశ్యావిషయము మగవారికి అనుమతి 
ఉన్నది. ఆడవారికి లేదు. కనుక వ్యామోహం ఉన్న ఆడదానికి సంఘమే జాగ్రత్తలు 
తీసికొన్నది. మగవారికి కొంత స్వేచ్చ ఉన్నది. కనుక బోధ మగవారికే చాల అవసరము. 
ఎద్దుకు కళ్ళెం కావాలి, ఆవుకు అవసరం లేదు. మజియు- మగవాడిపెత్తనం ఆడది 
సహించి మాటవింటుంది. కాని మగవానికి ఎవరు చెప్పాలి. అందువలన శాస్త్రం 
మగవారినుద్దేశించి ఎక్కువగా చెబుతుంది. అంతేతప్ప- 

. ఆడవారిని తిట్టటము కాదు. 

. నపుంసకులను వదలటమూ కాదు. 

. మగవారిని పొగడటమూ కాదు. 

. మగవారే తరించాలని కాదు. 

. ఆడవారు మగవారిని చెడగొడుతున్నారనీ కాదు - అని గ్రహించాలి. - వ్యాఖ్యాత 


11 అస్థిమాంసశిరాత్వగ్య్యః కిమన్యద్వర్తతే వపుః। 

వామానాం మాయయా మూఢోన కిజ్చిద్వీక్షతే జగత్‌! 44 
ప్రతిపదార్థము: - అస్థి=ఎముకలకన్న మాంస=మాంసముకన్న శిరా =శిరలకన్న త్వగ్భ్యః 
=చర్మముకన్న అన్యత్‌=భిన్నముగా, వపుః=శరీరము, కిమ్‌=ఏమి, వర్తతే=కలదు, 
వామానామ్‌=కుటిల స్రీలయొక్క మాయయా=మాయతో, మూఢః=మొద్దుబాణినవాడై, 
జగత్‌=(ప్రపంచమును, కించిత్‌=కొంచమైనను, న వీక్షతే=చూడడు. 


IG లాసి ల టి లా 


తాత్పర్యము:- ఏ శరీరమైనా ఏమున్నది - ఎముకలు, మాంసము, శిరలు, చర్మము 
మొదలైన క్రుళ్ళు పదార్థమే గదా! కేవలం కుటిల స్రీలయొక్క మాయవలన మూఢుడై 
జీవుడు ప్రపంచవాస్తవమును పరికించుటలేదు. 


శ్లో॥  నిర్గతే ప్రాణపవనే దేహో హన్త! మృగీదృశః। 
యథా హి జాయతే నైవ వీక్ష్యతే పజ్బ షైర్దినైః॥॥ 45 
ప్రతిపదార్థము: - హంత! =అయ్యో!, ప్రాణపవనే= ప్రాణవాయువు, నిర్ణతే=బయటికి పోగా, 
మృగీదృశః =స్రీలయొక్క దేహః=శరీరము, పంచషైః=ఐదు, ఆటు, దినై=రోజులతో, యథా 
హి జాయతే=ఎలాతయారగునో, నైవ వీక్ష భలే=చూడబడుటలేదు. 


తాత్సర్యము:- ఎంతో అందమైన స్త్రీ శరీరము ప్రాణము పోయిన తరువాత 5, 6 
రోజులలో ఎలా తయారవుతుందో చూస్తే తత్త్వం బోధపడుతుంది. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 123 


శ్లో మహాపరిభవస్థానం జరాం ప్రాష్యా౭_ తిదుఃఖితః। 
శ్రేష్మణా పిహితోరస్మ్కో జగ్గమన్నం న జీర్యతి॥ 46 
ప్రతిపదార్థము:- మహా=గొప్ప, పరిభవ=పరాభవంయొక్క స్థానమ్‌=చోటైన, జరామ్‌= 
ముసలితనమును, ప్రాప్య=పొంది, అతిదుఃఖితః=మిక్కిలి దుఃఖితుడై, శ్లేష్మణా=కఫముతో, 
పిహిత=కప్పివేయబడిన, ఉరస్మః=వక్షస్థ లము గలవాడై, జగ్గమ్‌=తినబడిన, అన్నమ్‌= 
అన్నము, న జీర్యతి =అరిగించికానలేడు. 
తాత్పర్యము:- అన్నిరకాల అవమానకర పరిస్థితులకు కారణమైన ముసలితనము వలన 
మిక్కిలి దుఃఖపడుతాడు. టొమ్మునిండా కఫము పేరుకొని పోతుంది. తిన్న అన్నము 
జీర్ణము కాదు. 
శ్లో॥ సన్నదనో మన్దదృష్టిః కటుతిక్తకషాయభుక్‌। 
వాతభుగ్నకటి గ్రీవః కరోరుచరణాబలః॥। 47 
ప్రతిపదార్థము:- సన్న=బలహీనమైన/రాలిన, దంతః=దంతములు గలవాడు, మంద= 
తగ్గిన, దృష్టి=చూపు గలవాడై, కటు=కారమును, తిక్త=చేదును, కషాయ=వగరును, 
లేదా చేదు కారము అయిన కషాయములు త్రాగువాడునూ, వాత=వాతరోగముచేత, 
భుగ్న=వంగిన,కటి =నడుము, గ్రీవః=మెదగలవాడును, కర=చేతులందు, ఊరు=తొడలందు, 
చరణ= కాళ్ళయందు, అబలః=నీరసమైనవాడును. 


తాత్పర్యము: - బలహీన దంతములు, బలహీన దృష్టి, కషాయాలు త్రాగడం లేదా కారం, 
చేదు, వగరు అయిన పధ్వాలు తినటం మొదలవుతుంది. వాతంతో మెడ, నడుము 
పట్టికొని పోతాయి. కాళ్ళు, తొడలు, చేతులు నీరసమవుతాయి. 
శా గదాయుతసమావిష్టః పరిత్యక్తః స్వబన్దుభిః। 
నిశ్చాచో మలదిగ్గాబ్గి ఆలిజ్లితమనీషితః॥ 48 


ప్రతిపదార్థము: - గదాయుత =వేలరోగములచేత, సమావిష్టః=కూడినవాడును, స్వ=తన, 
బంధుభిః=బంధువులచేత, పరిత్యక్తః=విడువబడినవాడును, నిశ్చాచః=శుచి శుభ్రము 
లేనివాడును, మల=మలమూత్రములచే, దిగ్రాపూయబడిన, అంగః=శరీరము గలవాడును, 
ఆలింగిత =కౌగిలించికొనబడిన, (పరోషితః -ఇది అర్థంలేనిది అందువలన 'మనీషితూ 
అని మార్చబడినది), మనీషితః=కోరికలు గలవాడై. (విరోధికః=విరోధులైన రోగాలు 
గలవాడై-పాఠాంతరము. ) 


తాత్సర్యము: - రోగసహగస్రాలతో బాధపడుతున్న వీనిని బంధువులు వదలుతారు. శుచి 


62 


124 శ్రీశివగీతా - అష్టమోల_ధ్యాయః 


ఉండదు. మలమూత్రాదులు పూయబడిన శరీరము గలవాడై ఒళ్ళంతా దుర్గంధముతో 
నిండియుండును. మనస్సునిండా కోరికలు. 


శా ధ్యాయన్నసులభాన్ఫోగాన్‌ కేవలం వర్తతే9 చలః। 
సర్వేస్ట్రియ క్రియాలో పాద్ధస్యతే బాలకైరపి॥ 49 
ప్రతిపదార్థము: - అసులభాన్‌=దుర్లభములైన, భోగాన్‌=భోగాలను, కేవలమ్‌=కేవలము, 
ధ్యాయన్‌=తలపోయుచు, అచలః=కదలనివాడై, వర్తతే=ఉండును, సర్వ=అన్ని, ఇంద్రియ= 
ఇంద్రియసంబంధమైన, క్రియా=కార్యములయొక్క లోపాత్‌=లోపమువలన, బాలకైరపి= 
పిల్లలచేతగూడా, హస్యతే=నవ్వబడును. 
తాత్పర్యము:- తనకు దుర్లభమైన అనేక భోగాలను కేవలం మనస్సులో ఊహించికొంటూ 
మంచంలో కదలలేక పడి ఉండును. ఇంద్రియ క్రియలన్ని లోపించటం వలన వచ్చే 
వికారాలవలన అతను బాలులకు గూడా పరిహాసపాత్రుడు అవుతాడు. 
శో తతో మృతిజదుఃఖస్య దృష్టానో నోపలభ్యతే। 
యస్మాద్చిభ్యతి భూతాని ప్రావ్తాన్యపి పరాం రుజమ్‌॥ 50 
ప్రతిపదార్థము: - తతః=తర్వాత, పరామ్‌=గొప్ప, రుజమ్‌=రోగమును, ప్రాప్తాన్యపి=పొందిన 
వైనను,భూతాని =జీవులు,యస్మాత్‌=దేనినుండి, బిభ్యతి =భయపడుచుండునో,మృతి =మరణము 
వలన, జ=పుట్టిన, దుఃఖస్య=అట్టి శోకమునకు, దృష్టాంతః=సమానమైన దుఃఖము, 
నోపలభ్యతే =దొరకదు. 
తాత్పర్యము:- ఎంతో రోగవేదనను పొందిన జీవులు గూడా మరణ శోకానికి విపరీతంగా 
భయపడుతాయి. అంటే మరణ దుఃఖం నిరుపమానమైనది. 
శ్తో॥ నీయతే మృత్యునా జన్లుః పరిష్వక్షో౭_పి బన్గుభిః। 
సాగరాన్తర్ణలగతో గరుడేనేవ పన్నగః॥ 5్‌1 


ప్రతిపదార్థము: - సాగర=సముద్రముయొక్క అంతర్జల =సీటి యందు, గతః=ఉన్ను పన్నగః 
=వ్రామ్ము గరుదేనేవ =గరుత్మంతునిచేతవలె, జంతుః=జీవుడు, బంధుభిః=బంధువులచేత, 
పరిష్పక్తోపి=కౌగిలించుకొనబడినను, మృత్యునా=మృత్యువుచేత, నీయతే =తీసికొనిపోబడును 
తాత్సర్యము:- సముద్రపునీటిలో దాగిన పామును గూడా గరుత్మంతుడు తన ముక్కుతో 
పట్టి తీసికొని వెళ్ళినట్టు, మృత్యువు బంధు సమూహమధ్యమునందున్న జీవుని తప్పక 
ఎత్తికొనిపోవును. 


శ్రీఫలమజ్టురీవ్యాఖ్యా 125 


శ్లో॥ హా కానే! హా! ధనం పుత్రాః క్రనమానః సుదారుణమ్‌। 
మణ్జూక ఇవ సర్పేణ మృత్యునా నీయతే నరః ర్‌2 


ప్రతిపదార్థము:- హా! =అయ్యో!, కాంతే=భార్యా!, హా!=అయ్యో!, ధనమ్‌=నా ధనము, 
పుత్రా=అయ్యో! నా పుత్రులు, అని, సుదారుణమ్‌ =మిక్కిలి దారుణముగా, క్రందమానః 
=అఅచుచు, ఏడ్చుచు, సర్పేణ=పాముచేత, మండూక ఇవ=కప్పవలె, నరః=నరుడు 
మృత్యునా =మృత్యువు చేత, నీయతే=పొందబడుచున్నది. 


తాత్పర్యము: - చివజకు అయ్యో! నా భార్య, నా ధనము, నా బిడ్డలు, నా పుత్రులు అని 
ఆక్రోశించుచున్న అతనిని పాము కప్పను మింగినట్లు మృత్యువు తీసికొనిపోబడును. 
శ్తో॥ మర్శసూన్యథ్యమానేషు ముచ్యమానేషు సన్థిషు। 

యద్దుఃఖం మ్రియమాణస్య స్మర్యతాం తన్ముముక్షుభిః॥। ర్‌తి 
ప్రతిపదార్థము: - మర్మసు=మర్మములు, ఉన్యథ్యమానేషు =చిలుకబడుచుండగా, సంధిషు= 
సంధులు (కీళ్ళు), ముచ్యమానేషు=పట్టువిడుపుచుండగా, మ్రియమాణస్య=చచ్చుచున్నవాని 
యొక్క దుఃఖమ్‌=దుఃఖము, యత్‌=ఏది కలదో, తత్‌=ఆ దుఃఖము, ముముక్లుభిః=మోక్ష 
గాములచేత, స్మర్యతామ్‌ =స్మరింపబడవలయును. 


తాత్సర్యము:- మర్మస్థలములు లాగుచుండగా, కీళ్ళు పట్టుసడలుచుండగా, మృత్యు 


(2) 


దుఃఖము ఎంతదారుణమో అన్న విషయమును మోక్షార్థులు అర్థం చేసికొనాలి. 
శ్లో _ దృష్టావాక్షిప్యమాణాయాం సంజ్ఞయా ప్రొయమాణయా। 
మృత్యుపాశేన బద్ధస్య (త్రాతా నైవోపలభ్యతే॥। ర్‌4 
ప్రతిపదార్థము: - దృష్టా=చూపు, ఆక్షిప్యృమాణాయామ్‌=లాగబడుచుండగా, సంజ్ఞయా= 
తెలివి/స్ప హు, ప్రీయమాణయా=హరింపబడుచుండగా, మృత్యుపాశేన =మరణపాశముతో, 
బద్దస్వ=బద్దుడైన వానికి, (త్రాతా=రక్షకుడు, నోపలభ్యతే=దొరకడు. 
తాత్సర్యము: - దృష్టిసన్నగిల్లుతుంది. తెలివి/చేతన వెళ్ళిపోబోతోంది. మృత్యుపాశ బంధం 
బలంగా బిగించింది. అట్టి బీవునకు మృత్యువునుంచి రక్షకుడు లభించడు. 
శ్లో సంరుధ్యమానస్తమసా మహచ్చిద్రమివావిశన్‌! 
ఉపాహూతస్తదా జ్ఞాతీనీక్షతే దీనచక్షుషా॥ ర్‌ర్‌ 


ప్రతిపదార్థము: -తమసా=అజ్ఞాముచేత (అనగా మైకము,కోమావంటి వానిచేత) సంరుధ్యమానః 
=ముట్టడింపబడుచున్నవాడై, మహత్‌=గొప్ప, ఛిద్రమ్‌=గుహను/ఊబిని (బోరుబావి), 


63 


126 శ్రీశివగీతా - అష్టమో౭ ధ్యాయః 


ఆవిశన్నివ =ప్రవేశించుచున్నవాడువలె, ఉపాహూతః=బంధువులచే పిలువబడినవాఢడై, 
తదా=అప్పుడు, దీన=దైన్యపూరితమైన, చక్షుషా=చూపుతో, జ్ఞాతీన్‌=బంధువులను, ఈక్షలే= 
చూచును. 


తాత్పర్యము:- మైకమువంటి అజ్ఞానంలో పడిపోతాడు. ఎవరినీ గుర్తుపట్టలేడు. ఏదో 
పాతాళ రంధ్రంలోకి ఊబిలోకి జారిపోతున్నట్లు బంధువులవైపు జాలిగా చూస్తాడు. 


శ్లో; అయఃపాశేన కాలేన స్నేహపాశేన బన్జుభిః। 
ఆత్మానం కృష్యమాణం తం వీక్షతే పరితస్తథా॥ 56 


ప్రతిపదార్థము: - కాలేన=కాలునిచేత, అయఃపాశేన=ఇనుప పాశముతోను,బంధుఖిః= 
బంధువులచేత, స్నేహపాశేన =స్నేహపాశముతో, కృష్యమాణమ్‌=లాగబడుచున్న, తమ్‌ =ఆ, 
ఆత్మానమ్‌=తన జీవుని, పరితః=చుట్టు, తథా=ఆ విధముగా, వీక్షతే=చూచును. 


తాత్సర్యము: - యముడు యమపాశముతో బంధువులు స్నేహపాశంతోను రెండువైపుల 
తనను లాగుతుండటం గమనిస్తుంటాడు. 
శా హిక్నయా బాధ్యమానస్య శ్వాసేన పరిశుష్యతః। 
మృత్యునాకృష్యమాణస్య న ఖల్వస్తి పరాయణమ్‌॥। 5్‌7 
ప్రతిపదార్థము: - హిక్కయా =ఎక్కిళ్ళతో, బాధ్యమానస్య=బాధింపబడుచున్నవాడును, శ్వాసేన 
=ఎగశ్వాసతో, పరిశుష్యతః=ఎండిపోవుచున్నవాడును, మృత్యునా =మృత్యువుచేత, కృష్ట 
మాణస్య=లాగబడుచున్నవాడును అగు జీవునకు, పరాయణమ్‌=గమ్యము, నాస్తి ఖలు=లేదు 
గదా! 
తాత్సర్యము: - ఎక్కిళ్ళ బాధ, ఎగశ్వాస పీడ్ర, మృత్యువు పాశంతో లాగటం - వీటిమధ్య 
నలగటం తప్ప మటో గమ్యం లేదు. 
శా సంసారయన్తమారూఢో యమదూతైరధిష్టితః। 
క్వ యాస్యామీతి దుఃఖార్తః కాలపాశేన యోజితః॥। ర్‌రి 
ప్రతిపదార్థము: - సంసారయంత్రమ్‌ =సంసారయంత్రమైన దేహమును, ఆరూఢః=ఎక్కిన 
వాడై, యమదూతైః=యమదూతలచేత, అధిష్టితః =ఎక్కబడినవాడై, క్వ=ఎక్కడకు, యాస్యామి 
=పోగలను, ఇతి=అని, దుఃఖార్తః=దుఃఖముగలవాడై, కాలపాశేన=యమపాశముచేత, 
యోజితః=అమర్చబడినవాడై - 


తాత్సర్యము: - సంసార యంత్రమైన శరీరంలో చిక్కాడు. యమదూతలు నెత్తిన ఎక్కారు. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 127 


(రోగాలు పట్టుకొన్నాయి). ఎక్కడకు పోవాలో తెలియని దుఃఖంతో బాధ-చివజకు మెడలోకి 
కాలపాశము. 


శ్లో॥ కిం కరోమి క్వ గచ్చామి కిం గృహ్లామి త్యజామి కిమ్‌! 
ఇతి కర్తవ్యతామూఢః కృబ్రాద్‌ దేహాత్‌ త్యజత్యసూన్‌॥ 59 


ప్రతిపదార్థము: - కిమ్‌=ఏమి, కరోమి=చేయగలను, క్వ=ఎచ్చటకు, గచ్చామి=పోగలను, 
కిమ్‌ =దేనిని, గృహ్హామి=స్వీకరింపగలను, కిమ్‌ =దేనిని త్యజామి=విడిచెదను? ఇతి=అని, 
కర్తవ్యతా=కర్తవ్యమునకు సంబంధించి, మూఢః=మొద్దుగా అయి, కృచ్రాత్‌=కష్టముగా, 
దేహాత్‌=శరీరమునుండి, అసూన్‌=ప్రాణములను, త్యజతి=విడుచును. 


తాత్సర్యము:- ఏమి చేయాలో, ఎక్కడకు పోవాలో, ఏమి తీసికొనాలో, ఏది వదలాలో 
తెలియని స్థితి. ఈ దశలలో 'దేహి” తనదేహాన్ని ప్రాణాలను వదలిస్తాడు. 


శ్తో॥ యాతనాదేహసమద్దో యమదూతైరధిష్టితః। 
ఇతో గత్వా నుభవతి యా యాస్తా యమయాతనాః।॥ 60 
తాసు యల్లభతే దుఃఖం తద్వక్తుం క్షమతే కుతః। 


ప్రతిపదార్థము: - యాతనా=పీడలనుభవించే, దేహ=శరీరముతో, సంబద్దః=సంబంధించిన 
వాడై, యమదూతైః:=యమదూతలచేత, అధిష్టితః=అధిష్టింపబడినవాడై (కావలిగా), ఇతః 
=ఈ లోకమునుండి, గత్వా=వెళ్ళీ, యాః యాస్తాః=ఏయే, యమయాతనాః=నరకయాతన 
లను, అనుభవతి=అనుభవించునో, తాసు=వాటి యందు, యత్‌=ఏ, దుఃఖమ్‌=దుఃఖమును, 
లభతే=పొందునో, తత్‌=దానిని, వక్తుమ్‌=చెప్పుటకు, కుతః=ఎట్లు, క్షమతే=చాలును. 

తాత్సర్యము: - చనిపోయిన శరీరికి నరకయాతను అనుభవించటానికి యాతనా శరీరము 


ఏర్పడుతుంది. యమదూతలు ఇతనికి కావలిగా ఉంటారు. ఆ లోకములో ఏయే బాధలు 
అనుభవిస్తారో అవి అతను ఎలా ఎవరికి చెప్పగలడు? 


శ్లో॥ కర్పూర చన్దనాద్రైస్తు లిప్యతే సతతం హి యత్‌॥ 61 
శ్తో॥ భూషణైర్ఫూపష్యతే చితైః సువస్తైః పరిధార్యతే। 
అస్పృశ్యం జాయతే?_ప్రేక్ష్యం జీవత్యక్తం సదా వపుః॥ 62 


ప్రతిపదార్థము: - యత్‌=ఏది, కర్పూర=పచ్చకర్పూరము, చందన=గంధము, ఆద్యైస్తు= 
మొదలగువానిచే, సతతమ్‌ =ఎల్లప్పుడు, లిష్యతే=పూయబడునో, చితైః=పవిత్రమైన, భూషణైః 
=సొమ్ములచేత, భూప్యతే =అలంకరింపబడునో, సు=మంచి, వస్తైః=వస్తములచే, పరిధార్యతే 
=చుట్టబడునో, తత్‌=ఆ, వపుః=శరీరము, జీవ=జీవునిచే, త్యక్తమ్‌ =విడువబడినదై, 


64 


128 శ్రీశివగీతా - అష్టమో౭ ధ్యాయః 


సదా=ఎల్లప్పుడు, అస్పృశ్యమ్‌ =తాకరానిది, అప్రేక్ష్యమ్‌=చూడరానిదియు, జాయతే= 
అగును. 


తాత్పర్యము:- ఏ శరీరాన్ని కర్పూరచందనాది పరిమళాలతో అందంగా అలంకరిస్తాడో, 
దేనికి చక్కని రకరకాల సొమ్ములు, మంచి విలువైన వస్త్రాలను కట్టబెడతారో, అదే 
శరీరము జీవుడు వదలిన క్షణమునుంచి అమంగళము, అస్పృశ్యము అవుతుంది. అదే 
శవము. 


శ్లో॥ నిష్కాసయన్తి నిలయాత్‌ క్షణం న స్థాపయన్యపి। 
దహ్యతే చ తతః కాప్టెస్తదృస్మ క్రియతే క్షణాత్‌ 63 


ప్రతిపదార్థము: - నిలయాత్‌=నివాసమునుండి, నిష్మాసయంతి=వెళ్ళగొట్టెదరు, క్షణమ్‌= 
క్షణమైనా, నాపి స్థాపయంతి=ఉంచరు, తతః=తర్వాత, కాష్టై=కట్టెలతో, దహ్యతే=దహింప 
బడును, తత్‌=ఆ శరీరము, క్షణాత్‌=క్షణములో, భస్మ=బూడిదగా, కియతే=చేయబడును. 


తాత్సర్యము:- శవమును ఇంట క్షణమైనను ఉంచికొనరు. ఎంత కావాలనుకొన్నా 
బయటకు పంపవలసినదే. కట్టెలతో తగులబెట్టెదరు. చివణకు బూడిద అగును. 


శ్తో॥ భక్ష్యతే వా సృగాలైశ్చ గృధ్రకుక్కుువాయసైః। 
పునర్న దృశ్యతే సో౭_పి జన్మకోటి శతైరపి॥। 64 
ప్రతిపదార్థము: - వా=లేదా, (తగలబెట్టటం, పూడ్చటం లేకపోతే), సృగాలైశ్చ=నక్కలచేత, 
గృధ్ర=గ్రద్దలచే, కుక్కుట =కోళ్ళచే, వాయ సైః=కాకులచే, భక్ష్యతే=తినివేయబడును, సోపి= 
ఆ (దేహం), దేహి, జన్మకోటి శతైరపి =శతకోటి జన్మలకైనా, పునః=మరల, న దృశ్యతే= 
కనబడడు. 


తాత్సర్యము:- అలా కాల్చక, పూడ్చక వదలినచో నక్కలో, కుక్కలో, కాకులో, గ్రద్ధలో 
తినివేయును. ఏదైనా ఆ దేహముగాని, దేహిగాని శతకోటి జన్మలకైనా మజల కనబడడు. 


శ్లో మాతా పితా గురుజనః స్వజనో మమేతి 
మాయోపమే జగతి కస్య భవేత్రతిజ్ఞా। 
ఏకో యతో వ్రజతి కర్మ పురఃసరో౭ యమ్‌ 
విశ్రామవృక్షసదృశః ఖలు జీవలోకః॥। 65 


ప్రతిపదార్థము: - కర్మ=కర్మ, పురస్సరః=అగ్రగామిగాగలవాడై, అయమ్‌=ఈ జీవుడు, 
ఏకః=ఒంటరివాడై, యతః=ఎందువలన, వ్రజతి=సాగుచున్నాడో, అందువలన, 
మమ=నాకు, మాతా=తల్లి, పితా=తండ్రి, గురుజనః=పెద్దవారు, స్వజనః=నావారు, 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 129 


ఇతి=అని, కస్య= ఎవనికి, మాయోపమే=గారడీవంటి, జగతి=ప్రపంచమునందు, 
ప్రతిజ్ఞా=గుర్తు, భవేత్‌ =ఉండును. జీవ=జీవులయొక్క లోకః=లోకమైన యీ భూలోకము, 
విశ్రామ=విశ్రాంతి యొక్క వృక్ష=చెట్టుతో, సదృశ ఖలు =సమానమైనదిగదా! 


తాత్పర్యము:- మనిషి/జీవుడు ఒంటరి. అతనికన్న ముందు అతని కర్మ నడుస్తుంటుంది. 
అదే అతనికి మార్గదర్శి. ఇటువంటి దశలో ఎవనికైనా నా తల్లి, నా తండ్రి, నా గురువు, 
నా బంధువు-అని గుర్తింపు ఎలా ఉంటుంది.ఈ లోకం జీవులకు వి(ళమించే చెట్టు 
వంటిది. (బాటసారులు,పక్షులు మార్గమధ్యమున ఏదో ఒక చెట్టువద్ద విశ్రాంతి 
తీసికొంటారు). 


శ్లో సాయం సాయం వాసవృక్షం సమేతాః 

ప్రాతః ప్రాతస్తేన తేన ప్రయాని। 

త్యక్వాల_న్యోన్యం తం చ వృక్షం విహణ్లా 

యద్వత్తద్వజ్ఞాతయో౭_ జ్ఞాతయశ్చ॥। 66 
ప్రతిపదార్థము: - సాయం సాయమ్‌=ప్రతిసాయం కాలము, వాసవృక్షమ్‌ =గూడున్న చెట్టును, 
సమేతాః=కలిసినవై, విహంగాః=చెట్లు, ప్రాతః ప్రాత=ప్రతి ప్రొద్దున, తేన తేన=ఆయా 
చెట్టుతో, అన్యోన్యమ్‌=తమలో తమను, తమ్‌ =ఆ, వృక్షం చచచెట్టును, త్యక్తాావిడిచి, 
యద్వత్‌=ఏ విధముగా, ప్రయాంతి=పయనించుచున్నవో, తద్వత్‌=అలా, జ్ఞాతయః= 
దాయాదులు, అజ్ఞాతయశ్చ=ఇతరులున్ను ప్రయాంతి=పయనించెదరు. 


తాత్సర్యము: - ఈ జీవలోకము ఒక వృక్షమువంటిది. బాటసారులు/పక్షులు సాయంకాలము 
ఆ వృక్షమువద్ద విశ్రమించి ప్రొద్దున ఆ చెట్టును, తమను గూడ విడిచి ఎవరిదారిన 
వారు పోయెదరు. 


శ్లో మృతిబీజం భవేజ్జన్మ జన్మబీజం భవేన్మృతిః। 
ఘటయన్రవదశ్రాన్లో బమృమీత్యనిశం నరః॥ 67 
ప్రతిపదార్థము:- జన్మ=పుట్టుక, మృతి=మరణానికి, బీజమ్‌=విత్తనము, భవేత్‌=అగును, 
మృతిః=మరణము, జన్మ=పుట్టుకకు, బీజమ్‌=విత్తనము, భవేత్‌=అగును, నరః=మనిషి, 
ఘటయంత్రవత్‌ =కుమ్మరిసారెవలె, అ(శ్రాంతః=అలయకుండా, అనిశమ్‌ =ఎల్లపుడు, 
బం(భ్రమీతి=మాటి మాటికి తిరుగుచుండును. 


తాత్సర్యము:- పుట్టుక మరణానికి బీజం. మరణం మటో పుట్టుకకు నాంది మాత్రమే. 
కుమ్మరి సారె వంటి యీ జనన మరణ చక్రంలో మనిషి నిత్యము తిరుగుతుంటాడు. 


65 


130 శ్రీశివగీతా - అష్టమో౭ ధ్యాయః 


శ్తో॥ గర్భే పుంసః శుక్రపాతాద్యదుక్తం మరణావధి। 
తదేతస్య మహావ్యాధేర్మతో నాన్యో9 స్తి భేషజమ్‌॥ 68 


ప్రతిపదార్థము: - గర్భే=స్తీ గర్భమునందు, పుంసః=పురుషునియొక్క శుక్ర=వీర్యము యొక్క 
పాతాత్‌=పడుటనుంచి, మరణావధి=మరణం వటకు, యత్‌=ఏది, ఉక్తమ్‌=చెప్పబడెనో, 
తదేతస్య=ఆయీ, మహావ్వాధేః=సంసారమను గొప్పవ్యాధికి, మత్తః=నాకన్న, అన్యః=ఇతర 
మైన, భేషజమ్‌=బెషధము, నాస్తి=లేదు. 


తాత్సర్యము:- స్త్రీ గర్భమున పురుష వీర్యము చేరినది మొదలుకొని ఆ జీవి జీవించి 

మరణించువజకు నిరంతరముగానున్న యీ సంసారమహావ్యాధికి నేనే ఎదురులేని 

బెషధమును. దీనికి వేరే మందు లేదు. 

ఇతి శ్రీ పద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్తే 
శ్రీ శివరాఘవసంవాదే పిణ్లోత్పత్తికథనం నామాష్టమో౭._ ధ్యాయః॥ 


Kk xk x Kk 


131 


అథ నవమో౭_ ధ్యాయః 


దేహస్వరూపవర్ణ్లనయోగః 


శ్రీ శివ ఉవాచ-శ్రీ శివుడు ఇట్లనెను. 


శ్లో దేహస్వరూపం వక్ష్యామి శృణుష్వావహితో నృప!। 
మత్తో హి జాయతే విశ్వం మయెవైతత్రధార్యతే। 
మయ్యేవేదమధిష్టానే లీయతే శుక్తిరౌప్యవత్‌॥ 1 


ప్రతిపదార్థము: -నృప=రాజా!, దేహ=శరీరముయొక్క స్వరూపమ్‌=స్వరూపమును, వక్ష్యామి 
=చెప్పబోవుచున్నాను, అవహితః=సావధానుడవై, శృణుష్వ=వినుము, విశ్వమ్‌=ప్రపంచము, 
మత్తః=నానుండి, జాయతేహి=పుట్టును గదా!, ఏతత్‌=ఇది, మయైవ=నాచేతనే, ప్రధార్యతే= 
నిలుపబడును, అధిష్టానే=ఆధారమైన, మయ్యేవ=నాయందే, ఇదమ్‌=ఈ ప్రపంచము, 
శుక్తి=ముత్యపుచిప్పయందలి, రౌప్యవత్‌=వెండివలె, లీయతే=లయించును. 


తాత్పర్యము:- రాజా! దేహస్వరూపమును వివరించెదను. సావధానంగా వినుము. ఈ 
ప్రపంచము నా నుండి పుట్టుచున్నది గదా! ఇది నా వలననే నిలిచియున్నది. నా యందు 
పుట్టిన, నా వలన నిలిచిన ప్రపంచము నాయందే లయమగును. ముత్యపు చిప్పయందు 
మన భ్రాంతివలన ఉన్నట్లు కనిపించే 'వెండి చివజికు దానియందే లయించును. మాయ 
వలన నాయందు కనిపించే ప్రపంచము నాయందే లయించును. 


శ్లో అహన్తు నిర్మలః పూర్ణః సచ్చిదానన్దవిగ్రహః। 
అసజ్లో నిరహజ్మారః శుద్ధం బ్రహ్మ సనాతనమ్‌॥ 2 
ప్రతిపదార్థము: -అహంతు=నేనయితే, నిర్మలః=మాలిన్యరహితుడను, పూర్ణః=పరిపూర్ణుడను, 
సచ్చిదానందవిగ్రహః=సత్యజ్ఞానానందరూపుడను,అసంగః=సంగరహితుడను, నిరహంకారః 
=అహంకారము లేనివాడను, శుద్ధమ్‌=సర్వదోషరహితమైన, సనాతనమ్‌=అనాది అయిన 
(బ్రహ్మ=[బ్రహ్మమును. 


132 శ్రీశివగీతా - నవమో౭_ధ్యాయః 


తాత్పర్యము: - నేను వస్తుతః నిర్జోషుడను. నిష్మాముడను. సత్యజ్ఞానానందస్వరూపుడను. 
సంగము అహంకారము లేనివాడను. అనాది అయిన శుద్ధ (బ్రహ్మపదార్థమును నేను. 


శ్లో అనాద్యవిద్యాయుక్తః సన్‌ జగత్మారణతాం వ్రజేత్‌! 
అనిర్వాచ్యా మహావిద్యా త్రిగుణా పరిణామినీ॥ తి 


ప్రతిపదార్థము: - అనాది=ఆదిరహితమైన, అవిద్యా=అవిద్యతో, యుక్తస్సన్‌=కూడి, జగత్‌= 
ప్రపంచమునకు, కారణతామ్‌ =హేతువగుటను, వ్రజేత్‌=పొందును, మహావిద్యా=గొప్పదైన 
అవిద్య, అనిర్వాచ్యా=నిర్వచింపరానిది, (తిగుణా=గుణత్రయం కలది, పరిణామినీ= 
పరిణామశీలమైనది. 


తాత్పర్యము:- నేను అనాదిగా అవిద్యాయుక్తుడనై యీ జగత్తుకు కారణమగుచున్నాను. 
ఆ అవిద్య అనిర్వచనీయము. దానియందు సత్వం, రజస్సు, తమస్సు అని మూడు 
గుణములుండును. ఈ జగత్తుగా పరిణమించునది అదే. 


శ్లో! రజః సత్వం తమశ్చేతి త్రిగుణాః పరికీర్తితాః। 
సత్వం శుక్లం సమాదిష్టం సుఖజ్ఞానాస్పదం నృణామ్‌॥ 4 
ప్రతిపదార్థము: - రజః=రజస్సు, సత్వమ్‌=సత్వము, తమశ్చేతి=తమస్సు అని, త్రి=మూడు, 
గుణాః=గుణములు, పరికీర్తితాః=చెప్పబడినవి. సత్వమ్‌ =సత్వగుణము, శుక్షమ్‌ =తెల్లనిది 
గాను, నృణామ్‌=నరులకు, సుఖ=సుఖముయొక్క జ్ఞాన =జ్ఞానముయొక్క ఆస్పదమ్‌= 
స్తానముగా, సమాదిష్టమ్‌ =చెప్పబడినది. 
థి (స) 
తాత్పర్యము: - రజస్సని, సత్వమని, తమస్సని గుణములు మూడు. అందు సత్త్వగుణము 
తెల్లనిది. అది నరులకు సుఖమును, జ్ఞానమును కలిగించును. 
శ్లో దుఃఖాస్పదం రక్తవర్ణం చజ్బలం చ రజో మతమ్‌। 
తమః కృష్ణం జడం ప్రోక్తముదాసీనం సుఖాదిషు॥। ర్‌ 
ప్రతిపదార్థము: -రజః=రజస్సు, దుఃఖాస్పదమ్‌=దుఃఖస్థానము, చంచలమ్‌=చపలము అని, 
మతమ్‌=తలచబడినది, తమః=తమస్సు, జడమ్‌=మొద్దుదని, కృష్ణమ్‌ =నల్లనిదని, సుఖాదిషు 
=సుఖము మొదలగువానియందు, ఉదాసీనమ్‌=తటస్థమని, మతమ్‌=తలచబడినది. 
తాత్పర్యము: - రజస్సు దుఃఖకరము. చపలము తమస్సు నల్లనిది. జడము, అందుచేత 
సుఖాదుల విషయంలో అది తటస్థము. 
శ్లో; అతో మమ సమాయోగాచ్చక్తిః సా ప్రిగుణాత్మికా। 
అధిష్టానే చ మయ్యేవ భజతే విశ్వరూపతామ్‌॥ 6 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా 133 


ప్రతిపదార్థము: - అతః=ఇందువలన, మమ=నాయొక్క సమాయోగాత్‌=కలయికవలన, 
సా=ఆ, శక్తి=శక్తి, అవిద్య, త్రిగుణాత్మికా=మూడు గుణములదై, అధిష్టానే=ఆధారమైన, 
మయ్యేవ=నాయందే, విశ్వరూపతామ్‌ =ప్రపంచరూపమును, భజతే =పొందును. 


తాత్పర్యము:- మాయ నాయందే ఉండును. నా సన్నిధానమువలన దానికి ప్రపంచ 
సృష్టిశక్తి అబ్బును. త్రిగుణములతో అది నాయందే విశ్వరూపమును పొందును. 


శ్లో॥ శుకౌ రజతవత్‌ రజ్ఞొ భుజజ్లో యద్వదేవ తు। 
ఆకాశాదీని జాయన్తే మతో భూతాని మాయయా॥ 7 


ప్రతిపదార్థము: - శుకౌ=ముత్యపుచిప్పయందు, రజతవత్‌=వెండివలె, రజ్ఞా=త్రాటియందు, 
భుజంగః=పాము, యద్వదేవ తు=ఎలాగైతే పుట్టునో, అలాగే, మాయయా=మాయతో, 
ఆకాశాదీని=ఆకాశము మొదలగు, భూతాని, భూతములు, మత్తః=నానుండే, జాయంతే= 
పుట్టుచున్నవి. 

తాత్పర్యము:- ముత్యపు చిప్పయందు వెండివలె త్రాటియందు పామువలె మాయచేత 
నాయందు ఆకాశాది భూతాలు పుట్టుచున్నవి. 


శ్లో తైరారబ్ధమిదం విశ్వం దేహా౭_యం పాబ్బభౌతికః। 
పితృభ్యామశితాదన్నాత్‌ షట్మోశం జాయతే వపుః॥ 8 


ప్రతిపదార్థము:- తైః=ఆ భూతములచేత, ఇదమ్‌ =ఈ, విశ్వమ్‌=ప్రపంచము, ఆరబ్ధః 
=ప్రారంభింప బడినది. అయమ్‌ =ఈ, దేహః=దేహమున్ను, పాంచభౌతిక: =పంచభూతముల 
నుండి వచ్చినదే. పితృభ్యామ్‌ =తల్లిదండ్రులచేత, అశితాత్‌=తినబడిన, అన్నాత్‌ =అన్నము 
నుండి, షట్నోశమ్‌=అటుకో శములుగల, వపుః=శరీరము, జాయతే=పుట్టును. 


తాత్సర్యము: - పంచభూతములచేత ఈ విశ్వము ఏర్పడినది. ఈ శరీరములన్నియు 
అలా ఏర్పడినవి. అందుకే పాంచభౌతికములు. తల్లిదండ్రుల ఆహారమునుండి '“ఆజు 
కోశములు గల యీ శరీరము పుట్టును. 
శ్లో స్నాయవో౭_స్థీని మజ్జా చ జాయన్తే పితృతస్తథా। 
త్వజ్మాంసశోణితమితి మాతృతశ్చ భవన్తి హి॥ 9 
ప్రతిపదార్థము: - స్నాయవః=స్నాయువులు, అస్థీని=ఎముకలు, మజ్ఞా చ=మూలగయు, 
పితృతః=తండ్రినుండి, జాయంతే =కలుగును, తథా =అట్లే, త్వక్‌=చర్మము, మాంస= 
మాంసము, శోణితమ్‌=నెత్తురు, ఇతి=అని, మాతృతశ్చ=తల్లినుంచియు, భవంతి హి= 
కాగలవు. 


67 


134 శ్రీశివగీతా - నవమో౭_ధ్యాయః 


తాత్పర్యము:- తండ్రివలన స్నాయువులు, ఎముకలు,మజ్జ్ఞ, తల్లినుండి చర్మము,మాంసము, 
శోణితము వచ్చును. 
శ్లో భావాః స్యుః షడ్విధాస్తస్య మాతృజాః పితృజాస్తథా। 

రసజా ఆత్మజాః సత్త్వసమూతాః స్వాత్మజాస్తథా॥। 10 
ప్రతిపదార్థము: - తస్య=ఆ దేహమునకు, భావాః=భావములు, షడ్విధాః=ఆటు రకములు, 
స్యుః=కాగలవు, మాతృజాః =తల్లివలన వచ్చినవి, పితృజాః=తం[డ్రివలన వచ్చినవి, రసజాః 
=అన్నరసమువలన వచ్చినవి, ఆత్మజాః=తననుండి వచ్చినవి, సత్త్వసంభూతాః=సత్త్వ 
గుణమునుండి వచ్చినవి, స్వాత్మజాః=దేహమునుండి వచ్చినవి, ఆటు విధములు. 


తాత్పర్యము: - ఆ దేహమునకు భావములు ఆజురకములు కాగలవు. తల్లివలన వచ్చినవి, 
తండ్రివలన వచ్చినవి, అన్నరసమువలన వచ్చినవి, తననుండి వచ్చినవి, సత్త్వగుణము 
నుండి వచ్చినవి, దేహమునుండి వచ్చినవి మొత్తం ఆటు విధములు. 


శ్లో॥ మృదవః శోణితం మేదో మజ్జా ప్లీహా యకృద్దుదమ్‌! 


హృన్నాభీత్యేవమాద్యాస్తు భావా మాతృభవా మతాః॥ 11 
ప్రతిపదార్థము:- శోణితమ్‌=నెత్తురు, మేదః=క్రొవ్వు, మజ్ఞా=మజ్జ (మూలగ), ప్లీహా= 


ప్లీహము, యకృత్‌=కాలేయము, గుదమ్‌=ఆసనము, హృత్‌=గుండె, నాభి=బొడ్డు, 


ఇత్యేవమాద్యాః=ఈ మొదలగు, మృదవః=మెత్తనిభాగములు, మాతృభవాః=తల్లినుండి 
పుట్టినవిగా, మతాః=తలచబడినవి. 


తాత్పర్యము:- రక్తము, క్రొవ్వు, మూలగ, ప్లీహము, లివరు, ఆసనము, హృదయము, 
నాభి మొదలు మృదుధాతుపదార్థములు తల్లివలన వచ్చినవి. 


శా శ్మశులోమకచస్నాయుశిరాధమనయో నఖాః। 
దశనాః శుక్రమిత్యాది స్థిరాః పితృసముద్భవాః॥। 12 
ప్రతిపదార్థము: - శృశ్రు=గడ్డమీసములు, లోమ=రోమములు, కచ=కేశములు, స్నాయు= 
స్నాయువులు, శిరా=శిరలు (నరములు) ధమనయః=రక్తనాళాలు,నఖాః=గోళ్ళు, దశనాః 
=పళ్ళు, శుక్రమ్‌ =వీర్యము, ఇత్యాది=ఈ మొదలుగాగల, స్థిరాః=గట్టివస్తువులు, పితృ= 
తంద్రినుండి, సముద్భవాః=పుట్టినవి. 


తాత్పర్యము: - గడ్డమీసములు, రోమములు, కేశములు, స్నాయువులు, శిరలు (నరములు) 
రక్తనాళాలు, గోళ్ళు, పళ్ళు, వీర్యము మొదలైన గట్టి వస్తువులు, తం(డ్రనుండి పుట్టినవి. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 185 


శో శరీరోపచితిర్వర్లో వృద్దిస్తృప్తిర్పలస్థితిః। 
[ae] ణ థ ms థి 
అలోలుపత్వముత్సాహ ఇత్యాది రసజం విదుః॥ 13 
ప్రతిపదార్థము:- శరీర=దేహముయొక్క ఉపచితిః=ఎదుగుదల, వర్ణః=రంగు, వృద్ధిః= 
ఎదుగుదల, తృప్తిః=తృప్ర్తి, బలస్థితిః= బలము, అలోలుపత్వమ్‌ =ఆతురత లేకపోవుట, 
ఉత్సాహః=ఉత్సాహము మొదలైన లక్షణములు, రసజమ్‌=అన్నరసమువలన పుట్టినదిగా, 
విదుః=అనుకొందురు. 
తాత్పర్యము: - దేహముయొక్క ఎదుగుదల రంగు, తృప్తి, బలము, ఆతురతలేకపోవుట, 
ఉత్సాహము మొదలైన లక్షణములు అన్నరసమువలన పుట్టినవిగా అనుకొందురు. 
శ్లో ఇచ్చాద్వేషః సుఖం దుఃఖం ధర్మాధర్మా చ భావనా। 
ప్రయత్నో జ్ఞానమాయుశ్చేన్షియాణీత్యేవమాత్మజాః॥ 14 
ప్రతిపదార్థము: - ఇచ్చా=కోరిక, ద్వేషః=ద్వేషము, సుఖమ్‌=సుఖము, దుఃఖమ్‌ =దుఃఖము, 
ధర్మాధర్మౌ చ=ధర్మము, అధర్మము, భావనా=భావన, ప్రయత్సః=ప్రయత్నము, జ్ఞానమ్‌= 
జ్ఞానము, ఆయుశ్చ=ఆయువు, ఇంద్రియాణి=ఇంద్రియములు, ఇత్యేవమ్‌=ఈ లాంటివి, 
ఆత్మజాః =ఆత్మనుండి వచ్చినవి. 
తాత్పర్యము: - కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, ధర్మము, అధర్మము, భావన, 
ప్రయత్నము, జ్ఞానము, ఆయువు, ఇంద్రియములు -ఈలాంటివి ఆత్మనుండి వచ్చినవి. 


శ్లో జ్ఞానేన్షియాణి శ్రవణం స్పర్శనం దర్శనం తథా। 


రసనం మఘ్రాణమిత్యాహుః పజ్బు తేషాం తు గోచరాః॥ 15 
శ్లో శబ్దః స్పర్శస్తథా రూపం రసో గన్భ ఇతి క్రమాత్‌। 
వాక్కరాంఘ్రిగుదోపస్థాన్యాహుః కర్మేన్షియాణి హి 16 


ప్రతిపదార్థము: - జ్ఞానేంద్రియాణి=జ్ఞానేంద్రియములైన, చెవి, చర్మము, కన్ను, నాలుక, 
ముక్కు శ్రవణమ్‌=వినుట, స్పర్శనమ్‌ =స్పర్భ, దర్శనమ్‌=చూచుట, తథా=అలాగే, రసనమ్‌= 
రుచిచూచుట, (ఘ్రాణమ్‌=వాసనచూచుట, ఇతి=అని ఆహుః=చెప్పెదరు, పంచ=ఐదు 
క్రియలు, తేషామ్‌=ఆ ఇంద్రియములకు క్రియలకున్ను, గోచరాః=విషయములయినవి 
గలవు. అవి, క్రమాత్‌=వరుసగా, శబ్దః=ధ్వని, స్పర్శః=స్పర్శ, తథా=అట్లే, రూపమ్‌= 
రూపము,రసః=రుచి, గంధః=వాసన, ఇతి=అని కలవు, వాక్‌=మాట, కర=చేయి, అంఘి 
=కాళ్ళు, గుద=ఆసనము, ఉపస్థాని=జననేంద్రియములు -వీటి ని కర్మేంద్రియాణి = 
కర్మేంద్రియములుగా, ఆహుః=చెప్పుచున్నారు, హి=గదా! 


68 


136 శ్రీశివగీతా - నవమో౭_ధ్యాయః 


తాత్పర్యము: - జ్ఞానేంద్రియములైన, చెవి, చర్మము, కన్ను నాలుక, ముక్కు; వీటి క్రియలు 
వినుట, స్పర్శ, చూచుట, అలానే రుచిచూచుట, వాసనచూచుట అని చెప్పెదరు. ఇవి 
ఐదు క్రియలు- ఆ ఇంద్రియములకు క్రియలకున్ను విషయములయినవి గలవు. అవి, 
వరుసగా ధ్వని, స్పర్శ, అట్లే రూపము, రుచి, వాసన అని కలవు. మాట, చేయి, కాళ్ళు, 
ఆసనము, జననేంద్రియములు - వీటిని కర్మేంద్రియములుగా చెప్పుచున్నారు గదా! 


శ్లో వచనాదానగమనవిసర్గరతయః క్రమాత్‌! 
క్రియాస్తేషాం మనోబుద్ధిరహజ్మారస్తతః పరమ్‌! 
అన్తుకరణమిత్యాహుళ్చిత్తం చేతి చతుష్టయమ్‌।। 17 


ప్రతిపదార్థము: - తేషామ్‌=ఆ కర్మేంద్రియాలకు, క్రమాత్‌=వరుసగా, వచన=మాటాడుట, 
ఆదాన=తీసికొనుట, గమన=నడచుట, విసర్గ=విసర్జించుట, రతయః=సంభోగము అనునవి 
(క్రియాః=పనులు, మనః=మనస్సు, బుద్ధిః=బుద్ది, అహంకారః =అహంకారము, చిత్తంచేతి= 
చిత్తము అని, చతుష్టయమ్‌ =నాల్లింటి సముదాయమును, అంతఃకరణమితి =అంతః 
కరణమని, ఆహుః=చెప్పెదరు. 


తాత్పర్యము: - ఆ కర్మేంద్రియాలకు వరుసగా మాటాడుట, తీసికొనుట, నడచుట, 
విసర్జించుట, సంభోగము అనునవి పనులు. మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము 
అనే నాల్గింటి సముదాయమును అంతఃకరణమని చెప్పెదరు. 
శ్లో॥ సుఖం దుఃఖం చ విషయౌ విజ్లేయౌ మనసః (క్రియాః 
స్మృతిభీతివికల్పాద్యా బుద్ధిః స్యాన్నిశ్చయాత్న్మికా!। 18 
ప్రతిపదార్థము: - మనసః=మనస్సునకు, సుఖమ్‌ =సుఖము, దుఃఖం చ=దుఃఖమున్ను, 
విషయౌ=విషయాలుగా, విజ్ఞేయౌ=తెలిసికొనదగినవి, క్రియాః=మనస్సుయొక్క క్రియలు, 
స్మృతి=స్మరణము, భీతి=భయము, వికల్పాద్యాః=వికల్పము మొదలైనవి. నిశ్చయాత్మికా= 
నిశ్చయరూపమైనది, బుద్ధిః=బుద్ధి, స్యాత్‌=అగును. 


తాత్సర్యము:- మనస్సునకు సుఖము, దుఃఖమున్ను, విషయాలుగా తెలిసికొనదగినవి, 
క్రియలు, స్మరణము, భయము, వికల్పము మొదలైనవి, నిశ్చయరూపమైనది, బుద్ధి అగును. 
శ్లో; అహం మమేత్యహజ్మ్యారళ్చిత్తం చేతయతే యతః। 
సత్తాఖ్యమన్తకరణం గుణభేదాత్రిధా మతమ్‌॥। 19 
ప్రతిపదార్థము: - అహమ్‌=నేను, మమ=నాది, ఇతి=అనేభావన, అహంకారము, చేతయతే 
యతః=తలచుకొనును కనుక, “చిత్తమ్‌” చిత్తము అందురు. సత్వాఖ్యమ్‌=సత్త్వము అనుపేరు 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 137 


గల, అంతఃకరణమ్‌ =అంతఃకరణము, గుణభేదాత్‌=గుణములలో భేదము వలన, మూడు 
విధములుగా తలచబడినది. 


తాత్సర్యము: - నేను, నాది అనే భావన, అహంకారము, తలచుకొనును కనుక చిత్తము 
అందురు. సత్త్వము అను పేరుగల అంతఃకరణము గుణములలో భేదమువలన మూడు 
విధములు. 


అధి 


ఆస్తిక్యశుద్దిధర్మైకరుచిప్రకృతయో మతాః॥ 20 


శ్లో సత్త్వం రజస్తమ ఇతి గుణాః సత్వాత్తు సాత్వికాః। 


ప్రతిపదార్థము: - సత్త్వమ్‌=సత్త్వమని, రజః=రజస్సని, తమ ఇతి=తమన్సని, గుణాః 
=మూడు గుణాలు గలవు. సత్వాత్తు=సత్త్వమువలన, సాత్తికాః=సాత్త్విక గుణములు 
వచ్చును. ఆస్తిక్య =ఆస్తికత్వము, శుద్ధి=నిర్మలత్వము, ధర్మైకరుచి=ధర్మపీతి, మొదలైనవి, 
ప్రకృతయః= స్వభావములు, మతాః=సాత్త్వికములుగా చెప్పబడినవి. 


తాత్పర్యము: - సత్త్వమని, రజస్సని, తమస్సని మూడు గుణములు గలవు. సత్త్వమువలన 
సాత్త్వికగుణములు వచ్చును. ఆస్తికత్వము, నిర్మలత్వము, ధర్మపీతి మొదలైన స్వభావములు 
సాత్తికములుగా చెప్పబడినవి. 


శ్లో; రజసో రాజసా భావాః కామక్రోధమదాదయః। 
నిద్రాలస్య ప్రమాదాది వబ్బునాద్యాస్తు తామసాః॥ 21 


ప్రతిపదార్థము: - రజసః=రజోగుణమునుండి వచ్చిన, భావాః=భావములు, రాజసాః= 
రాజసములు, కామ=కామము, క్రోధ=కోపము, మద=మదము, ఆదయః=మొదలైనవి, 
రాజసములు. నిద్రా=నిద్ర, ఆలస్య=సోమరితనము, ప్రమాద=పొరపాట్లు, ఆది=మొదలైనవి, 
ఇంకను, వంచనా=మోసగించుట, ఆద్యాస్తు=మొదలుగాగలవియు, అగునవి, తామసాస్తు= 
తమోగుణమువలన బుట్టినవి కనుక తామసములు. 
తాత్పర్యము: - రజోగుణమునుండి వచ్చిన భావములు, రాజసములు, కామము, కోపము, 
మదము మొదలైనవి రాజసములు. నిద్ర, సోమరితనము, పొరపాట్లు మొదలైనవి ఇంకనూ 
మోసగించుట మొదలుగాగలవియు తమోగుణమువలన బుట్టినవి కనుక తామసములు. 
శ్లో ప్రసన్నెనియతారో గ్యానాలస్యాద్యాస్తు సత్త్వజాః। 

దేహో మాత్రాత్మకస్తస్మాదాదత్తే తద్గుణానిమాన్‌।। 22 
ప్రతిపదార్థము: - ప్రసన్నేంద్రియతా =ఇంద్రియనిర్మలత్వము, ఆరోగ్య=ఆరోగ్యము, అనాలస్య 
=చుజుకుదనము, ఆద్యాస్తు=మొదలైన గుణములు, సత్త్వజాః=సాత్త్వికములు, దేహః= 


69 


138 శ్రీశివగీతా - నవమో౭_ధ్యాయః 


శరీరము, మాత్రాత్మకమ్‌ =పంచతన్మాత్రరూపము, తస్మాత్‌ =అందువలన, ఇమాన్‌ =ఈ 
చెప్పబోవు, తద్దుణాన్‌=భూతగుణములను, ఆదత్తే=గ్రహించును. 


తాత్పర్యము: - ఇంద్రియనైర్మల్యము, ఆరోగ్యం, ఉత్సాహము మొదలైనవి సత్వజగుణములు 
దేహము పంచభూత తన్మాత్రలవలన ఏర్పడును. కనుక దేహం ఈ చెప్పబోవు పంచభూతాల 
గుణాలను స్వీకరించును. 


శ్లో శబ్దశోత్రముఖరతాం వైచిత్రం సూక్ష్మతాం ధృతిమ్‌। 
బలం చ గగనాద్వాయోః స్పర్శం చ స్పర్భనేన్షియమ్‌॥ 283 


ప్రతిపదార్థము: - గగనాత్‌=ఆకాశమునుండి, శబ్ద=శబ్దమును, శ్రోత్ర=చెవిని, ముఖరతామ్‌= 
చప్పుడును, వైచిత్ర్యమ్‌ =విచిత్రత్వమును, సూక్ష్మతామ్‌ =సూక్ష్మత్వమును, ధృతిమ్‌=ధారణను 
బలం చ=బలమును, వాయోః=వాయువునుండి, స్పర్శమ్‌ =స్పర్శను, స్పర్శనేంద్రియమ్‌ 
చ =స్పర్శేంద్రియమును. 


తాత్పర్యము: - ధ్వనిని, ధ్వనిగ్రాహకమై చెవిని, శ్రవణాది వ్యవహారమును, స్వరభేదాలను, 
సూక్ష్మతను, ధైర్యమును, బలమును ఆకాశములనుండి గ్రహించును. వాయువునుండి 
స్పర్శను స్పర్శేంద్రియమును గ్రహించును. 
శ్లో॥ ఉత్లేపణమవక్షేపాకు్బునే గమనం తథా! 
ప్రసారణమితీమాని పజ్బ కర్మాణి రూక్షతాః॥। 24 


ప్రతిపదార్థము: - ఉత్లేపణమ్‌ =ఎత్తివిసరుట, అవక్షేప= క్రిందకు పడవేయుట, ఆకుంచన= 
ముడవదీయుట, గమనమ్‌=గమనము, తథా=అలట్లే, ప్రసారణమ్‌=చాచుట, ఇతి=అనే, 
ఇమాని=ఈ, పంచ=ఐదు, కర్మాణి=కర్మలు, రూక్షతాః=రూక్షతలు. 


తాత్సర్యము: - ఎత్తి విసరుట, క్రిందకు పడవేయుట, ముడవదీయుట, గమనము, అట్లే 
- చాచుట అనే ఈ ఐదు కర్మలు రూక్షతలు. 


శ్లో ప్రాణాపానౌ తథా వ్యానసమానోదానసంజ్ఞకాః। 
నాగః కూర్మశ్చ కృకరో దేవదత్తో ధనజ్ఞుయః॥ 25 


ప్రతిపదార్థము: - ప్రాణాపానౌ= ప్రాణవాయువు, అపానవాయువు, తథా=అట్లై, వ్యాన= 
వ్యానవాయువున్ను, సమాన =సమానవాయువున్ను,ు ఉదాన =ఉదానవాయువున్ను, సంజ్ఞకాః 
=అను పేర్లుగల వాయువున్ను నాగః=నాగము, కూర్మశ్చ=కూర్మము, కృకరః=కృకరము, 
దేవదత్తః=దేవదత్తము, ధనంజయః=ధనంజయము. 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 139 


తాత్సర్యము:- ప్రాణవాయువు, అపానవాయువు, అట్లే వ్యానవాయువున్ను సమాన 
వాయువున్ను, ఉదానవాయువున్ను అను పేర్లుగల వాయువును, నాగము, కూర్మము, 
కృకరము, దేవదత్తము ధనంజయము - 


శో; దశేతి వాయువికృతీస్తథా గృహ్టాతి లాఘవమ్‌!। 
తేషాం ముఖ్యతరః ప్రాణో నాభేః కణ్యాదధః స్థితః॥ 26 


ప్రతిపదార్థము:- ఇతి=అని, దశ=పది, వాయువికృతీః=వాయుభేదములను, తథా =అట్లే, 
లాఘవమ్‌ =తేలికదనమును, గృహ్హాతి=(దేహము వాయువునుంచి) స్వీకరించును, తేషామ్‌= 
వాటిలో, ముఖ్యతరః=ముఖ్యతమమైన, ప్రాణః=ప్రాణము, కంఠాత్‌=కంఠమునుండి, అధః 
=క్రిందుగా, నాభేః=నాభివరకు, స్థితః=ఉన్నది. 


తాత్పర్యము: - (ముందరి శ్లోకముతో అన్వయము, అని పది వాయుభేదములను అట్లే 
తేలికదనమును, స్వీకరించును. ఈ పదిరకముల వాయువులలో ముఖ్యమైనది ప్రాణము. 
అది కంఠము క్రింద నాభిదాకా వ్యాపించియున్నది. 
శా చరత్యసౌ నాసికయోర్నాభౌ హృదయపబ్బజే। 
శబ్బోచ్చారణనిఃశ్వాసోచ్చ్వాసాదేరపి కారణమ్‌॥ 27 
ప్రతిపదార్థము: - అసౌ=ఈ ప్రాణవాయువు, నాసికయోః=ముక్కులయందు, నాభి= 
బొద్దునందు, హృదయపంకజే=హృదయ పద్మమునందు, చరతి=సంచరించును. శబ్ద= 
శబ్బముయొక్క ఉచ్చారణ =ఉచ్చరించుట, నిశ్వాస =నిట్టూర్చుట, ఉచ్చ్వాస =శ్వాస పీల్చుట, 
అదేరపి=మొదలగు వానికిన్ని కారణమ్‌ =ఇదే కారణము. 
తాత్సర్యము: - ఈ ప్రాణవాయువు, ముక్కులయందు బొడ్డునందు హృదయపద్మమునందు 
సంచరించును. శబ్బముయొక్క ఉచ్చారణ, నిట్టూర్చుట, శ్వాసపీల్చుట మొదలగువానికి 
ఇదే కారణము. 
శ్లో అపానస్తు గుదే మేడ్రే కటిజజ్ఞోదరేష్వపి। 
నాభికన్షే వృషణయోరూరుజానుషు తిష్టతి॥ 28 
ప్రతిపదార్థము: -అపానస్తు=అపానవాయువైతే,గుదే=ఆసనమునందు, మె ఢ్రే=-జననేంద్రియము 
నందు, కటి =నడుమునందు, జంఘా=పిక్కలందు, ఉదరేష్వపి=పొట్టయందు, నాభికందే= 
బొద్దు నందు, వృషణయోః=వృషణములందు, ఊరు =తొదల యందు, జానుషు =మోకాళ్ళ 
యందు, తిష్టతి=ఉండును. 


70 


140 శ్రీశివగీతా - నవమో౭_ధ్యాయః 


తాత్పర్యము: - అపానవాయువైతే, ఆసనమునందు, జననేంద్రియము నందు, నడుము 
నందు, పిక్కలందు, పొట్టయందు, బొద్దు నందు, వృషణములందు, తొడలయందు, 
మోకాళ్ళ యందు ఉండును. 
శ్లో తస్య మూత్రపురీషాదివిసర్లః కర్మ కీర్తితమ్‌। 

వ్యానో9_ క్షిశో త్రగుల్చేషు జిహ్వాఘ్రాణేషు తిష్టతి॥। 29 
ప్రతిపదార్థము: - తస్య=అపానవాయువునకు, మూత్ర=మూత్రము, పురీష=మలము, ఆది= 
మొదలగు పదార్థములయొక్క, విసర్గః=విసర్జన, కర్మ=పనిగా, కీర్తితమ్‌ =చెప్పబడినది, 
వ్యానః=వ్యాసవాయువు, అక్షి=కన్నులయందు, శ్రోత్ర=చెవులయందు, గుల్చేషు=సీలమండ 
లందు, జిహ్వా=నాలుకయందు, ఘ్రాణేషు=ముక్కులందు, తిష్టతి=ఉండును. 


తాత్సర్యము: - అపానవాయు క్రియలు మలమూత్రాది విసర్ణనము, వ్యానవాయువు నేత్ర 
శ్రోత్రగుల్చరసనాసికలయందు ఉండును. 


శ్లో ప్రాణాయామధృతిత్యాగగ్రహణాద్యస్య కర్మ చ। 


సమానో వ్యాప్య నిఖీలం శరీరం వహ్నినా సహ॥ 30 
శ్లో॥ _ ద్విసప్తతిసహగ్రేషు నాడీరగ్దేషు సజ్బరన్‌। 
భుక్తపీతరసాన్‌ సమ్యగానయన్‌ దేహపుష్టికృత్‌॥। 31 


ప్రతిపదార్థము: - అస్య=ఈ వ్యానవాయువుయొక్క కర్మ చ=పనియున్ను, ప్రాణాయామ= 
ప్రాణాయామముయొక్క, ధృతి=ధారణము, త్యాగ=వదలుట, (గహణాది=పట్టుకొనుట 
మొదలగునవి, సమానః=సమానవాయువు, నిఖిలమ్‌ =మొత్తము, శరీరమ్‌=దేహమును, 
వ్యాష్య=వ్యాపించి, వహ్నినా సహ=అగ్నితోకలిసి, ద్విసప్తతి=డెబ్బదిరెండు, సహస్రేషు =వేలైన, 
నాడీరంగ్రేషు=నాడీరంధ్రములందు, సంచరన్‌=సంచరించుచు, భుక్త=తినబడిన, పీత= 
త్రాగబడిన, రసాన్‌=అన్నరసాదులను, సమ్యక్‌=చక్నగా, ఆనయన్‌=అంతటా వ్యాపింప 
జేయుచు, దేహ=దేహమునకు, పుష్టికృత్‌=పోషణ కలిగించును. 


తాత్పర్యము:- వ్యానవాయువు ప్రాణాయామమును పట్టుట విడుచుట, నిలుపుట అను 
క్రియలకు గూడా పనికివచ్చును. సమానవాయువు సర్వశరీరము వ్యాపించి అగ్నితో 
కలిసి 72,000 నాడీరంధ్రములద్వారా సంచరిస్తూ మన ఆహారరసములను పచనము 
చేయుచు, ఆయా ఇంద్రియములకు పంచుచు దేహపుష్టిని చేయును. 


శ్తో॥ ఉదానః పాదయోరాస్తే హస్తయోరజ్ఞసన్గిషు। 
కర్మా౭_స్య దేహోన్నయనోతమణాది ప్రకీర్తితమ్‌॥ 32 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 141 


ప్రతిపదార్థము: - ఉదానః=ఉదానవాయువు, పాదయోః=కాళ్ళయందు, హస్తయోః=చేతుల 
యందు, అంగ=అవయవములయొక్క సంధిషు =సంధులందు, ఆస్తే=ఉండును, అస్య=ఈ 
సమానవాయువుయొక్క కర్మ=కార్యము, దేహ=శరీరముయొక్క ఉన్నయన =పైకి లేపుట, 
ఉత్మమణ=పైకి వెళ్ళుట, ఆది=మొదలగునది అని, ప్రకీర్తితమ్‌ =చెప్పబడినది. 


తాత్పర్యము:- ఉదానవాయువు, హస్తములందు, పాదములందు, సంధులందు ఉండును. 
దేహం లేచుట నుంచి జీవుడు దేహము నుండి లేచుట దాకా దీని క్రియలే. 


శ్లో త్వగాదిధాతూనాశ్రిత్య పళ్ళు నాగాదయః స్థితాః। 
ఉద్దారాది నిమేషాది క్షుత్సిపాసాదికం క్రమాత్‌! 
తన్టీప్రభృతి శోకాది తేషాం కర్మ ప్రకీర్తితమ్‌॥ 38 


ప్రతిపదార్థము: - త్వక్‌=చర్మము, అది=మొదలగు, ధాతూన్‌=ధాతువులను, ఆభ్రిత్య= 
ఆథభ్రయించి, నాగాదయః=నాగము మొదలగు, పంచ=ఐదు వాయువులు, స్థితాః=ఉన్నవి, 
ఉద్దారాది=త్రేన్పులు మొదలగునవి, నిమేషాది=కనులుమూయుట మొదలగునవి, 
క్షుత్సిపాసాదికమ్‌=ఆకలిదప్పికలు మొదలగునవి, తంద్రీప్రభృతి=అలసట మొదలగునవి, 
శోకాది=శోకము మొదలగునవి, తేషామ్‌=నాగము మొదలగు వాయువులకు, క్రమాత్‌= 
వరసగా, కర్మ=పనిగా, ప్రకీర్తితమ్‌=చెప్పబడినది. 


తాత్సర్యము:- ప్రాణాది ప్రధానవాయువులకు నాగాది ఉపవాయువులు ఐదు కలవు. 
వరుసగా వాటి పనులు 1) త్రేన్పులు మొదలైనవి, 2) కనులుమూయుట మొదలైనవి, 
3) ఆకలిదప్పికలు మొదలైనవి, 4 అలసట / ఆవులింత మొదలైనవి, 5) శోకము 
మొదలగునవి. ఈ ఐదు వాయువుల పనులు. (ఈ (క్రమం తప్పు - అయినా 
గ్రంథానుసారం వ్రాయబడినది). 


శ్లో అగ్నేత స్తు రోచకం రూపం దీప్తిం పాకం ప్రకాశతామ్‌। 
అమర్షతీక్ష సూక్ష్మతామోజస్తేజశ్చ శూరతామ్‌॥ 34 
శ్లో; మేధావితాం తథాదత్తే జలాత్తు రసనం రసమ్‌। 
శైత్యం స్నేహం ద్రవం స్వేదం గాత్రాదిమృదుతామపి। 
భూమేగ్హాణేన్టియం గన్ధం స్టె్య్యం ధైర్యం చ గౌరవమ్‌॥ 835 
ప్రతిపదార్థము: - అగ్నేస్తు=అగ్నినుండయితే, రోచకమ్‌=కాంతిమంతమైన, రూపమ్‌= 
రూపము, దీప్తిమ్‌=కాంతిని, పాకమ్‌=పండుటను, (ప్రకాశతామ్‌=వెలుగును, అమర్ష= 
రోషమును, తీక్ష=తీవ్రతను, సూక్ష్మతామ్‌ =సూక్ష్మతను, ఓజః=ఓజస్సును, తేజః=తేజస్సును, 


71 


142 శ్రీశివగీతా - నవమో౭_ధ్యాయః 


శూరతామ్‌=శౌర్యమును, మేథావితామ్‌ =మేథాశక్తిని, ఆదత్తే=స్వీకరించును. తథా =అదే 
విధముగా,జలాత్తు =నీటినుండి,రసనమ్‌ =రుచిని,రసమ్‌ =రసమును, శైత్యమ్‌=చల్లదనమును, 
స్నేహమ్‌ =జిద్దును, ద్రవమ్‌=ద్రవమును, స్వేదమ్‌=చెమటను, గాత్రాది =శరీరాదులయొక్క 
మృదుతామపి=మెత్తదనమును గూడా, ఆదత్తే=స్వీకరించును, భూమేః=భూమినుంచి, 
ఘ్రాణేంద్రియమ్‌ =ముక్సును, గంధమ్‌ =వాసనను, స్థెర్యమ్‌ =స్థిరత్వమును, ధైర్య=ధైర్యమును, 
గౌరవంచ=గౌరవమును పొందును. 


తాత్పర్యము: - అగ్నినుండి అందమును, వెలుగును, రూపమును, పాకమును, (ప్రకాశమును, 
రోషము, సూక్ష్మము తీక్షములు/రూక్షణములను, ఓజస్సును, తేజస్సును, శౌర్యమును, 
మేథాశక్తిని స్వీకరించును జలమునుండి రసమును, రుచిని, చల్లదనమును, స్నేహమును, 
ద్రవమును, స్వేదమును, శరీరమృదుత్వమును స్వీకరించును. భూమినుంచి ముక్కును, 
వాసనను, స్థిరత్వమును, ధైర్యమును, బరువును పొందును. 
శ్తో॥ త్వగసృగ్మాంసమేదో9_స్థి మజ్ఞా శుక్రాణి ధాతవః। 

అన్నం పుంసాశితం త్రేధా జాయతే జఠరాగ్నినా॥ 36 
ప్రతిపదార్థము: - త్వక్‌ =చర్మము, అసృక్‌=నెత్తురు, మాంస=మాంసము, మేదః=క్రొవ్వు, 
అస్థి=ఎముకలు, మజ్ఞా=మూలగ, శుక్రాణి=వీర్యములు, ధాతవః=శరీరముఖ్యపదార్థములైన 
ధాతువులు, పుంసా=జీవునిచేత, అశితమ్‌=తినబడిన, అన్నమ్‌=ఆహారము, జఠరాగ్నినా= 
జఠరాగ్నిచేత, త్రేధా౭మూడు విధాలుగా, జాయతే=అగును. 


తాత్సర్యము:- ధాతువులు అనగా శరీర మూలపదార్థములు, సప్తధాతువులు ఇవి చర్మము, 
నెత్తురు, మాంసము, క్రొవ్వు, ఎముక, మూలగ, వీర్యము/శోణితము. పురుషుడు తిన్న 
అన్నము జఠరాగ్ని పాకంవలన మూడు విధాలుగా మారును. 
శ్లో; మలః స్థవిష్టో భాగః స్యాన్మధ్యమో మాంసతాం వ్రజేత్‌! 

మనః కనిష్టో భాగః స్యాత్‌ తస్మాదన్నమయం మనః 837 
ప్రతిపదార్థము: - స్థవిష్థః=మిక్కిలిస్టూలమైన, భాగః=భాగము, మలః=మలము, స్యాత్‌= 
అగును, మధ్యః=మధ్యరకమైన, భాగము, మాంసతామ్‌=మాంసరూపమును, వ్రజేత్‌= 
పొందును, కనిష్టు=అత్యంత సూక్ష్మమైన, భాగః=భాగము, మనః=మనస్సు, స్యాత్‌=అగును, 
తస్మాత్‌=కనుక, మనః=మనస్సు, అన్నమయమ్‌=అన్నమయమైనది. 


తాత్సర్యము: - ఆహారంలో స్టూలభాగము మలముగాను, మధ్యభాగము మాంసముగాను, 
సూక్ష్మభాగము మనస్సుగాను తయారగును. కనుకనే మనస్సు అన్నమయము అందురు. 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా 143 


శ్లో, అపాం స్థవిష్టో మూత్రం స్యాన్మధ్యమో రుధిరమృవేత్‌। 

(ప్రాణః కనిష్టో భాగః స్యాత్తస్మాత్‌ ప్రాణో జలాత్మకః॥ 38 
ప్రతిపదార్థము:- అపామ్‌=నీళ్ళయొక్క, స్థవిష్టమ్‌=స్టూలభాగము, మూత్రమ్‌=మూత్రము 
స్యాత్‌=అగును, మధ్యమః=మధ్యభాగము, రుధిరమ్‌=నెత్తురు, భవేత్‌=అగును, కనిష్టః= 
మిక్కిలి సూక్ష్మమైన, భాగః=భాగము, ప్రాణః=ప్రాణము, స్యాత్‌=అగును, తస్మాత్‌=కనుక, 
ప్రాణఃప్రాణము, జలాత్మకః=జలరూపమైనది. 


తాత్సర్యము:- త్రాగిన నీటిలో స్టూలభాగము మూత్రముగాను, మధ్యరకం భాగము 
నెత్తురుగాను, సూక్ష్మభాగము, ప్రాణముగాను అగును. కనుకనే ప్రాణము జలమయమని 
చెప్పబడినది. 
శ్లో॥ తేజసో9_స్థి స్థవిష్టః స్యాన్మజ్ఞా మధ్యసముద్భవః। 

కనిష్టా వాజ్మతా తస్మాత్‌ తేజో. బన్నాత్మకం జగత్‌! 39 
ప్రతిపదార్థము: - తేజసః=తేజస్సుయొక్క, స్థవిష్టః=మిక్కిలి స్థూలభాగము, అస్థి=ఎముకగా, 
స్యాత్‌=అగును. మధ్యసముద్భవః=మధ్యరకముగా పుట్టిన భాగము, మజ్జా=మూలగ అగును. 
కనిష్టా=అత్యంత సూక్ష్మభాగము, వాక్‌-వాక్కుగా, మతా=భావింపబడును, తస్మాత్‌=అందు 
వలన, జగత్‌= ప్రపంచము, తేజోబన్న=తేజస్సు, నీరు, అన్నము, ఆత్మకమ్‌ =స్వరూపముగా 
గలది. 


తాత్సర్యము: - తేజస్సుయొక్క స్ట్రూలభాగము ఎముకలుగాను, మధ్యభాగము మూలగగాను, 
సూక్ష్మభాగము వాక్కుగాను అగును. అందువలన (ప్రపంచము తేజోబన్మాత్మకమని 
శుతిమతము. 


శ్లో లోహితాజ్జాయతే మాంసం మేదో మాంససముద్భవమ్‌। 
మేదసో౭_స్టీని జాయన్తే మజ్జా చా౭_స్థిసముద్భవా।। 40 
ప్రతిపదార్థము:- లోహితాత్‌=రక్తమునుండి, మాంసమ్‌=మాంసము, జాయతే=పుట్టును, 
మాంస=మాంసమునుండి, సముద్భవమ్‌=పుట్టినది, మేదః=క్రొవ్వు, మేదసః=క్రొవ్వు నుంచి, 
అస్థీని=ఏముకలు, జాయంతే=పుట్టును, మజ్జా=మూలగ, అస్థి =ఎముకలనుంచి, 
సముద్భవా=పుట్టును. 
తాత్సర్యము: - రక్తమునుండి మాంసము, మాంసమునుండి క్రొవ్వు, క్రావ్వునుంది ఎముకలు, 
వాటినుంచి “మూలగి ఏర్పడును. 
శ్లో॥ నాడ్యోం పి మాంససంఘాతాచ్చుక్రం మజ్జాసముద్భవమ్‌। 
వాతపిత్తకఫాశ్చాత్ర ధాతవః పరికీర్తితాః॥ 41 


72 


144 శ్రీశివగీతా - నవమో౭_ధ్యాయః 


ప్రతిపదార్థము: - మాంస=మాంసముయొక్క సంఘాతాత్‌=సమూహమునుండి, నాడ్యోపి= 
నాడులు పుట్టును, శుక్రమ్‌=వీర్యము, మజ్ఞా=మూలగనుండి సముద్భవమ్‌=పుట్టును, 
అత్ర=ఇందులో, వాత=వాతము, పిత్త=పిత్తరసము, కఫాశ్చ=కఫములున్ను, ధాతవః= 
ధాతువులుగా, పరికీర్తితాః =చెప్పబడినవి. 


తాత్సర్యము: - మాంససమూహమునుండి నాడులు, మజ్జనుండి వీర్యము పుట్టును. వాత 
పిత్త కఫములు మూడు ధాతువులుగా చెప్పబడినవి. 


శా దశాజ్టలిజలం జేయం రసస్యాజ్ఞలయో నవ। 
రక్తస్యా౭_ష్టా పురీషస్య సప్త స్యుః శ్లేష్మణశ్ళ షట్‌॥ 42 
ప్రతిపదార్థము: - జలమ్‌=నీరు, దశాంజలి=పది దోసిళ్ళ ప్రమాణముగానుండును. రసస్య= 
రసమునకు, అంజలయః=దోసిళ్ళు, నవ=తొమ్మిది ఉండును. రక్తస్య =రక్తమునకు, అష్టా= 
ఎనిమిది అంజలులుండును, పురీషస్య=మలమునకు, సప్త=ఏడు, స్యుః=ఉండును, శ్లేష్మణశ్చ 
=శ్లేష్మమునకు, షట్‌=ఆరు దోసిళ్ళుండును. 


తాత్పర్యము: - ప్రతిమనిషి దేహమునందును, జలము 10 దోసిళ్ళు, రసము 9 దోసిళ్ళు, 
రక్తము 8 దోసిళ్ళు, మలము 7 దోసిళ్ళు, శ్లేష్మము 6 దోసిళ్ళు ఉండును. 
శ్లో॥ పిత్తస్య పల్బ చత్వారో మూడ్రస్యానలయగస్త్రయః। 
వసాయా మేదసో ద్వౌ తు మజ్జా త్వనలిసంమితః। 
అర్జాన్లలిస్తథా శుక్రం తదేవ బలముచ్యతే॥ 43 


ప్రతిపదార్థము: -పిత్తస్య=పిత్తరసమునకు, పంచ=ఐదు దోసిళ్ళు, మూత్రస్య=మూత్రమునకు, 
చత్వారః=నాలుగు దోసిళ్ళు,వసాయాః=వసకు, త్రయః అజ్ఞులయః=మూడు దోసిళ్ళు, 
మేదసః=కావ్వుకు, ద్వా తు=రెండు దోసిళ్ళు, మజ్జా తు=మూలగ అయితే, అంజలి సమ్మితః 
=ఒక దోసిలితో సమంగా ఉండును. తథా=అట్లే, శుక్రమ్‌=వీర్యము, అర్థాంజలిః=1/2 
దోసిలి ఉండును, తదేవ=అదే, బలమ్‌=బలమని, ఉచ్యతే=చెప్పబడును. 
తాత్సర్యము:- పైత్యరసము 5 దోసిళ్ళు, మూత్రము 4 దోసిళ్ళు, వస 3 దోసిళ్ళు, 
మూలగ 1 దోసిలి, వీర్యము 1/2 దోసిని ఉండును. అదే “బలం” అని పిలువబడును. 
శా అసన్థ్నాం శరీరే సంఖ్యా స్యాత్‌ షష్టి యుక్తం శతత్రయమ్‌। 
జలజాని కపాలాని రుచకాస్తరణాని చ। 
నలకానీతి తాన్యాహుః పజ్బధాస్థీని సూరయః॥ 44 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 145 


ప్రతిపదార్థము: - శరీరే=శరీరమునందు, అస్థ్నామ్‌ =ఎముకలయొక్క సంఖ్యా=లెక్క 
షష్టియుక్తమ్‌ =60తో గూడిన, శతత్రయమ్‌=300, స్యాత్‌=అగును, జలజాని=పద్మములు, 
(వలయాకారాలు), కపాలాని=కపాలములు, రుచకాః=మెరిసే దంతములు, తరుణాని 
చ=తరుణములు, నలకాని=(మిగిలిన ఎముకలు) నలకములు, ఇతి=అని, తాని=ఆ, 
అస్థీని=ఏముకలను, సూరయః=పండితులు, పంచధా=ఐదు విధములుగా, ఆహుః=చెప్పు 
చున్నారు. 

తాత్సర్యము: - శరీరమునందలి ఎముకల సంఖ్య 360. అవి జలజములు, కపాలములు, 
రుచకములు, తరుణములు, నలకములు అని ఐదు విధములు. దీని వివరణ శివగీతా 
తాత్పర్య ప్రకాశిక నుంచి ఇచ్చుచున్నాను. 


1) జలజాని = పాదపార్శ్వపృష్టములందున్న వలయములు. 
2) కపాలాని = తాలు, జాను, నితంబ, అంస, గండ, శంఖ శిరస్సుల 
ఎముకలు. 
కి)ిరుచకాః = దంతములు. 
4) తరుణాని = ముక్కు, చెవి, మెడ, కనులు, కేశాలు. 
5) నలకాని = _శేషములు, మిగిలిన ఎముకలు. 
శ్లో ద్వే శతే స్వస్థిసన్టీనాం స్యాతాం తత్ర దశోత్తరే। 
రౌరవాః ప్రసరాః స్మన్ధసేచనాః స్యురులూఖలాః॥। 45 


ప్రతిపదార్థము: - తత్ర=ఎముకలలో, అస్థి=ఎముకల, సంధీనామ్‌=సంధులయొక్క, దశోత్తరే 
=పది ఎక్కువగాగల, ద్వే=రెండు, శతే=వందలు, స్యాతామ్‌=ఉండును, రౌరవాః= 
రౌరవములు, ప్రసరాః=ప్రసరములు, స్మంధసేచనాః=స్మంధసేచనములు, ఉలూఖలాః= 
ఉలూఖలములు, స్యుః=ఉండును. 


తాత్పర్యము: - అస్థి సంధాలు 210 ఉండును. అవి 8 రకములు. వాటి పేర్లు రౌరవములు, 
ప్రసరములు, స్మంధసేచనములు, ఉలూఖలములు - (తదుపరి పద్యంతో అన్వయము) 


శ్లో  సముద్గా మణ్దకాః శంఖవర్తా వాయసతుణ్దకాః। 
ఇత్యష్టధా సముద్దిష్టాః శరీరేష్వస్థిసన్థయః॥ 46 
ప్రతిపదార్థము: - సముద్దాః=సముద్దములు, మండకాః=మండకములు, శంఖావర్తాః= 
శంఖావర్తములు, వాయసతుండకాః=వాయసతుండములు, ఇతి=అని, శరీరేషు=దేహము 
లందు, అస్థిసంధయః=ఎముకలసంధులు, అష్టధా=ఎనిమిది విధములుగా, సముద్దిష్టాః 
=చెప్పబడినవి. 


783 


146 శ్రీశివగీతా - నవమో౭_ధ్యాయః 


తాత్పర్యము: - సముద్గములు, మండకములు, శంఖావర్తములు, వాయసతుండములు, 
అని దేహములందు, ఎముకలసంధులు, ఎనిమిది విధములుగా చెప్పబడినవి. 
1) గౌరవ/కోరక = గుంటగల ఎముకలు (జాను, గుల్భ, అంగుళి) 
2) ప్రసర/ప్రతర గ్రీవ, వెన్ను. 
8) స్మృంధసేచన/ 


నున్నసేవని/ 
తుందసేచన = మూర్ధ, కటి, కపాలములోవి. 
4) ఉలూఖల = (గ్రీవా-తోలువంటి, దంత, తిరుగుడు ఎముకలు 
(బంతి కీలు) 
ర్‌ సముద్ర/సముద్గ = అంస, నితంబములోవి (సంపుటాకారములు) 
6) మండల/మండక = హృదయ, నేత్ర 


7) శంఖావర్త = చెవిలోని శృంగాటకం 
రి) వాయసతుండక/ 
కాకతుండ = దవడలు మొదలైనవి. 


శా సార్థకోటి త్రయం రోమ్లాం శృశ్రుకేశాస్త్రిలక్షకాః। 
దేహస్వరూపమేవం తే ప్రోక్తం దశరథాత్మజ!॥ 47 
ప్రతిపదార్థము: - దశరథాత్మజ! =దాశరథీ!, రోవ్ఞామ్‌ =రోమములయొక్క సార్థకోటి త్రయమ్‌ 
=3 1/2 కోట్లు, శృశ్రుకేశాః=గడ్డమీసాల వెంట్రుకలు, ్రిలక్షకాః:=మూడు లక్షలు, 
ఏవమ్‌ =ఇట్లు, తే=నీకు, దేహస్వరూపమ్‌ =శరీర స్వరూపము, ప్రోక్తమ్‌ చెప్పబడినది. 
తాత్పర్యము: - రోమములు, 3 1/2 కోట్లు, శృశ్రుకేశములు 3 లక్షలు. దాశరధీ! ఈ 
విధముగా నీకు దేహస్వరూపమును వివరించితిని. 


శా తస్మాదసారో నాస్వేవ పదార్హో భువనత్రయే। 


దేహే౭_స్మిన్నభిమానేనన రకోపాయ బుద్ధయః॥ 48 
శ్లో; అహజ్మారేణ పాపేన క్రియన్తే హన్త! సాంప్రతమ్‌। 
తస్మాదేతత్స్వరూపం తు విబోద్ధవ్యం మనీషిణా॥। 49 


ప్రతిపదార్థము: - తస్మాత్‌=ఆ శరీరం కన్న అసారః=సారహీనమైన, పదార్థః=పదార్థము, 
భువనత్రయే=మూడు లోకములందు, నాస్వేవ =లేనేలేదు. అస్మిన్‌=ఈ, దేహే=శరీరము 
నందు, అభిమానేన=మమకారముతో, నరకోపాయ=నరకానికి ఉపాయమైన, బుద్ధయః 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 147 


= బుద్దులు, సాంప్రతమ్‌ =ఇపుడు, అహంకారేణ=అహంకారముచేత, పాపేన=పాపిచేత, 
క్రియంతే=చేయబడుచున్నవి. హంత=అయ్యో!, తస్మాత్‌=కనుక, మనీషిణా తు =బుద్ధిమంతుని 
చేత, ఏతత్‌=ఈ శరీరముయొక్క స్వరూపం =స్వరూపము, విబోద్ధవ్యమ్‌ =తెలిసికొనదగినది. 
తాత్పర్యము:- కనుక ఈ శరీరం కన్న తుచ్చమైన పదార్థం ముల్లోకములలో మటౌకటి 
లేదు. ఈ దేహం మీద అభిమానంతో, అహంకారంతో పాపి అయినవాడు నరక కారణమైన 
బుద్ధులను సంపాదించుచున్నాడు. కనుక విద్వాంసుడు, దీని తత్త్వము నెజుగవలెను. 
తద్ద్వారా దీనిపై విరక్తి కలిగి బాగుపడును. 

ఇతి శ్రీ పద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్తే 

శ్రీ శివరాఘవసంవాదే దేహస్వరూపవర్ణనం నామ నవమో౭_ ధ్యాయః॥ 


Kk xk x xk 


74 


148 
అథ దశమా9_ధ్యాయః 
జీవ స్వరూప వర్ణన యోగః 
శ్రీరామ ఉవాచ 
శ్లో భగవన్‌! కుత్ర జీవోల సౌ జనోర్డేహేవతిష్టతే। 
జాయతే వా కుతో జీవః స్వరూపం చాస్య కిం వద॥ 1 


ప్రతిపదార్థము: - భగవన్‌=ప్రభూ!, అసౌ=ఈ, జీవః=జీవుడు, జంతోః=జంతువుయొక్క 
దేహే=శరీరమున, కుత్ర=ఎచ్చట, అవతిష్టతే= ఉండును, కుతః=దేనినుంచి, జీవః=జీవుడు, 
జాయతేవా=పుట్టును? అస్య=ఈ జీవునియొక్క స్వరూపంచ=తత్త్వమున్ను, కిమ్‌=ఏమిటో? 
వద=చెప్పుము. 
తాత్సర్యము:- ప్రభూ! జీవుడు ప్రాణిశరీరమున ఎక్కడ ఉంటాడు? ఎలా పుట్లాడు? 
అతని తత్త్వం ఏమిటి? 
శ్లో॥ దేహాన్తే కుత్ర వా యాతి గత్వా వా కుత్ర తిష్టతి। 

కథమాయాతి వా దేహం పునర్నాయాతి వా వద॥। 2 
ప్రతిపదార్థము: - దేహాంతే=శరీరాంతమున, కుత్ర వా=ఎచ్చటికి, యాతి=పోవును, గత్వా 
వా=వెళ్ళి, కుత్ర=ఎచ్చట, తిష్టతి=ఉండును, పునః=మజల, దేహమ్‌=శరీరమును గూర్చి, 
కథం వా=ఎట్లు, ఆయాతి=వచ్చును, పునః=మటజల, నాయాతి వా=రాడా? వద=చెప్పుము. 


తాత్పర్యము: - శరీరాంతమున ఎచ్చటకు పోవును? వెళ్ళీ ఎచ్చట ఉండును? దేహమునకు 
వచ్చునా? మటల రాదా! ఈ సందేహములను సమాధానపజచుము. 


శ్రీ శివ ఉవాచ-శ్రీ శివుడు ఇట్లనెను. 


శ్లో _సాధుపృష్టం మహాభాగ! గుహ్యాత్‌ గుహ్యతరం హి యత్‌! 
దేవైరపి సుడుర్ణేయమిధ్హా ద్యైర్వా మహర్షిభిః॥ తి 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 149 


ప్రతిపదార్థము: -మహాభాగ!=మహాత్మా!,యత్‌=ఏది, గుహ్యాత్‌=రహస్యముకన్న గుహ్యతరమ్‌ 
=రహస్యమైనదియు, ఇంద్రాద్యైః=ఇంద్రుడు మొదలగు, దేవైరపి=దేవతలచేతను, మహర్షిభిః 
వా=మహర్షులచేత గాని, సుదుర్షయమ్‌ =తెలియరానిదో, తత్‌=అది, సాధు=చక్కగా, పృష్టమ్‌ 
=అడుగబడినది. 


తాత్సర్యము: - మహాత్తా! ఏది అత్యంత రహస్యమో, ఇంద్రాది దేవతలకు గాని, మహర్షులకు 
గాని అర్థముకానిదో ఆ విషయము నీవు అడిగావు. నీ ప్రశ్న బాగున్నది. 


శ్లో॥ _అన్యస్మై నైవ వక్తవ్యం మయా౭_పి రఘునన్హన। 
త్వద్భక్యాల_హం పరం ప్రీతో వక్ష్యామ్యవహితః శృణు॥ 4 


ప్రతిపదార్థము: - రఘునందన! =రాఘవా!, మయాపి= నాచేతగూడా, అన్యస్మె= =ఇతరునికి, 
నైవవక్తవ్యమ్‌= =చెప్పరానిదే, అహమ్‌=నేను, త్వత్‌=నీ, భక్యా=భక్తిచేత, పరమ్‌= =మిక్కిలి, 
ప్రీత=సంతోషించినవాడనై, వక్ష్యామి= =చెప్పుబోవుచున్నాను, అవహితః=సావధానుదవై, శృణు 
=ఏనుము. 


తాత్సర్యము:- రఘువీరా! ఇది ఎవరికీ చెప్పరానిది. నేను కూడా ఎవరికీ చెప్పరాదు. 
కాని నీ భక్తికి సంతోషించి చెప్పబోవుచున్నాను. సావధానుడవై వినుము. 
శా సత్యజ్ఞానాత్మకో9_ నన్తః పరమానన్దవి[గ్రహః। 
పరమాత్మా పరన్ఫ్యోతిరవ్యకో వ్యక్తకారణమ్‌॥ 5 
ప్రతిపదార్థము: - సత్య=సత్యము, జ్ఞాన=జ్ఞానము, ఆత్మకః=స్వరూపముగా గలవాదను, 
అనంతః=అంతములేనివాడను, పరమానంద =పరమానందమే, విగ్రహః=స్వరూపముగా 
గలవాడును, పరమాత్మా=శ్రేష్టాత్మయు, పరమ్‌=అతీతమైన, జ్యోతిః=జ్యోతియు, అవ్యక్తః 
=అస్పష్టుడును, అవ్యక్త=అస్పష్టమైన, అవ్యక్తమునకు, లేదా వ్యక్త=వ్యక్తమైన జగత్తునకు 
కారణమ్‌=కారణమైనవాడను. 
తాత్సర్యము: - సత్యజ్ఞానానందరూపుడు అనంతుడు, పరమాత్మ, పరంజ్యోతి, అవ్యక్తుడు, 
అవ్యక్తహేతువు అయినవాడు- 
శ్లో॥ నిత్యో విశుద్ధః సర్వాత్మా నిర్లేపోతల_ హం నిరన్షనః। 
సర్వధర్మవిహీనశ్చ న గ్రావ్యో మనసా9 పి చ॥ 6 
ప్రతిపదార్థము: - నిత్యః=నిత్యుడు, విశుద్ధః=శుద్దుడు, సర్వాత్మా=సర్వరూపుడు, నిర్లేపః= 
అసంగుడు, నిరంజనః=నిరంజనుడు, సర్వ=సకలమైన, ధర్మ=గుణములతో, విహీనశ్చ= 
రహితుడున్నుు మనసాపిచ=మనస్సుతో గూడా, నగ్రాహ్యః=గ్రహింపరానివాడును, అగు 
అహమ్‌=నేను. 


75 


150 శ్రీశివగీతా - దశమో౭_ధ్యాయః 


తాత్పర్యము: - నిత్యుడు, విశుద్దుడు, సర్వరూపుడు నిరంజనుడు, సర్వగుణ రహితుడు, 
మనస్సుకు గూడా అందనివాడును అయినది నేనే. 


శ్లో; నాల హం సర్వేన్టియ గ్రాహ్యః సర్వేషాం గ్రాహకోహ్యహమ్‌। 
జ్ఞాతాల_ హం సర్వలోకస్య మమ జ్ఞాతా న విద్యతే! 
దూరః సర్వవికారాణాం పరమాణ్వాదికస్య చ॥ 7 
ప్రతిపదార్థము: - అహమ్‌=నేను, సర్వేంద్రియ =సకలేంద్రియములచేత, గ్రాహ్యః=గ్రహింప 
దగినవాడను, న=కాదు, అహమ్‌=నేను, సర్వేషామ్‌=అందరికి, గ్రాహకోహి=గ్రహించు 
వాడను, సర్వలోకస్య=సమస్తలోకమునకు, అహమ్‌=నేను, జ్ఞాతా=ఎటిగినవాడను, మమ= 
నాకు, జ్ఞాతా=ఎరిగినవాడు, నవిద్యతే=లేడు, సర్వ=సకల, వికారాణామ్‌=మార్చులకు, 
పరమాణ్వాదికస్య చ=పరమాణువు మొదలైన వాటికిన్ని, దూరః=అతీతమైనవాడను. 


తాత్పర్యము: - నేను ఇంద్రియాలకు అందను. అన్నింటిని నేనే గ్రహింపగలను. సర్వ 
లోకమునకు నేను తెలియును. నాకు అందరు, అన్ని తెలుసు. సకలవికారములకు, 
పరమాణువునకున్ను నేను అతీతుడను. 


శ్లో; యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ। 
ఆనన్దం బ్రహ్మ మాం జ్ఞాత్వా న బిభేతి కుతశ్చన॥॥ 8 


ప్రతిపదార్థము: - వాచః=వాక్కులు, మనసాసహ=మనస్సుతో గూడా, అప్రాష్య=చేరలేక, 
యతః =దేనినుండి, నివర్తంతే=మజలునో, ఆనందమ్‌ =ఆ ఆనందస్వరూపమైన, బ్రహ్మ 
(బ్రహ్మము, మామ్‌ =నన్నుగా, జ్ఞాత్వా=ఎటిగి, కుతశ్చన =దేనినుంచి, న విభేతి=భయపడడు. 


తాత్సర్యము: - ఎవరిని వాజ్మనస్సులు చేరలేక ఆగి వెనుదిరిగి పోతాయో, ఆ ఆనందస్వరూప 
మైన బ్రహ్మమును నేనే అని ఎటిగినవాడు ఇక దేనికీ భయపడడు. 
శ్లో॥ యస్తు సర్వాణి భూతాని మయ్యేవేతి ప్రపశ్యతి। 
మాంచ సర్వేషు భూతేషు తతో న విజుగుప్పతే॥। 9 
ప్రతిపదార్థము: - యస్తు=ఎవడయితే, సర్వాణి=సమస్తములైన, భూతాని=భూతములు 
(జీవులు), మయ్యేవ=నాయందే ఉన్నవని, ప్రపశ్యతి=గమనించునో, సర్వేషు=సమస్తములైన, 
భూతేషు=జీవులయందు, మాంచ=నన్నును, ప్రపశ్యతి=గమనించునో అట్టివాడు, తతః 
వాటినుండి, న విజుగుప్పతే=అసహ్యపడడు. 


తాత్పర్యము: - ఎవడయితే సర్వభూతాలు నాయందే ఉన్నవని, నేను సర్వభూతములందు 
ఉన్నానని, గమనించినవాడు ఆ భూతములను అసహ్యించుకొనడు. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 151 


శ్లో యత్ర సర్వాణి భూతాని హ్యోత్మెవాభూద్విజానతః। 
కో మోహస్తత్ర కః శోక ఏకత్వమనుపశ్యతః॥ 10 
ప్రతిపదార్థము: -యత్ర=ఎవనియందు / ఎక్కడ, విజానతః జ్ఞానికి, సర్వాణి=సమస్తములైన, 
భూతాని =భూతాలు, ఆత్మైవ =ఆత్మయే, అభూత్‌ =అయ్యెనో, తత్ర=అచ్చట, ఏకత్వమ్‌= 
సర్వ్వైక్యమును, అనుపశ్యతః=గమనించువానికి, మోహః=అజ్ఞానము, ఈః=ఏది? శోకః= 
శోకము, కః=ఏది? 
తాత్పర్యము:- సమస్తభూతాలు ఎవని దృష్టిలో జ్ఞానియో, అట్టి ఏకాత్మజ్ఞానికి మోహం, 
శోకం ఎలా ఉంటాయి. అతనికి అంతా (బ్రహ్మమే. 
శా విష సర్వేషు భూతేషు గూఢోత్మా న (ప్రకాశతే! 
దృశ్యతే త్వగ్య్వ్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః॥ 11 
ప్రతిపదార్థము: -సర్వేషు=సమస్తములైన, భూతేషు=భూతములందు, గూఢోత్మా=గూఢముగా 
నున్న ఆత్మ, న ప్రకాశతే=బయటకు స్పష్టము కాదు, సూక్ష్మదర్శిభిః=సూక్ష్మవీక్షణము 
గలవారిచేత, సూక్ష్మయా=సూక్ష్మమైన, అ(గ్వయా='కొనిగల, బుద్ధ్యా తు=బుద్ధిచేతనైతే, 
దృశ్యతే=చూడబడును. 
తాత్పర్యము: - సమస్తభూతములయందు గూఢంగా ఉన్న ఆత్మ బయటకు స్పష్టం గాదు. 
సూక్ష్మదర్శనులైన మహాత్ములు నిశితమైన తమ కుశాగ్రబుద్ధితో ఆ పరమాత్మను కనుగొన 
గలరు. 
శ్లో; అనాద్యవిద్యయా యుక్తస్తథా ప్యేకో9_ హమవ్యయః। 
అవ్యాకృతబ్రహ్మరూపో జగత్మర్తా౭. హమీశ్వరః॥ 12 
ప్రతిపదార్థము: - అహమ్‌=నేను, అనాది=అనాది అయిన, అవిద్యయా =అవిద్యతో, యుక్తః 
=కూడియున్నవాడను, తథాపి=అయినా, ఏక=ఒక్కడనే, అవ్యయః=నాశములేనివాడను, 
అవ్యాకృత=ప్రపంచముగా మారని, బ్రహ్మరూపః=బ్రహ్మస్వరూపుడను. అహమ్‌=నేను, 
జగత్శరా=ప్రపంచ (ప్రష్టను, ఈశ్వరః=ఈశ్వరుడను. 
తాత్సర్యము: - అనాది అయిన అవిద్యతో కూడిన వాడను నేనే. అయినా అఖండ, అనంత 
పదార్థమును నేను. సృష్టికిముందున్న నిర్వికార బ్రహ్మపదార్థమునునేనే. మాయ ద్వారా 
జగత్మర్తగా అయినదీ నేనే. 
శ్తో॥ జ్ఞానమాత్రే యథా దృశ్యమిదం స్వప్నే జగత్రయమ్‌। 
తద్వన్మయి జగత్సర్వం దృశ్యతే స్తి విలీయతే। 
నానావిద్యాసమాయుకో జీవత్వేన వసామ్యహమ్‌॥ 13 


76 


152 శ్రీశివగీతా - దశమో౭_ధ్యాయః 


ప్రతిపదార్థము: - ఇదమ్‌=ఈ, జగత్రయమ్‌ =ముల్లోకములు, స్వప్నే=స్వప్నమునందు, జ్ఞాన 
మాత్రే=చైతన్యమునందు మాత్రమే, యథా=ఎలా, దృశ్యమ్‌కనబడునో, తద్వత్‌=అలానే, 
సర్వమ్‌ =సమస్తమైన, జగత్‌= ప్రపంచం, మయి=నాయందు, దృశ్యతే=కనబడును, అస్తి= 
ఉన్నది, విలీయతే=లయించును. నానా=అనేకమైన, అవిద్యా =అవిద్యలతో, సమాయుక్తః 
= కలిసినవాడనై, అహమ్‌=నేను, జీవత్వేన=జీవుడుగా, వసామి=ఉందెదను. 


తాత్సర్యము: - నిద్రపోవువానిలో ఏ ప్రపంచము ఉండదు. కనబడదు. అయినా కలలో 
సర్వదృశ్యాలు అనుభవానికి వస్తాయి. మన జ్ఞానంలోనే అన్ని పుడతాయి. కనబడతాయి. 
అలానే నాయందున్ను సర్వప్రపంచము ఉన్నది. కనబడుతున్నది. లయించుచున్నది. 
రకరకాల అవిద్యలతో లేదా ప్రత్యేక అవిద్యలతో నానా జీవులుగా నేను ఇందు కనబడు 
చున్నాను. 
శ్తో॥ పజ్బు కర్మేన్షియాణ్యేవ పణ్బ జ్ఞానేన్ధియాణి చ। 
మనోబుద్ధిరహజ్మారశ్చిత్తం చేతి చతుష్టయమ్‌। 
వాయవః పజ్బ మిలితా యాన్తి లిబ్గశరీరతామ్‌॥ 14 


ప్రతిపదార్థము: -పంచ=ఐదు, కర్మేంద్రియాణ్యేవ=కర్మేంద్రియాలే, పంచర్‌, జ్ఞానేంద్రియాణి 
చ=జ్ఞానేంద్రియములున్ను, మనః=మనస్సు, బుద్ధిః=బుద్ధి, అహంకారః =అహంకారము, 
చిత్తంచేతి=చిత్తమని, చతుష్టయమ్‌ =నాలుగు, వాయవః=వాయువులు, పంచ=ఐదు, 
మిలితాః=కలిసినవై, లింగశరీరతామ్‌ =లింగశరీరరూపమును, యాంతి=పొందును. 

తాత్పర్యము: - జ్ఞానేంద్రియాలు ఐదు, కర్మేంద్రియాలు ఐదు, మనోబుద్ధి అహంకార 
చిత్తములు నాలుగు, వాయువులు ఐదు- ఈ మొత్తం కలిసి 19 లింగశరీరముగా అగును. 


శ్లో; తత్రాః. విద్యా సమాయుక్తం చైతన్యం ప్రతిబిమ్బితమ్‌। 


వ్యావహారికజీవస్తు క్షేత్రజ్ఞః పురుషో౭_పి వా॥ 15 
శ్లో, స వివ జగతాం భోక్తానాద్యయోః పుణ్యపాపయోః। 
ఇహా౭ ముత్ర గతిస్తస్య జాగ్రత్స్వష్నాది భోక్తృతా॥ 16 


ప్రతిపదార్థము: - తత్ర=ఆ లింగశరీరమునందు, అవిద్యా=అవిద్యతో, సమాయుక్తమ్‌= 
కూడినదై, చైతన్యమ్‌ =చైతన్యము, ప్రతిబింబితమ్‌=ప్రతిబింబించినది, వ్యావహారిక జీవస్తు= 
వ్యావహారిక జీవుడయితే, క్షేత్రజ్ఞః=క్షేత్రజ్ఞడు, లేదా పురుషోపి వా=పురుషుడు, స ఏవ=ఆ 
జీవుడే, జగతామ్‌=ప్రపంచములయొక్కయు, అనాద్యయోః=అనాదులైన, పుణ్యపాపయోః 
=పుణ్యపాపములకున్ను, భోక్తా=అనుభవకర్త, తస్య=వానికే, ఇహ=ఈలోకమున, అముత్ర= 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 153 


పరలోకమున, గతిః=గతికలదు. తస్య=వానికే, జాగ్రత్‌=జాగరణయొక్క, స్వవ్న=స్వప్నము, 
ఆది=మొదలగువానియొక్క భోక్త తా=భోగిత్వం ఉన్నది. 


తాత్సర్యము:- అవిద్యాయుతమైన చైతన్యము ఆ లింగశరీరమున ్రతిబింబించును. 
దానివలన వ్యావహారికజీవుడు ఏర్పడుతాడు. వాడే క్షేతజ్ఞడైన పురుషుడు. వాడే 
పుణ్యపాపాలకు, లోకవిషయాలకు, అనుభవకర్త. వాడే జాగరణము స్వప్నము, ఇహ 
లోకము, పరలోకము అని రకరకాల అనుభవాలు పొందుతాడు. 


శ్లో; యథా దర్పణకాలిమ్నా మలినం దృశ్యతే ముఖమ్‌। 
తద్వదన్తఃకరణగైర్లో షైరాత్మా౭ పి దృశ్యతే॥ 17 
ప్రతిపదార్థము: - దర్చణ =అద్దముయొక్క కాలిమ్నా=ముటికిదనముతో, ముఖమ్‌=అద్దంలో 
ప్రతిబింబించిన ముఖము, మలినమ్‌=నల్లగా, యథా=ఎలా, దృశ్యతే=కనబడునో, తద్వత్‌= 
అలా, అంతఃకరణైః=అంతఃకరణమునందలి, దోషైః=దోషముచేత, ఆత్మాపి=అందు 
ప్రతిబింబించిన ఆత్మగూడా, దృశ్యతే =దోషయుక్తముగా కనబడుతున్నది. 


తాత్సర్యము:- ముఖము నిర్మలంగా ఉన్నా అద్దం మలినమైతే అందు ప్రతిబింబించిన 
ముఖం గూడా మలినంగా కన్పడుతుంది. అలానే లింగశరీరములోని అంతఃకరణంలో 
ప్రతిబింబించిన నిర్దోషమైన ఆత్మ దోషిగా, పాపిగా కన్పడుతుంది. 
శ్లో పరస్పరాధ్యాసవశాత్‌ స్యాదన్తఃకరణాత్మనోః। 

ఏకీభావాభిమానేన పరాత్మా దుఃఖభాగివ॥ 18 
ప్రతిపదార్థము: - అంతఃకరణ=అంతఃకరణముయొక్క, ఆత్మనోః =ఆత్మయొక్క పరస్పర= 
అన్యోన్యముయొక్క అధ్యాసవశాత్‌=ఆరోపణవలన, ఏకీభావ=ఒక్కటే అగుటయందలి, 
అభిమానేన =పట్టుదలచేత, పరాత్మాపరమాత్మ, దుఃఖభాగివ=దుఃఖితునివలె ఉన్నాడు. 


తాత్పర్యము: - అంతఃకరణంలో ఆత్మ(ప్రతిబింబించుటవలన అంతకరణం తానే ఆత్మను 
అనుకోవడం, ఆత్మ (జీవుడు) తాను అంతఃకరణాన్ని అని అనుకోవడం అధ్యాస. దీనివలన 
అంతఃకరణం - ఆత్మ. ఈ రెండు ఒక్కటిగానే అనిపిస్తాయి. దాంతో అంతఃకరణ ధర్మాలు 
ఆత్మమీద ఉన్నట్లు కనబడతాయి. అందువలన “ఆత్మ దుఃఖశాలి” లాగా కన్పడుతుంది. 


శ్లో॥ మరుభూమౌ జలత్వేన మధ్యాహ్నార్మమరీచికాః। 
దృశ్యన్తే మూఢచిత్తస్య న హ్యాగ్రాస్తాపకారకాః॥। 19 


ప్రతిపదార్థము: - మూఢచిత్తస్య=మూధునకు, మరుభూమౌ=ఎడమావియందు, మధ్యాహ్న 
మధ్యాహ్నపు, అర్మ=సూర్యునియొక్క, మరీచికాః=కిరణాలు, జలత్వేన =నీరుగా, దృశ్యంతే= 


77 


154 శ్రీశివగీతా - దశమో౭_ధ్యాయః 


కనబడును. కాని, ఆర్రాః=తడివి, నహి=కాదుగదా, పైగా, తాప=సంతాపమునకు, కారకాః 
హి=చేయునట్టివిగదా! 


తాత్పర్యము:- మధ్యాహ్న సూర్యుని కిరణాలు ఎండమావిలో బడి నీళ్ళు లాగా కనిపిస్తాయి. 
మూఢుడు దాన్ని నమ్ముతాడు. కాని అవి చల్లగా తగలకపోగా తాపాన్ని కలిగిస్తాయి. 


శ్లో తద్వదాత్మాం పి నిర్లేపో దృశ్యతే మూఢచేతసామ్‌। 
స్వాం. విద్యాఖ్యాత్మదో షేణ కర్త ఎత్వాదికధర్మవాన్‌! 20 
ప్రతిపదార్థము: - తద్వత్‌=అలాగే, నిర్లేపోపి=నిరంజనుడైనను, ఆత్మా=ఆత్మగూడా, స్వా 
విద్యాఖ్య=తన అవిద్య అను, ఆత్మదో షేణ =మనోదోషముచేత, కర్శృత్వ=కర్తృత్వము, ఆది= 
మొదలగు, ధర్మవాన్‌=ధర్మముగలదిగా, మూఢచేతసామ్‌=మూఢులకు, దృశ్యతే=కనబడును. 


తాత్పర్యము:- నిరంజనమైన ఆత్మగూడా అంతఃకరణంలో ప్రతిబింబించటంవలన 
దోషములు, కర్త ఎత్వాది ధర్మములున్నట్లు కనబడుతున్నాడు. ఎండమావిలో నీళ్ళులేవు. 
ఉన్నట్లు కనబడతాయి. అలానే ఆత్మలో గుణధర్మాలు లేవు. ఉన్నట్లు కనబడతాయి. కారణం 
అజ్ఞానం, (భ్రాంతి. అదే అవిద్య. 
శ్లో; తత్ర చాన్నమయే పిబ్లే హృది జీవో9_వతిష్టతే। 
ఆనభా(గ్రం వ్యాష్యదేహం తద్రువే9_వహితః శృణు॥ 21 
ప్రతిపదార్థము: - తత్ర చ=ఆ శరీరమున, అన్నమయే=అన్న జన్యమైన, పిండే=ముద్ద 
అయిన, హృది=హృదయమునందు, బీవః=జీవుడు, ఆనభఖాగ్రమ్‌ =గోళ్ళకొనలదాకా, దేహమ్‌ 
=శరీరమును, వ్యాష్య=వ్యాపించి, అవతిష్టతే= ఉండును. తత్‌=ఆ విషయమును, [బ్రువే= 
చెప్పెదను, అవహితః =శ్రద్ధగలవాడవై, శృణు=వినుము. 
తాత్పర్యము:- అన్నమయశరీరంలో హృదయమధ్యంలో జీవుడు సర్వశరీరము, గోళ్లదాకా 
వ్యాపించియుండును. ఆ విషయం వివరంగా చెప్తాను. శ్రద్ధగా వినుము. 
శ్లో॥ పురీతదభిదానేన మాంసపిణ్లో విరాజతే! 
నాభేరూర్థ్వమధః కణ్ఞాద్‌ వ్యాప్య తిష్టతి యః సదా॥ 22 
ప్రతిపదార్థము: - నాభేః=బొడ్డుకు, ఊర్చ్వమ్‌ =పైన, కంఠాత్‌ =కంఠమునుండి, అథః=క్రింద 
దాకా, వ్యాప్య=వ్యాపించి, యః=ఏది, సదా=ఎల్లపుడు, తిష్టతి=ఉండునో, సః=ఆ, మాంస 
పిండః=మాంస పేశి ఒకటి, పురీతత్‌=పురీతత్‌ అను, అభిధానేన=పేరుతో, విరాజతే= 
ప్రకాశించుచున్నది. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 155 


తాత్పర్యము: - నాభికి కంఠానికి మధ్యగా వ్యాపించిన మాంసభాగం ఒకటి ఉన్నది. 
దానిని “పురీతత్‌” అంటారు. 
శ్లో తస్య మధ్యే౭స్తి హృదయం సనాళం పద్మకోశవత్‌। 
అధోముఖం చ తత్రాస్తి సూక్ష్మం సుషిరముత్తమమ్‌। 
దహరాకాశమిత్యుక్తం తత్ర జీవో౭_ వతిష్టతే॥ 283 
ప్రతిపదార్థము: - తస్య=ఆ పురీతత్‌యొక్క మధ్య=మధ్యన, సనాళమ్‌=కాడతో కూడిన, 
హృదయమ్‌ =గుండె, పద్మకోశవత్‌=తామరమొగ్గవలె, అస్తి=కలదు, తత్ర=ఆ హృదయము 
నందు, అధోముఖం చ=దిగువముఖంగలదైన, సూక్ష్మమ్‌ =సూక్ష్మమైనదియు, ఉత్తమమ్‌ = 
గొప్పదియు అగు, సుషిరమ్‌=రంధ్రము, అస్తి=కలదు, దహరాకాశమితి=అది హృదయాకాశ 
మని, ఉక్తమ్‌= చెప్పబడినది, తత్ర=దానియందు, జీవః=జీవుడు, అవతిష్టతే=ఉండును. 
తాత్సర్యము: - “పృరీతత్‌” మధ్యంలో హృదయం ఉంటుంది. అది పద్మకోశంవలె అనగా 
తామర మొగ్గవలె ఉండును. దానిలో అధోముఖంగా ఒక 'రంధ్రద్వారంి ఉంటుంది. ఆ 
రంధ్రమునే 'దహరాకాశము” అందురు. అందులో జీవుడు భద్రముగా ఉండును. 
శా వాలాగ్రశతభాగస్య శతధా కల్పితస్య చ। 
భాగో జీవః స విజ్లేయః స చానన్తాయ కల్పతే॥ 24 
ప్రతిపదార్థము: - శతధా=నూరుభాగములుగా, కల్పితస్య చ=తయారుచేయబడిన, వాలాగ్ర= 
వెంట్రుక కొనయొక్క శతభాగస్య=నూరవభాగముయొక్క భాగః=ఒక్క భాగముగా, సః 
=ఆ, జీవః=జీవుడు, విజ్లేయః=తెలియదగినవాడు, స చ=అతడున్సు ఆనంతాయ= 
అనంతత్వమునకు, కల్పతే=చాలును. 
తాత్పర్యము:- వెంట్రుక కొనను 1000 భాగాలు చేస్తే అందలి ఒకభాగం వంటివాడు 
జీవుడు. అయినను ఆ జీవుడు అనంతుడే. వ్యాప్తి గలవాడే. 
శ్తో॥ కదమ్బృకుసుమోద్చుద్ధకేసరా ఇవ సర్వతః। 
ప్రసృతా హృదయాన్నాడ్యో యాభిర్వ్యాప్తం శరీరకమ్‌॥। 25 
ప్రతిపదార్థము: - కదంబకుసుమ=కడిమపూవునుండి, ఉద్బుద్ధ =నిక్కబొడిచికొన్న, కేసరాః 
+ఇవ =కింజల్మములవలె, నాడ్యః=నాడులు, పహృదయాత్‌=హృదయమునుండి, సర్వతః 
=అన్ని వైపుల, ప్రసృతాః=ప్రసరించినవి, యాఖభిః=వేటితో/వాటితో, శరీరకమ్‌ =శరీరము, 
వ్యాప్తమ్‌ = వ్యాపింపబడినది. 
తాత్పర్యము:- కడిమపూవునుండి కేసరములు వ్యాపించినట్లు హృదయమునుండి నాడులు 
చుట్టూ అన్నివైపుల వ్యాపించినవి. అవి శరీరమంతా వ్యాపించినవి. 


78 


156 శ్రీశివగీతా - దశమో౭_ధ్యాయః 


శ్లో; హితం ఫలం ప్రయచ్చన్తి యస్మాత్తేన హితాః స్మృతాః 
ద్వాసప్తతిసహ[సైస్తాః సంఖ్యాతా యోగవిత్తమైః॥। 26 
ప్రతిపదార్థము: - యస్మాత్‌=ఎందువలన, హితమ్‌=హితమైన, ఫలమ్‌ =ఫలితమును, 
ప్రయచ్చంతి=ఇచ్చునో, తేన=అందుచేత, హితాః=హితమైనవిగా, స్మ లతౌః=చెప్పబడినవి, 
తాః=అవి, యోగవిత్తమైః =యోగులచేత, ద్వాసప్తతిసహటై 8=72 వేలతో, సంఖ్యాతాః= 
లెక్నింపబడినవి. 


తాత్సర్యము: - ఆ నాడులు హితఫలాన్నిస్తాయి గనుక హిత నాడులు అందురు అవి 72 
వేలని యోగుల లెక్క 
శ్లో హృదయాత్తాస్తు నిషాన్తా యథార్మాద్‌ రశ్మయస్తథా। 

ఏకోత్తరశతం తాసు ముఖ్యా విష్వగ్వినిర్గతాః॥॥ 27 
ప్రతిపదార్థము: - అర్మాత్‌=సూర్యునినుండి, యథా=ఎలా, రశ్శ్మయః=కిరణములు వెడులునో, 
తథా=అలా, తాస్తు=ఆ నాడులు, హృదయాత్‌=హృదయమునుండి, నిష్మాంతాః=వెడలినవి, 
తాసు=వాటిలో, ముఖ్యా=ముఖ్యమైన, ఏకోత్తరశతమ్‌=101 నాడులు, విష్వగ్‌ =అన్నివైపుల, 
వినిర్ణతాః==బయలువెడలినవి. 


తాత్పర్యము:- సూర్యునినుండి కిరణములు వెడలినట్లు ఆ నాడులు హృదయము నుండి 
చుట్టు వ్యాపించినవి. వానియందు 101 నాడులు ముఖ్యమైనవి. అవి అన్నివైపుల 
వ్యాపించినవి. 
శ్లో ప్రతీన్టియం దశ దశ నిర్గతా విషయోన్ముఖాః। 

నాడ్యః కర్మాది హేతూత్తాః స్వష్నాదిఫలభుక్తయే॥ 28 
ప్రతిపదార్థము: - ప్రతీంద్రియమ్‌ =ప్రతి ఇంద్రియానికి, దశదశ=10-10 చొప్పున, నిర్గతాః 
=వెడలినవియు, విషయ =విషయములవైపు, ఉన్ముఖాః=అభిముఖమైనవియు, కర్మాది=కర్మ 
మొదలగు, హేతు =కిరణములతో, ఉత్భాః=లేచినవియు అగు, నాడ్యః=నాడులు, స్వష్నాది= 
కలమొదలగు, ఫల=ఫలితములయొక్క భుక్తయే =భోగము కొజకు, భవంతి=అగును. 


తాత్పర్యము:- 101 నాడులు ప్రతి ఇంద్రియానికి (కర్మ-జ్ఞాన=10) 10 చొప్పున 
10x10గా పంచబడినవి. ఇవి జీవులు విషయాలను అనుభవించటానికి అభిముఖంగా 
ఉంటాయి. కర్మ మొదలగు రకరకాల హేతువులవలన ఈ నాడులు ప్రవర్తించును. 
వీనివలన స్వప్పంలోను, జాగరణంలోనూ ఫలితాలు అనుభవానికి వచ్చును. 
శ్తో॥ వహన్యమ్ఫో యథా నద్యో నాద్యః కర్మఫలం తథా 
అననైైకోర్ధ్యగా నాడీ మూర్ధపర్యన్తమన్షసా॥ 29 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 157 


శ్లో సుషుమ్నేతి సమాదిష్టా తయా గచ్చన్విముచ్యతే। 

తత్రావస్థితచైతన్యం జీవాత్మానం విదుర్చుధాః॥ 30 
ప్రతిపదార్థము:- నద్యః=నదులు, యథా=ఎలా, అంభః=నీటిని, వహంతి=మోయునో, 
తథా=అలా, నాద్యః=నాడులు, కర్మఫలమ్‌ =కర్మఫలమును, వహంతి=మోయుచుండునో, 
అనంతా =అంతములేనిదై, అంజసా=నేరుగా, మూర్ధపర్యంతమ్‌ =మాడుదాకా, ఊర్ధ్వగా= 
పైకి పోవునదియు, ఏకా=ఒక్కటే అయిన నాడి, సుషుమ్నేతి=సుషుమ్నా అని, సమాదిష్టా= 
చెప్పబడినది, తయా=ఆనాడిచేత, గచ్చన్‌=పోవు జీవుడు, విముచ్యతే =ముక్తుడగును, 
తత్ర=ఆనాడియందు, అవస్థిత=ఉన్న చైతన్యమ్‌=చైతన్యమును, బుధాః=పండితులు, 
జీవాత్మానమ్‌ =జీవాత్మనుగా, విదుః=భావింతురు. 


తాత్పర్యము: - నదులలో నీరు ప్రవహించినట్లు నాడులలో కర్మఫలము ప్రవహించును. 
అందులో ఒక “నాడి” శరీరమునందు, మిగిలినవాటివలె ఆగకుండా మాడువజకు 
ఊర్థ్వముఖముగా (ప్రవహించును. ఆ నాడిని “సుషుమ్న” అందురు. దాని ద్వారా గతించు 
యోగి ముక్తుడు కాగలడు. అందలి చైతన్యమును “జీవాత్మ” అందురు. 
శో యథా రాహురదృశ్యోల పి దృశ్యతే చన్రమణ్దలే। 

తద్వత్సర్వగతో౭_ ప్యాత్మా లిజ్గదేహే హి దృశ్యతే॥ 81 
ప్రతిపదార్థము: -అద్భశ్యోల పి=కనబడనివాడైనను,రాహుః=రాహువు, యథా =ఏ విధముగా, 
చం[ద్రమండలే=చం[ద్రమండలమునందు, దృశ్యతే=గ్రహణ సమయమున (గ్రహణాన్ని 
బట్టి గ్రాసకర్తగా) కనబడునో, తద్వత్‌=అట్లే, ఆత్మఆత్మ, సర్వగతోపి =సర్వవ్యాప్తమైనను, 
లింగదేహే=లింగశరీరమునందు, దృశ్యతే హి=కనబడును గదా! 


తాత్పర్యము:- రాహుగ్రహం కంటికి కనబడకపోయినా, చంద్రాదిగ్రహణాలలో 'గ్రాసి 
రూపంగా కనబడినట్లు సర్వవ్యాప్తమైన ఆత్మ లింగదేహము నందున్నట్లు తెలియును. 


శ్లో యథా ఘటే నీయమానే ఘటాకాశో9 పి నీయతే। 
తద్వత్సర్వగతో౭_ ప్యాత్మా లిజ్ఞదేహే వినిర్గతే। 
నిశ్చలః పరిపూర్ణోత పి గచ్చతీత్యుపచర్యతే॥ 32 
ప్రతిపదార్థము: - ఘటే=కుండ, నీయమానే =కొనిపోబడుచుండగా, ఘటాకాశోపి=కుండ 
లోని ఖాళీ ప్రదేశముగూడా, యథా=ఎలా, నీయతే =తీసికొనిపోబడుచున్నదో, తద్వత్‌= 
అట్లే, సర్వగతోపి =సర్వగతమైనను, ఆత్మ=ఆత్మ, లింగదేహే=లింగదేహము, వినిర్గతే= 
బయటకు పోగా, నిశ్చలః=అచలము, పరిపూర్ణో౭_పి=పూర్ణమయినది ఐనప్పటికి, “గచ్చతి” 
పోవుచున్నది, ఇతి=అని, ఉపచర్యతే =ఆరోపింపబడుచున్నది. 


79 


158 శ్రీశివగీతా - దశమో౭_ధ్యాయః 


తాత్పర్యము:- కుండతోబాటు కుండలోని 'ఖాళీీ గూడా మనతో వస్తున్నట్లు అనిపిస్తుంది. 
కాని అది కుండయందు వ్యాపించిన ఆకాశమేతప్ప వేరుకాదు. అట్లే సర్వవ్యాప్తము, 
పూర్ణము, అచంచలము అయిన ఆత్మ లింగశరీరమునందున్ను వ్యాపించియున్నది. కాని 
లింగశరీరముపోగా ఆత్మ పోయినట్లు (బభ్రాంతిగా భావింవబడుచున్చది. అలా 
లింగశరీరమునం దాత్మ ఉన్నదంటున్నాము. 


శా జాగ్రత్మాలే యథా జేయమభివ్యక్తవిశేషధీః। 
వ్యాప్పోతి నిష్కియః సర్వాన్‌ భానుర్దశ దిశో యథా॥ తతి 


ప్రతిపదార్థము: - భానుః=సూర్యుడు, యథా=ఏ విధముగా జాగ్రత్మాలే=మెలకువ కాలమున 
దశ=పది, దిశః=దిక్కులను, వ్యాపించునో, అలాగున, జాగ్రత్మాలే=మెలకువకాలములో, 
యథా జ్ఞేయమ్‌=జ్లేయములనుబట్టి , అభివ్యక్త=స్పష్టమైన, విశేష=విశేషమైన, ధీః=బుద్ధిగల 
వాడై, నిప్మియః=క్రియారహితుడై అనగా సాక్షిగా, సర్వాన్‌=అన్ని విషయములను, వ్యాప్నోతి 
=వ్యాపించును. 


తాత్సర్యము: - ప్రాతఃకాలమున సూర్యు డుదయించి తానుగా ఎట్టి పనిచేయకుండగనే 
పది దిక్కులందు వ్యాపించును. అట్లే జీవుడున్ను తానుగా ఏ పనిచేయడు. అయినా 
మెలకువ కాలములో జ్లేయపదార్థమును బట్టి కావలసిన విశేషబుద్ధిగలవాడై (చెవికి వినే 
బుద్ధి, కంటికి చూచే బుద్ధి, కాలికి నడిచే బుద్ధి) దశేంద్రియములందు, వాటి విషయము 
లందు వ్యాపించును. అయినా జీవుడు తటస్టుడే. సక్రియంగా ఉండేవి అంతఃకరణము 
శరీరము మాత్రమే. అట్లే సూర్యుడుదయించితే చీకటి అదే పోతుంది. మన బుద్దులు 
ప్రకృతి స్వయంగా వికసిస్తాయి. అదంతా సూర్యుడు చేయడు. దీపం వెలుగుతుంది. 
మనం వెలుగులో చదువుకొంటాము. దీపం మన చదువుకు సాక్షి మాత్రమె. కర్త కారయిత 
మొదలగు లక్షణాలు దానికి లేవు. కాగా జీవుడు తటస్టుడు. సూర్యునివలె, దీపమువలె. 
అతని సన్నిధానమువలన మనలో “బుద్దులు” ఉదయించును. 


శ్లో నాడీభిర్భృత్తయో యాన్తి లిజ్ఞదేహసముద్భవాః। 
తత్తత్కర్మానుసారేణ జాగ్రద్భోగోపలబ్ధయే॥ 84 


ప్రతిపదార్థము: - తత్తత్‌=వారివారి, కర్మానుసారేణ=కర్మలను అనుసరించి, జాగ్రత్‌=జాగరణ 
దశలో, భోగ =కర్మఫలభోగముయొక్క ఉపలబ్దయే=ప్రాప్తికొబికు, వృత్తయః=వృత్తులు 
(ఫంక్షన్స్‌), లింగదేహ =లింగశరీరమునుండి, సముద్భవాః=ఉద్భవించినవై, నాడీభిః=నాడుల 
చేత, యాంతి=నడచును. 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా 159 


తాత్సర్యము: - జీవులయొక్క కర్మలను అనుసరించి జాగరణకాలములో కర్మఫలానుభవం 
ఇవ్వటానికి మానసిక ప్రవృత్తులు లింగదేహమున పుట్టి నాడుల ద్వారా ఇంద్రియములకు 
చేరును. 


శ్లో॥ ఇదం లిజ్ఞశరీరాఖ్యమామోక్షాన్న నివర్తతే! 

ఆత్మజ్ఞానేన నష్టేల_స్మిన్‌ సావిద్యే సశరీరకే। 

ఆత్మస్వరూపావస్థానం ముక్తిరిత్యభిధీయతే॥ కిర్‌ 
ప్రతిపదార్థము: - ఇదమ్‌=ఈ, లింగశరీరాఖ్యమ్‌=లింగశరీరమనునది, ఆమోక్షాత్‌=జ్ఞాన 
పూర్వకముక్తివచ్చుదాక, న నివర్తతే=మరలదు, ఆత్మజ్ఞానేన =ఆత్మస్వరూపజ్ఞానముచేత, 
అస్మిన్‌=ఈ లింగశరీరము, సావిద్యే=అవిద్యాసహితముగా, సశరీరకే=ఇం[ద్రియాది శరీర 
సహితముగా, నష్టే=నశించగా, ఆత్మ=ఆత్మయొక్క స్వూఅసలుదైన, రూప=రూపమునందు, 
అవస్థానమ్‌ =నిలిచియుండుట, ముక్తిరితి=ముక్తి అని, అభిధీయతే=చెప్పబడును. 


తాత్పర్యము:- ఈ లింగశరీరమనునది ఇంద్రియాలు, ప్రాణాలు, అంతకరణములతో 
ఏర్పడియున్నది. దీనియందు జీవుడుంటాడు. లింగశరీరము స్థూల శరీరం లాగా మాటికి 
నష్టంకాదు. ఇది నష్టం అయ్యేది ఒక్కసారే. అదీ జ్ఞానం వలన, ఇది నష్టమయితే మోక్షమే. 
దీనియందు చేరిన అవిద్య, ఈ శరీరమున్ను జ్ఞానంతో నశిస్తే ఇక మిగిలేది అందలి 
జీవుడు మాత్రమే. అదే స్వరూపజ్ఞానము. అదే మోక్షము. 
శ్లో॥ ఉత్పాదితే ఘటే యద్వద్ధటాకా శత్వమృచ్చతి। 
ఘటే నష్టే యథాకాశః స్వరూపేణా౭_వతిష్టతే॥ 86 


ప్రతిపదార్థము: - ఉత్పాదితే =పుట్టింపబడిన, ఘటే=కుండయందలి, ఆకాశః=ఆకాశము 
(ఖాళీ), యద్వత్‌=ఎలా, ఘటాకాశత్వమ్‌=ఘటాకాశము అను పేరును, బుచ్చతి=పొందునో, 
ఘటే=ఘటము, నష్టే=నష్టముకాగా, ఆకా ఈ=ఆకాశము (ఖాళీ), స్వరూ పేణ=సాధారణాకాశము 
గానే, అవతిష్టతే=మిగిలియుండునో, అలా లింగశరీరభంగం తర్వాత ఆత్మ తన స్వరూపంతో 
నిలిచియుండును. 


తాత్పర్యము: - లింగశరీరం ఏర్పడినపుడు అది సర్వవ్యాపి అయిన ఆత్మకు ఆవరణగా 
ఉంటుంది (కనబడుతుంది). లింగశరీరం జ్ఞానంవలన నష్టం అయితే “ఆత్మ మామూలుగా 
సర్వవ్యాపిగా కనబడును. ఎలాగ అంటే కుండ తయారైనచో ఆ కుండ ఆకాశమునకు 
కొంత ఆవరణ ఏర్పరచును. అందువల కుండలో “ఆకాశం” చేరియున్నట్లు మనం భావిస్తాం. 
కాని కుండ పగిలితే అక్కడ మిగిలే ఆకాశం మామూలు ఆకాశంలాగానే అయిపోతుంది. 
అదే ముక్తిలో జీవునిస్థితి. 


80 


160 శ్రీశివగీతా - దశమో౭_ధ్యాయః 


శో జాగ్రత్మర్మక్షయవశాత్‌ స్వప్నభోగ ఉపస్థితే। 

బోధావస్థాం తిరోధాయ దేహాద్యాశయలక్షణామ్‌!। 37 

శా కర్మోద్భావితసంస్మారస్తత్ర స్వప్పరిరంసయా। 

అవస్థాం చ ప్రయాత్యన్యాం మాయావీ వాత్మమాయయా॥ 38 

ప్రతిపదార్థము: - జాగ్రత్‌=జాగరణ సంబంధమైన, కర్శ=కర్మఫలముయొక్క, క్షయవశాత్‌= 
తరుగుదలవలన, స్వప్న=స్వప్నసంబంధమైన, భోగే=భోగము, ఉపస్థితే=సమీపింపగా, 
దేహాది=దేహము మొదలగు, ఆశ్రయ=ఆ[(శ్రయముగా ఉండే, లక్షణామ్‌ =లక్షణముగల, 
బోధావస్థామ్‌=జ్ఞానదశను, తిరోధాయ=తిరస్మరించి, కర్మ=పూర్వకర్శలచేత, ఉద్భావిత= 
పుట్టింపబడిన, సంస్మారః=కర్మఫలముగలవాడై, తత్ర=ఆ దశలో, స్వప్పడ=ని ద్ర/కలయొక్క, 
రిరంసయా =క్రీడావాంఛతో, మాయావీ=మాయికుడు / గారడీవాడు, ఆత్మ=తనయొక్క 
మాయయా=మాయచేత, అన్యామ్‌=మటౌక, అవస్థామ్‌=దశను (నిద్రను) ప్రయాతి చ= 
పొందును. 


తాత్పర్యము: - ప్రారబ్ధము రెండు విధములు 1) జాగరణలో అనుభవించేది, 2) స్వప్నంలో 
అనుభవించేది. అందు జాగరణంలో అనుభవించే ప్రారబ్ధం వరస అయిపోగానే స్వప్నంలో 
అనుభవించే దశవస్తుంది. అందువలన జీవుడు జ్ఞానదశనుంచి స్వప్న కీడాదశకు వెళ్తాడు. 
గారడీవాడు ఒక విషయము (ఐటమ్‌) పూర్తి అయిన పిదప రెండవ విషయమునకు 
వెళ్ళినట్లు జీవుడు స్వప్నదశానుభవానికి సిద్ధపడతాడు. 


శ్లో॥ ఘటాదివిషయాన్సర్వాన్‌ బుద్ధాదికరణాని చ। 

భూతాని కర్మవశతో వాసనామాత్రసంస్థితాన్‌! 
ఏతాన్పశ్యన్వయం జ్యోతిః సాక్ష్యాత్మా వ్యవతిష్టతే॥। 39 
ప్రతిపదార్థము: - కర్మవశతః=ప్రారబ్ధవశమువలన, వాసనామాత్ర=కేవల సంస్కార 
రూపంగా ఉన్న ఏతాన్‌=ఈ, సర్వాన్‌=సమస్తమైన, ఘటాది=ఘటము మొదలైన, విషయాన్‌ 
=విషయములను,బుద్దాది =బుద్ధి మొదలైన, కరణాని చ=సాధనములను, భూతాని=పంచ 
తన్మాత్రలను, పశ్యన్‌=చూచుచు, ఆత్మాఆత్మ, స్వయమ్‌ =స్వయముగా, జ్యోతిః=వెలుగుగా 

అయి, సాక్షీ=సాక్షిగా, వ్యవతిష్టతే=విడిగా ఉండును (ప్రత్యగాత్మ). 


తాత్పర్యము:- ఈ స్వప్నదశలో బుద్ధి మొదలగు సాధనాలు, ఘటాది పదార్థాలు భౌతికంగా 
ఉండవు. కర్మ వశమున మనస్సులో వాసనారూపంగా ఉంటాయి. కాని మనస్సు 
పనిచేయదు. వీటిని అన్నింటిని సాక్షిగా చూస్తూ ఆత్మయే స్వయంజ్యోతిగా అతీతంగా 
మిగిలి ఉంటుంది. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 161 


శ్లో అత్రాన్తఃకరణాదీనాం వాసనాద్వాసనాత్మతా! 
వాసనామాత్రసాక్షిత్వం తేన తత్ర పరాత్మనః॥ 40 


ప్రతిపదార్థము: - అత్ర=ఈ స్వప్నదశలో, అంతఃకరణాదీనామ్‌ =అంతకరణము మొదలగు 
వానియొక్క వాసనాత్‌ =సూక్ష్మనివాసమువలన, వాసనాత్మతా=సంస్మారరూపతవచ్చింది, 
తేన =అందుచేత, తత్ర=ఆస్వప్పదశలో, పరాత్మనః=పరమాత్మకు, వాసనామాత్ర=విషయ 
వాసనా మాత్రమునకు, సాక్షిత్వమ్‌ =సాక్షిగా ఉండటం వచ్చింది. 


తాత్పర్యము:- స్వష్నదశలో అంతఃకరణాదులు సూక్ష్మరూపంగా ఉండును. ఒక 'వాసని 
లాగా ఉండును. పదార్థము లేకున్ననూ దానివాసన ఉన్నట్లు అత్యంత సూక్ష్మంగా 
క్రియారహితమై ఉండును. ఈ వాసనలకే పరమాత్మ సాక్షి ఆ దృశ్యములకు ఆయనయే 
దీపము. 


శ్లో వాసనాభిః ప్రపజ్బ్పోత్ర దృశ్యతే కర్మచోదితః। 
జాగ్రద్భూమౌ యథా తద్వత్‌ కర్తృకర్మ(క్రియాత్మకః॥ 41 


ప్రతిపదార్థము: - అత్ర=ఈ స్వప్నదశయందు, కర్మ=ప్రారబ్ధముచేత, చోదితః=(పేరేపింప 
బడిన, కర్తకర్మక్రియాత్మకః=కర్భ, కర్మ, క్రియాస్వరూపమైన, (ప్రపంచః= ప్రపంచము, 
జాగ్రద్భూమౌ యథాతద్వత్‌=జాగరణదశయందు లాగునే, వాసనాభిః=వాసనలచేత, దృశ్యతే 
=కనబడును. 


తాత్సర్యము:- ఈ దశలో వాసనారూప ప్రపంచము కనబడును. అది ప్రారబ్దమూలకము. 
అపుడనుభవించవలసిన సుఖదుఃఖాలు ప్రాప్తిస్తాయి. జాగరణదశలో లాగానే అందులోనూ 
కర్త, కర్మ క్రియ అన్ని కనిపిస్తాయి. 
శ్లో॥ నిశ్శేషబుద్ధిసాక్ష్యాత్మా స్వయమేవ ప్రకాశతే! 

వాసనామాత్రసాక్షిత్వం సాక్షిణః స్వాప ఉచ్యతే॥। 42 
ప్రతిపదార్థము: - నిశ్శేష=అన్నిరకాల, బుద్ధి=బుద్దులకు, సాక్షీ=సాక్షిఅయిన, ఆత్మ=ఆత్మ, 
స్వయమేవ=స్వయముగానే, ప్రకాశతే=ప్రకాశించును, సాక్షిణః=సాక్షికి, వాసనామాత్ర= 
వాసనలకు మాత్రమే, సాక్షిత్వమ్‌=సాక్షియగుదశ, స్వాపః=నిద్ర అని, ఉచ్యతే =చెప్పబడు 
చున్నది. 
తాత్పర్యము:- సకల బుద్ధులకు ఆత్మ సాక్షి అది స్వయం జ్యోతి. దానికి ఇతర ప్రకాశము 
అవసరం లేదు. కాని ప్రపంచానికి “ఆత్మ అవసరం. స్వప్నంలో వాసనా ప్రపంచానికి 
ఆత్మ సాక్షి ఆ స్థితినే “స్వప్నం, స్వాపం, నిద్ర అంటాము. 


81 


162 శ్రీశివగీతా - దశమో౭_ధ్యాయః 


శ్లో భూతజన్మని యద్భూతం కర్మతద్వాసనావశాత్‌। 
నేదీయస్తాద్వయస్యాద్యే స్వప్నం ప్రాయః ప్రపశ్యతి॥। 43 
ప్రతిపదార్థము:- భూత=గడచిన, జన్మని=జన్మయందు, యత్‌=ఏ, కర్మ=ప్రారబ్ధము, 
భూతమ్‌=జరిగినదో, తత్‌=దానిని, వాసనావశాత్‌=ఆ సంస్కారము వశమున, నేదీయస్త్వాత్‌ 
=దగ్గరిదగుటవలన, ఆద్యే=తొలి, వయసి=వయస్సులో, ప్రాయః=బహుశః, స్వప్నమ్‌= 
కలగా, ప్రపశ్యతి=చూచును. 


తాత్పర్యము:- గడచిన జన్మలోని అనుభవం వాసనగా లింగశరీరాన్ని బట్టి ఉంటుంది. 
అది దగ్గరగా ఉండటంవలన తొలివయసులో కలి గా అనుభవంలోకి వస్తుంది. 


శ్లో మధ్యే వయసి కార్మశ్యాత్‌ కరణానామిహార్డితాత్‌। 
వీక్లతే ప్రాయశః స్వప్నం వాసనాకర్మణోర్వశాత్‌॥ 44 


ప్రతిపదార్థము: - మధ్య=మధ్యదైన, వయసి=యౌవనమునందు, కరణానామ్‌ =సాధనము 
లైన, ఇంద్రియాదులయొక్క కార్మశ్యాత్‌=కారిన్యమువలన, ఇహ=ఈ జన్మలో, ఆర్టితాత్‌= 
సంపాదింపబడిన దానినుండి, వాసనా=వాసనయొక్క కర్మణోః=కర్మలయొక్క వశాత్‌= 
వశము వలన (వాసనాబలమువలన), ప్రాయశఈ=బహుశః=, స్వప్నమ్‌ =కలను, వీక్షతే= 
చూచును. 


తాత్పర్యము: - మధ్యవయస్సులో ఇంద్రియాలు కఠినం అవుతాయి. పూర్వజన్మవాసనలను 
గ్రహించే మృదుత్వం ఉండదు. అప్పటి జన్మలో ఆర్జించిన చరిత్రనుండి / అనుభవం 
నుండి స్వప్నాలు వస్తాయి. దానికైనా కారణం, వాసన, ప్రారబ్ధము అనే చెప్పాలి. 


శ్లో యియాసుః పరలోకం తు కర్మవిద్యాదిసంభృతమ్‌। 

భావినో జన్మనో రూపం స్వప్న ఆత్మా ప్రపశ్యతి॥ 45 
ప్రతిపదార్థము: - ఆత్మా=జీవుడు, కర్మ=కర్మలచేత, విద్య=విద్యల (మంత్రాదులుచేత, ఆది 
సంభృతమ్‌ =మొదలగువానిచేత సంపాదింపబడిన,పరలోకమ్‌ =పరలోకమును, యియాసుస్తు 
=పోదలచినవాడైతే, భావినః=రాబోవు, జన్మనః=జన్మకు సంబంధించిన, రూపమ్‌ = 
రూపమును, స్వప్నే= స్వప్నమున, ప్రపశ్యతి=చూచును. 
తాత్పర్యము: - పరలోక గమనందగ్గరపడినపుడు అనగా మలివయసులో ఆ జన్మలో 
చేసిన కర్మ, ఉపాసనాదులవలన రాబోవు లోకమునకు సంబంధించిన జన్మ, అప్పటి 
రూపము - వీటిని జీవుడు కలలో చూచును. 


శ్లో॥ యద్వత్రపతనాచ్చ్వేనః శ్రానో గగనమజ్బలే। 
ఆకుంచ్య పక్షౌ యతతే నీడే నిలయనాయనీః॥ 46 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 163 


ప్రతిపదార్థము: - గగనమండలే =ఆకాశమండలమునందు, ప్రపతనాత్‌=బాగా ఎగురుట 
వలన, (శ్రాంతః=అలసిన, శ్యేనః=దేగ, పక్షా=రెక్కలను, ఆకుంచ్య=ముడిచి, నీడ=గూటి 
యందు, నిలయనాయనీః =ఒదుగుటను కోరినదై, యద్వత్‌=ఎలా, యతతే=ప్రయత్నించునో 
అలా (తదుపరి శ్లోకముతో అన్వయము). 


తాత్సర్యము:- ఆకాశంలో చాలాసేపు ఎగిరిన డేగ శ్రమతో అలసి తన గూటిలోకి 
చేరటానికి ఎలా రెక్కలను ముడిచి ప్రయత్నిస్తుందో అలా - 


శ్లో ఏవం జాగ్రత్స్వప్నభూమౌ (శ్రాన్త ఆత్మాభిసబ్బురన్‌! 
అపీతకరణగ్రామః కారణేనైతి చైకతామ్‌॥॥ 47 


ప్రతిపదార్థము: - ఏవమ్‌=ఈ డేగలాగానే, జాగ్రత్‌=జాగరణ, స్వప్న=నిద్రలయొక్క భూమౌ= 
దేశమందు, అభిసంచరన్‌=సంచరించుచు, (శాంతః=అలసిన, ఆత్మా=ఆత్ళ, అపీత=లయ 
మైన, కరణ=సాధనములైన ఇంద్రియాదులయొక్క గ్రామః=సమూహముగలవాడై, కారణేన 
చ=కారణశరీరముతో లేదా కారణమైన, పరమాత్మతో, ఏకతామ్‌ =ఐక్యమును, ఏతి= 
పొందును. 


తాత్పర్యము:- ఈ విధముగా అనగా డేగలాగానే జాగరణ స్వప్పదశలలో సంచరించి 
అలసిపోయిన ఆత్మ తన సాధనములను లయం చేసికొని కారణశరీరంతో లేదా 
పరమాత్మతో ఐక్యము చెందును. 
శ్లో! నాడీమార్గెరి సియాణామాకృష్యాదాయ వాసనాః 

సర్వం (గ్రసిత్వా కార్యం చ విజ్ఞానాత్మా ప్రలీయతే॥ 48 
ప్రతిపదార్థము: - ఇంద్రియాణామ్‌ =ఇంద్రియములయొక్క వాసనాః=వాసనలను, నాడీ 
మార్దెః=నాడీ మార్గములచేత, ఆకృష్య=లాగి, ఆదాయ=గ్రహించి, సర్వమ్‌=సమస్తమైన, 
కార్యం చ=కార్యమైన ప్రపంచ వ్యవహారమును, గ్రసిత్వా=మింగి, విజ్ఞానాత్మా=విజ్ఞానకోశవు 
ఆత్మ ప్రలీయతే=లీనమగును. 


తాత్చర్యము:- ఆత్మ క్రమముగా నాడీమార్గముల ద్వారా ఇంద్రియాలను ఆకర్షించి లోపలికి 
ముడుచుకొని, సమస్త ప్రపంచవ్యవహారములను మింగి లీనమగును. (తర్వాత శ్లోకంతో 
అన్వయము) - 
శా ఈశ్వరాఖ్యే౭_ వ్యాకృతే9_ థ యథా సుఖమయో భవేత్‌! 
కృత్న్నుప్రపజ్బవిలయస్తథా భవతి చాత్మనః॥ 49 
ప్రతిపదార్థము: - ఈశ్వరాఖ్యే=ఈశ్వరుడను పేరుగల, అవ్యాకృతే =అవ్యాకృతుడైన, (అనగా 


82 


164 శ్రీశివగీతా - దశమో౭_ధ్యాయః 


ప్రపంచంగా మారని) బ్రహ్మమునందు చేరి, యథా=ఏ విధముగా, సుఖమయః=సుఖమయ 
మైనవాడు, భవేత్‌=అగునో, తథా=అలా, ఆత్మనః =ఆత్మకు, కృత్స సమస్తమైన, ప్రపంచ = 
ప్రపంచముయొక్క విలయః=లయము, భవతి చ=అగును. 


తాత్పర్యము: - విజ్ఞానాత్మ అవ్యాకృతాత్మ అయిన ఈశ్వరునియందు లీనమగును. అపుడు 
జీవుడు సుఖమయుడగును. అంతటితో ఆత్మకు సర్వప్రపంచవ్యవహారము అస్తమించును. 
అదే “సుఖం”. అదే ఆనందము”. 


శ్లో॥ యోషితః కామ్యమానాయాః సంభోగాన్తే యథాసుఖమ్‌। 
స ఆననమయో బాహ్యో నాన్తరః కేవలస్తథా॥ 50 


ప్రతిపదార్థము: - కామ్యమానాయాః=కోరబడుచున్న యోషితః=స్తీయొక్క సంభోగ= 
కలయిక యొక్క అంతే=చివజ, యథా=ఎలా, సుఖమ్‌=సుఖం కలుగునో, అలా సుఖం 
కలుగును. ఆనందమయః=సుఖమయుదైన, సః=ఆ ఆత్మ, బాహ్యః=బయటి జ్ఞానం 
కలవాడు, న=కాదు, అంతరః=లోపలి జ్ఞానం కలవాడు, న=కాదు, తదా=అప్పుడు, 
కేవలః=కేవలము సుఖమాత్రుడే అగును. 


తాత్పర్యము:- తను కోరుకున్న స్త్రీతో సంభోగం తరువాత సుఖపరవశుడైన వ్యక్తి ఎలా 
బాహ్యపరిజ్ఞానము, అంతరంగ పరిజ్ఞానము లేకుండా - అనగా ఒళ్ళు మజచి, 
సుఖమాహ్రుడై ఉంటాడో, అదేవిధంగా నిద్రాపరవశుడైన “ఆత్మ / జీవుడు, సర్వ ప్రపంచ 
విలయంతర్వాత ఈశ్వరాభిన్నుడై బాహ్యాంతర పరిజ్ఞాన శూన్యుడగును. కేవలం ఆనంద 
రూపుడుగా మిగులును. (ఈ ఉపమానం వేదోక్తం కనుక తప్పు కాదు.) 


శ్లో ప్రాజ్ఞాత్మానం సమాసాద్య విజ్ఞానాత్మా తథైవ సః। 
విజ్ఞానాత్మా కారణాత్మా తథా తిష్టన్నథా౭_పి సః॥ 51 
శా అవిద్యాసూక్ష్మవృత్త్యానుభవత్యేవ సుఖం యథా 
అజ్ఞానమపి సాక్ష్యాదివృత్తిభిశ్చానుభూయతే॥ ర్‌2 
ప్రతిపదార్థము: - అవిద్యా=అవిద్యయొక్క సూక్ష్మవృత్యా=సూక్ష్మవృత్తికో, యథా=ఎలా, 
సుఖమ్‌=సుఖము, అనుభవత్యేవ =అనుభవించునో, తథా =అట్లే, అజ్ఞానమపి=అజ్ఞానము 
గూడా, సాక్ష్యాది=సాక్షి మొదలగు, వృత్తిభిశ్చ=వృత్తులచేతను, అనుభూయతే =అనుభవింప 
బడుచున్నది. 
తాత్సర్యము:- సుషుప్తిలో మనస్సు పనిచేయదు. కాని 'సుఖం” అనుభవానికి వస్తుంది. 
ఈ సుఖం మనలోని “అవిద్య” వలన తెలుస్తుంది. తెలిసికొనటం అనే క్రియ అవిద్యయొక్క 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 165 


వృత్తి. అట్లే అజ్ఞానము అనగా ఒళ్ళెరగనితనం, ఇతర ప్రపంచవ్యవహారం ఏమీ తెలియక 
పోవటం గూడా సాక్షివలన అవిద్యావృత్తివలన అనుభవానికి వస్తుంది. 


శ్లో; తథాహం సుఖమస్వాప్పం నైవ కిజ్బిదవేదిషమ్‌! 
ఇత్యేవం ప్రత్యభిజ్ఞాపి పశ్చాత్‌ తస్యోపపద్యతే॥ ర్‌తి 
ప్రతిపదార్థము: - తథా=అలానే, అహమ్‌=నేను, సుఖమ్‌=సుఖముగా, అస్వాప్సమ్‌ = 
పరుంటిని, కించిత్‌=కొంచెమైనను, నైవ అవేదిషమ్‌ =ఎజుగకపోతిని, ఇతి=అని, ఏవమ్‌ = 
ఈ విధముగా, ప్రత్యభిజ్ఞాపి =గుర్తింపున్సు, పశ్చాత్‌=ని ద్రలేచిన తర్వాత, తస్య=అతనికి, 
ఉపపద్యతే=కుదురును. 


తాత్పర్యము: - అందువలననే నిద్రలేచిన తర్వాత “నేను సుఖంగా నిద్రించితినొ అని 
నిద్రాసుఖానుభవము, నాకు ఒళ్ళు తెలియలేదు” అని అజ్ఞానానుభవము సరిపోతాయి. 
లేకపోతే మనస్సు పనిచేయనపుడు అనుభవాలు రావు గదా! కనుక సాక్షి అవిద్యావృత్తి 
- ఉన్నవి. అప్పుడే నిద్రలేచినవాని అనుభవం కుదురుతుంది. 
శ్లో॥ జాగ్రత్స్వ్వప్పసుషుప్తాఖ్యమేవేహాముత్ర లోకయోః। 
పశ్చాత్మర్మవశాదేవ విస్ఫులిజ్లా యథానలాత్‌। 
జాయన్తే కారణాదేవ మనోబుద్య్యాదికాని తు॥ ర్‌4 
ప్రతిపదార్థము: - ఇహ=ఈలోకము, అముత్ర=పరలోకము, లోకయోః=లోకసంధి - వీటికి, 
జా(గత్‌=జాగరణమని, స్వప్న=స్వప్నమని, సుషుప్తి=సుషుప్తి అని, ఆఖ్యమ్‌ =పేరుగలదు. 
పశ్చాత్‌ =నిద్రానంతరము, కర్మవశాదేవ =కర్మవలన, అన లాత్‌ =అగ్నినుంచి, విస్ఫులింగాః + 
యథా =రవ్వలవలె, కారణాదేవ=కారణ శరీరమునుండియే/ ప్రాజ్ఞనినుండియే, మనః 
=మనస్సు, బుద్ధి=బుద్ధి, ఆదికాని తు=మొదలైనవి, జాయంతే=పుట్టుచున్నవి. 


తాత్సర్యము:- జాగరణమును భూలోకంగాను, కలలను లోకసంధిగాను, సుషుప్తిని 
పరలోకంగాను - సంప్రదాయం చెబుతుంది. నిద్రానంతరము జాగరణ ప్రారబ్ధం తన 
పని మొదలు పెడుతుంది. ఆ ప్రారబ్ధంవలన నిప్పునుండి రవ్వలు వెలువడినట్లు, కారణ 
శరీరము నుండియే మనస్సు, బుద్ధి మొదలైనవి వచ్చును. 


శః; పయః పూర్ణో ఘటో యద్వన్‌ నిమగ్నః సలిలాశయే। 
తైరేవోద్ధత ఆయాతి విజ్ఞానాత్మా తథైత్యజాత్‌॥ ర్‌ర్‌ 
ప్రతిపదార్థము: - పయః=నీటి చేత, పూర్ణః=నిండిన, ఘటః=కుండ, సలిలాశయే =చెజువు 
నందు, నిమగ్గుః=మునిగినదై, యద్వత్‌=ఎలా, తైరేవ=ఆ నీటిచేతనే, ఉద్భ్రతః=ఎత్తబడినదై, 


83 


166 శ్రీశివగీతా - దశమో౭_ధ్యాయః 


ఆయాతి=వచ్చునో, తథా =అట్టే, విజ్ఞానాత్మా=విజ్ఞానాత్మ, అజాత్‌=పరమాత్మనుండి, 
ఏతి=వచ్చును. 
తాత్పర్యము: - నీళ్ళతో నిండిన కుండ మజల ఆ నీటివలననే పైకి తేలినట్లు, కారణములో 
మునిగిన ఆత్మ కారణమునుండియే / పరమాత్మనుండియే, మటల జాగరణపొందును. 
తద్ద్వారా విజ్ఞానాత్మ అతనితోపాటు బుద్ధిమయకో శమున్ను వచ్చును. 
శా విజ్ఞానాత్మా కారణాత్మా తథా తిష్టంస్తథాపి నః 

దృశ్యతే సత్సు తేష్వేవ నష్టేష్వాయాత్యదృశ్యతామ్‌! 56 
ప్రతిపదార్థము:- విజ్ఞానాత్మా=ఈ బుద్ధిమయకోశగతుడైన, ఆత్మయే, కారణాత్మా= 
కారణాత్మ, తథా=అట్లే, తిష్టన్‌ తథాపి=ఉన్నప్పటికీ, సః=ఆ కారణాత్మ, తేషు=ఆ అంతః 
కరణాదులు, సత్సు+ఏవ=ఉండగనే, దృశ్యతే=కనబడును, న ప్టేషు =అంతఃకరణాదులు 
లీనమైనపుడు, విజ్ఞానాత్మ, అదృశ్యతామ్‌ =అదర్శనమును, ఆయాతి=పొందును. 


తాత్పర్యము: - విజ్ఞానాత్మయే కారణాత్మ ఈ విజ్ఞానాత్మ అంతఃకరణాదులు పనిచేయునపుడు 
అనుభవానికి వస్తాడు అవి అదృశ్యమైనపుడు (సుషుప్తి) ఈయన అదృశ్యమై కారణాత్మగా 
నిలిచిపోతాడు. 


శ్లో॥ ఏకాకారో ర్యమా తత్తత్మార్యేష్వివ పరః పుమాన్‌! 
కూటస్టో దృశ్యతే తద్వద్గచ్భత్యాగచ్చ్భతీవ సః॥ ర్‌7 
ప్రతిపదార్థము: - ఏకాకారః=ఒక్కడే అయిన, అర్యమా=సూర్యుడు, తత్తత్‌=ఆయా, కార్యేష్యివ 
=కార్యములందువలె,పరః పుమాన్‌=పరమాత్మ,కూటస్థః=అతీతుడుగా, దృశ్యతే=కనబడును, 
సః=పరమాత్శ, తద్వత్‌=ఆ కార్యములందున్న సూర్యునివలై, గచ్చతీవ=కదలునట్లుండును, 
ఆగచ్చతీవ =వచ్చునట్లుండును. 


తాత్పర్యము: - సూర్యుడొక్కడే. కాని అనేక జలాశయములందు ప్రతిబింబించి, అనేకంగా 
కనబడతాడు. నీళ్ళనుబట్టి కదలినట్లు, మలినంగా ఉన్నట్లు కనబడతాడు. అలానే సర్వవ్యాపి 
అయిన “ఆత్మ” ఒక్కటే. అది అనేక శరీరాలయందు ప్రతిబింబించినట్లు కనబడును. 
శరీరాలనుబట్టి అది వస్తున్నట్లు, పోతున్నట్లు, పుడుతున్నట్లు, చస్తున్నట్లు కనబడును. 
అంతా (భ్రాంతి. 
శ్లో॥ మోహమాత్రాన్తరాయత్వాత్‌ సర్వం తస్యోపపద్యతే। 
దేహాద్యతీత ఆత్మాపి స్వయం జ్యోతిః స్వభావతః। 
ఏవం జీవస్వరూపం తే ప్రోక్తం దశరథాత్మజ॥। ర్‌ి 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 167 


ప్రతిపదార్థము:- మోహమాత్ర=అజ్ఞానము మాత్రమే, అంతరాయత్వాత్‌=అడ్డం కలవా 
డగుటవలన, తస్య=ఆత్మకు, సర్వమ్‌ =అంతా, ఉపపద్యతే=కుదురును, దేహాది=దేహం 
ఇంద్రియాలు మొదలైనవానికన్న అతీతః=దాటి ఉన్న, ఆత్మాపి=ఆత్మయును, స్వభావతః 
=స్వభావరీత్యా, స్వయమ్‌ =స్వయముగా వెలుగునట్టి, జ్యోతిః=వెలుగు, దశరథాత్మజ! = 
దాశరథీ!, తే=నీకు, ఏవమ్‌=ఈవిధముగా, జీవ =జీవునియొక్క స్వరూపమ్‌ =స్వరూపము, 
ప్రోక్తమ్‌ =చెప్పబడినది. 


తాత్పర్యము: - అజ్ఞానం అడ్డం ఉండటంవలన ఆత్మవిషయంలో అన్నీ చెల్లుతాయి. 

దేహాదికమునకు అతీతంగా ఉన్న ఆత్మ స్వయంజ్యోతి. పరంజ్యోతి. దాశరధీ! ఈవిధంగా 

నీకు జీవస్వరూపం వివరించాను. 

ఇతి శ్రీ పద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్తే 
శ్రీ శివరాఘవసంవాదే జీవస్వరూపవర్ణనం నామ దశమో౭_ ధ్యాయః॥। 


Kk చ Kk 


84 


168 
అథ ఏకాదశో9_ధ్యాయః 
జడవగతి నిరూపణ యోగః 
శ్రీ శివ ఉవాచ 
శ్లో॥ దేహాన్తరగతిం తస్య పరలోకగతిం తథా! 


వక్ష్యామి నృపశార్దూల! మత్తః శృణు సమాహితః 1 
ప్రతిపదార్థము:- తస్య=ఆ జీవునియొక్క దేహాంతర=ఇతర దేహముయొక్క గతిమ్‌= 
పొందుటను, తథా=అట్లే, పరలోక=పరలోకముయొక్క, గతిమ్‌=పొందుటను గూర్చి, 
వక్ష్యామి=చెప్పగలను, నృపశార్జూల! =రాజ్రేష్టా!, సమాహితః=సావధానుడవై, మత్తః=నా 
నుంచి, శృణు=వినుము. 


తాత్సర్యము:- రాజసింహా! రామా! జీవుని పరలోకగతిని, దేహాంతరప్రాప్తిని గూర్చి 
చెప్పెదను వినుము. 


శ్లో భుక్తం పీతం యదస్యత్ర తద్రసాదామబన్థనమ్‌। 
స్థూలదేహస్య లిజ్ఞస్య తేనైవ జీవధారణమ్‌॥ 2 
ప్రతిపదార్థము: - అత్ర=ఈలోకమున, భుక్తమ్‌=తినబడినది, పీతమ్‌=త్రాగబడినది, యదస్తి= 
ఏది గలదో, తత్‌=దానియొక్క రసాత్‌=రసమువలన, స్టూలదేహస్య=స్థూలదేహమునకు, 
లింగస్య=లింగశరీరమునకు మధ్య, ఆమ =జిగురుసంబంధమైన, బంధనమ్‌=లంకె 
ఏర్పడును. తేనైవ=ఆ లంకెతోనే, జీవ=జీవునియొక్క ధారణమ్‌=నిలిపి ఉంచుట జరుగును. 


తాత్సర్యము:- మన ఆహారమువలన మనస్సు మొదలైనవి త్రాగటంవలన ప్రాణము, 


మనః ప్రాణమువలన స్టూలశరీరయాత్ర - ఇలా ఈ రెండింటి మధ్య ఉన్న లంకెవలన 
దేహంలో జీవుడు నిలిచి ఉన్నాడు. 


శ్లో; వ్యాధినా జరయా వా౭ పి పీడ్యతే జాఠరో౭_నలః। 
శ్లేష్మణా తేన భుక్తాన్నం పీతం వా న పచత్యలమ్‌॥ 3 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 169 


ప్రతిపదార్థము: - వ్యాధినా=వ్యాధిచేతగాని, జరయావాపి=ముసలితనము చేతగాని, జాఠరః 
=జఠరాగ్నిసంబంధమైన, అనలః =అగ్నిి పీడ్యతే=పీడింపబడును. తేన=అందుచేత బలిసిన, 
శ్లేష్ణణా=కఫము కారణంగా, భుక్తాన్నమ్‌=తిన్న ఆహారమునుగాని, పీతం వా=త్రాగబడిన 
దానినిగాని, అలమ్‌=చాలినంతగా, న పచతి=వండదు. 


తాత్సర్యము: - జఠరాగ్ని ముసలితనమువలన గాని, వ్యాధివలన గాని సరిగాపనిచేయదు. 
అందువలన బలిసిన కఫమువలన శరీరంలో ఆహారపానీయాలు సరిగా జీర్ణము కావు. 


శ్లో; భుక్తపీతరసాభావాత్‌ తదా శుష్యన్తి ధాతవః। 
భుక్తపీతరసేనైవ దేహే లిమ్బన్తి వాయవః॥ 4 


ప్రతిపదార్థము: - భుక్త=ఆహారంయొక్క పీత=పానీయముయొక్క, రస=జీర్ణరసముయొక్క 
అభావాత్‌=లేమివలన, తదా=అపుడు, ధాతవః=ధాతువులు (7), శుష్యంతి=శుష్మించును. 
భుక్తపీత=ఆహారపానీయముల యొక్క రసేనైవ=రసముచేతనే, దేహే=శరీరమునందు, 
వాయవః=ప్రాణాపానాది వాయువులు, లింపంతి =వృద్ధిపొందును. 


తాత్సర్యము: - ఆహారపానీయాలరసమువలననే శరీరంలో వాయువులు పనిచేయును. 
లేనిచో వాటి పని అస్తవ్యస్తముగా నుండును. అందువలన ధాతువులకు అన్నపానీయ 
జీర్ణరసం అందదు. అందుచేత శరీరంలోని సప్త ధాతువులు క్షయించటం ప్రారంభమగును. 


శ్లో సమీకరోతి యత్తస్మాత్సమానో వాయురుచ్యతే। 


తదానీం తద్రసాభావాదామబన్థనహానితః॥। ర్‌ 
శ్లో॥ పరిపక్వరసత్వేన యథా గౌరవతః ఫలమ్‌। 
స్వయమేవ పతత్యాశు తథా లిజ్ఞం తనో ర్ర్వజేత్‌॥ 6 


ప్రతిపదార్థము: - సమీకరోతి=రసవాయువులను సమీకరించును, యత్తస్మాత్‌ =కనుక, 
వాయుః=సమీకరించు వాయువు,సమానః=సమానము అని, ఉచ్యతే =చెప్పబడును, తదానీమ్‌ 
=సమీకరించువేళ, తద్రస=ఆ అన్నపానరసములయొక్క అభావాత్‌=లోపమువలన, 
ఆమబంధన =జిగురుబంధముయొక్క హానితః=నష్టమువలన, పరిపక్వ=పండిన, రసత్వేన= 
రసముగల దగుటచే వచ్చిన, గౌరవతః=బలమువలన, ఫలమ్‌ =పండు, యథా=ఎలా, 
పతతి=పడునో, తథా=అలా, లింగమ్‌ =లింగశరీరము, ఆశు =శీఘ్రముగా, తనోః=శరీరము 
నుండి, వ్రజేత్‌=వెళ్ళును. 


తాత్పర్యము: - అన్నరసములను ధాతువులకు సమీకరించి పంచునది సమానవాయువు. 
అన్నరసంలేనపుడు ఆ వాయువు ఆ పని సరిగా చేయలేదు. అందువలన “జిగురుబంధం” 


85 


170 శ్రీశివగీతా - ఏకాదశో9_ ధ్యాయః 


బిగి తగ్గుతుంది. పండిన పండు బరువు ఎక్కువై చెట్టునుంచి పట్టువీడి రాలినట్లు లింగ 
శరీరము స్థూల శరీరమునుండి ఊడి పడును. 


శ్లో తత్తత్భానాదపాకృష్య హృషీకాణాం చ వాసనాః। 
ఆధ్యాత్మికాదిభూతాని హృత్పద్మే చైకతాం గతః॥। 7 


ప్రతిపదార్థము: - హృషీకాణామ్‌ =ఇంద్రియములయొక్క ఆధ్యాత్మిక=ఇంద్రియ సంబంధ 
మైన, వాసనాశ్చ=సంస్మారముల నున్ను, తత్తత్‌ స్థానాత్‌=ఆయా ఇంద్రియస్థానముల 
నుండి, అపాకృష్య=లాగి, హృత్ప్సద్మే=హృదయకమలమునందు, ఏకతామ్‌ =ఐక్యమును, 
గతః=పొందినవాదై. 


తాత్పర్యము: - విజ్ఞానాత్మ ఇంద్రియాలను వాటికి సంబంధించిన శబ్బాది విషయాలను, 
దృష్ట్యాది జ్ఞానమును నాడుల ద్వారా ఆయాస్థానములనుండి ఉపసంహరించి హృదయ 
పద్మమునందు వాటిని తనతో కలిపి కొనును. 


శ్లో  తత్రోర్ట్యగః ప్రాణవాయుః సంయుక్తో నవవాయుభిః। 
ఊర్చోచ్చ్వాసీ భవత్యేష తథా తేనైకతాం గతః॥ 8 


ప్రతిపదార్థము:- తత్ర=హృదయమునందు, ఊర్ద్వగః=ఊర్వ్వగతిగల, ప్రాణవాయుః=ప్రాణ 
వాయువు, నవ=తొమ్మిది, వాయుభిః:=వాయువులచేత, సంయుక్తః =కూడినదై, ఊర్హ్వ=పైకి, 
ఉచ్చాాసీ =నిట్టూర్చుగలది-ఎగశ్వాసగలది, భవతి=అగును, ఏషః=ఈ ప్రాణవాయువు, 
తథా=ఆ విధముగా, తేన=ఆ వాయువుతో, ఏకతామ్‌=ఐక్యమును, గతః=పొందెను. 


తాత్పర్యము:- ఊర్థ్వగతి అయిన ప్రాణవాయువు మిగిలిన నవ వాయువులతో కలిసి 
ఎగశ్వాసగా అగును. దానితో జీవుడు విజ్ఞానాత్మతో కలియును. 


శ్లో చక్తుషో వా౭_థ మూర్చ్నో వా నాడీమార్గం సమాథ్రితః। 

విద్యాకర్మ సమాయుకో వాసనాభిశ్చ సంయుతః। 

ప్రజ్ఞాత్మానం సమాశ్రిత్య విజ్ఞానాత్మాపసర్పతి॥ 9 
ప్రతిపదార్థము: - చక్షుషః=కంటి యొక్క, అథవా=లేదా, మూర్ధ్హ=తలయొక్క నాడీమార్గమ్‌= 
నాడీమార్గమును, సమాగితః=ఆ(శ్రయించినవాడై, విద్యా=విద్యలతోను, కర్మ=కర్మలతోను, 
సమాయుక్తః=కూడినవాడై, వాసనాభిశ్చ=సంస్మారములతోను, సంయుతః=కూడినవాడై, 
ప్రజ్ఞాత్మానమ్‌ =ప్రాజ్ఞాత్మను, సమాశ్రిత్య =కలిసి, విజ్ఞానాత్మా=విజ్ఞానాత్మ, అపసర్పతి= 
తొలగును. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 171 


తాత్పర్యము:- హృదయమునందు ఇంద్రియాలతో వాసనలతో కలిసిన విజ్ఞానాత్మ నేత్ర 
నాడి ద్వారా గాని, మూర్ధనాడి ద్వారాగాని ప్రాజ్ఞాత్మను కలిసి దేహమునుండి తొలగిపోవును. 
ఇది లింగదేహముతో సహా జీవుని నిష్మమణం. అనగా నిర్యాణము. 


శ్లో యథా కుంభో నీయమానో దేశాద్దేశాన్తరం ప్రతి॥ 10 
శ్లో ఖపూర్ణ ఏవ సర్వత్ర స ఆకాశో9 పి తత్ర తు 
ఘటాకాశాఖ్యతాం యాతి తద్వల్లిజ్ఞం పరాత్మనః॥ 11 


ప్రతిపదార్థము: - కుంభః=కుండ, దేశాత్‌=దేశమునుండి, దేశాంతరం (ప్రతి=మటౌక 
ప్రదేశమును గూర్చి, నీయమానః=తీసికొనిపోబడుచున్నదై, యథా=ఏ విధంగా, సర్వత్ర= 
అంతట, ఖపూర్ణ ఏవ=ఆకాశంతో నిండినదై మాత్రమే ఉండునో, సః=ఆ ఘటములోని, 
ఆకాశోపి=ఆకాశము కూడా, తత్రతు=అచ్చటనేయుండి, ఘటాకాశాఖ్యతామ్‌ =ఘటాకాశము 
అను పేరును, యాతి=పొందునో, తద్వత్‌=అట్లే, పరాత్మనః=పరమాత్మకు, లింగమ్‌ = 
లింగము అని పేరు వచ్చును. 


తాత్సర్యము:- కడవలోని ఖాళీప్రదేశము కడవతోపాటే ఉంటుంది, నడుస్తుంది. కడవ 
ఆకాశపూర్ణముగాను, ఆకాశం కడవలోని ఆకాశముగాను (ఘటాకాశమును) చెప్పబడును. అట్లే 
లింగశరీరము పరమాత్మతో నిండినది. పరమాత్మకు లింగము నివాసముగనే అనిపించును. 
లింగశరీరము చేరినచోటల్లా పరమాత్మగూడా ఘటాకాశమువలె చేరి నట్లుండును. 


శ్లో పునర్దేహాన్తరం యాతి యథా కర్మానుసారతః। 
అమోక్షాత్సబ్బురత్యేవం మత్స్యః కూలద్వయం యథా॥ 12 


ప్రతిపదార్థము: -పునః=మటిల, యథా=ఎప్పటి వలెనే, కర్మానుసారతః=కర్మను అనుసరించి, 
దేహాంతరమ్‌=మటోదేహమునుగూర్చి, యాతి=పోవును,మత్స్యః=చేప, యథా=ఏవిధముగా, 
కూలద్వయమ్‌ =రెండు తీరములను ఒరసికొని సంచరించునో, ఏవమ్‌=అట్లు, ఆ మోక్షాత్‌= 
మోక్షం వచ్చేదాక, సంచరతి =తిరుగును. 


తాత్సర్యము:- మహామత్స్యము నదిలోని ఉభయతీరములను తాకుచు నడిచినట్లు జీవుడు 
ఇహపరలోకములమధ్య జననమరణాలమధ్య సంచరించును. 
శ్తో॥ పాపభోగాయ చేద్గచ్చేద్యమదూతైరధిష్టితః। 
యాతనాదేహమాశ్రిత్య నరకానేవ కేవలమ్‌॥ 13 
ప్రతిపదార్థము: - పాప=పాపకర్మలయొక్క, భోగాయచేత్‌=అనుభవం కొజకయితే, యాతనా 
దేహమ్‌=యాతనలనుభవించగల శరీరమును, ఆభ్రిత్య=ఆశ్రయించి, యమదూతైః= 


86 


172 శ్రీశివగీతా - ఏకాదశోం ధ్యాయః 


యమదూతలచేత, అధిష్టిత=అధిష్టింపబడినవాడై, కేవలమ్‌=కేవలముగా, నరకానేవ=నరక 
లోకములగూర్చియే, గచ్చేత్‌ =వెళ్ళును. 


తాత్సర్యము: - పాపకర్మఫలానుభవమునకు వెళ్ళే జీవునకు యాతనాదేహము ఏర్పడును. 
యమదూతల రక్షణలో అతడు నరకలోకానికి మాత్రమే వెళ్ళును. 
శ్లో ఇష్టాపూర్తాది కర్మాణి యో9_నుతిష్టతి సర్వదా! 
పితృలోకం వ్రజత్యేష ధూమమాశ్రిత్య బర్హిషః॥। 14 
ప్రతిపదార్థము: -యః=ఎవడు, ఇష్ట=యజ్ఞము, పూర్తాది=ఇతర ధర్మకార్యములు మొదలైన, 
కర్మాణి=కర్మలను, సర్వదా=ఎల్లప్పుడు, అనుతిష్టతి=ఆచరించునో, ఏషః=వీడు, బర్జిషః 
=అగ్నియొక్క ధూమమ్‌=పొగను, ఆగ్రిత్య్వ=ఆశ్రయించి, పితృలోకమ్‌ =పితృలోకమును 
గూర్చి, వ్రజతి=వెళ్ళును. 


తాత్పర్యము: - యజ్ఞయాగాలు, దానధర్మాలు మొదలైన ధర్మకార్యములను అనుసరించిన 
వ్యక్తి అగ్నియొక్క ధూమమును ఆశ్రయించి పితృలోకమునకు పోవును. 
శ్లో ధూమాద్రాత్రిం తతః కృష్ణపక్షస్తస్మాచ్చ దక్షిణమ్‌। 

ఆయనం చ తతో లోకం పిత్యాణాం చ తతః పరమ్‌॥। 15 
ప్రతిపదార్థము: - ధూమాత్‌=ధూమమునుండి, రా(క్రిమ్‌=రా(త్రిని, తతః=దానినుండి, కృష్ణ 
పక్షమ్‌=కృష్ణపక్షమును, తస్మాత్‌ చ=దానినుండి, దక్షిణమ్‌ =దక్షిణమైన, అయనం చ= 
అయనమును, తతః=తర్వాత, పిత్యాణామ్‌ =పితృదేవతలయొక్క లోకం చ=లోకమును, 
తతః పరమ్‌ =ఆ తరువాత - 


తాత్పర్యము: - ధూమమునుండి కృష్ణపక్షము, దానినుండి దక్షిణాయనము, దానినుంచి 
పితృలోకమునకు వెళ్ళును. 
శ్తో॥ చనలోకే దివ్యదేహం ప్రాప్య భుజ్మే పరాం శ్రియమ్‌! 
తత్ర చన్రసమానో౭ సౌ యావత్మర్మఫలం వసేత్‌! 
తథైవ కర్మశేషేణ యథైవం పునరావ్రజేత్‌! 16 


ప్రతిపదార్థము: - చంద్రలోకే=చంద్రలోకమున, దివ్యదేహమ్‌=దివ్యశరీరమును, ప్రాహ్య= 
పొంది, పరామ్‌=గొప్ప, శ్రియమ్‌=లక్ష్షిని, భుంక్తే=అనుభవించును, తత్ర=అచ్చట, అసౌ= 
ఇతడు, చం[ద్ర=చంద్రునితో, సమానః=సమానుడై, యావత్మర్శ్మఫలమ్‌=కర్మఫలం ఉన్నంత 
వణకు, వసేత్‌=ఉండును, తథైవ =అట్లే, కర్మశే షేణ=కర్మఫల శేషముతో, పునః=మటజల, 
యథా=ఎప్పటి వలెనే, ఏతమ్‌=ఈ లోకమును గూర్చి, ఆవ్రజేత్‌=తిరిగి వచ్చును. 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 173 


తాత్సర్యము: - పితృలోకమునుంచి చంద్రలోకమునకు వెళ్ళి అచ్చట దివ్యరూపముతో 
వైభవములనుభవించు చంద్రసమానముగా బ్రతుకును. తర్వాత కర్మశేషమువలన 
ఎప్పటిలాగానే యీ లోకమునకు తిరిగివచ్చును. 
శ్లో; వపుర్విహాయ జీవత్వమాసాద్యాకాశమేతి సః 
ఆకాశాద్వాయుమాగత్య వాయోరమ్మో వ్రజత్యథ॥ 17 
ప్రతిపదార్థము:- వపుః=దివ్యశరీరమును, విహాయః౭విడిచి, జీవత్వమ్‌=జీవత్వమును, 
ఆసాద్య=పొంది, సః=ఆ విజ్ఞానాత్మ, ఆకాశమ్‌=ఆకాశమును, ఏతి=చేరును, ఆకాశాత్‌= 
ఆకాశమునుండి, వాయుమ్‌=వాయువును, ఏత్య=పొంది, వాయోః=వాయువునుండి, అంభః 
=నీటిని, (వ్రజతి=చేరును, అథ=తరువాత. 


తాత్సర్యము: - దివ్యశరీరమును వదలిన విజ్ఞానాత్మ మటల జీవుడై ఆకాశమును చేరును. 
దానినుంచి వాయువును వాయువునుంచి నీటిని చేరును. 
శా అద్భ్యో మేఘం సమాసాద్య తతో వృష్టిర్భవేదసౌ। 

తతో ధాన్యాని భక్ష్యాణి జాయతే కర్మచోదితః॥। 18 
ప్రతిపదార్థము:- అద్భ్యః=నీటినుండి, మేఘమ్‌=మబ్బును, సమాసాద్య=చేరి, తతః= 
తరువాత, వృష్టిః=వానగా, భవేత్‌=అగును, కర్శ=కర్శలచేత, చోదితః=నెట్టబడినవాడై, 
అసౌ=వాడు, తతః=తరువాత, భక్ష్యాణి=తినదగిన, ధాన్యాని=ధాన్యములుగా, జాయతే= 
అగును. 


తాత్సర్యము:- ఆ జీవుడు నీటినుండి మేఘమునకు చేరుకొని, వర్షముగా మారి చివణకు 
తినదగిన ధాన్యములలో ప్రవేశించును. ఇదంతా పూర్వజన్మకర్మఫలము. 


శ్లో యోనిమన్యే ప్రపద్యన్తే శరీరత్వాయ దేహినః 
స్థాణుమన్యే౭_ నుసంయన్తి యథా కర్మ యథా (శుతమ్‌॥! 19 
ప్రతిపదార్థము: -యథా కర్మ్శ=ప్రారబ్ధమునుబట్టి , యథా శ్రుతమ్‌=శాగస్తం చెప్పిన ఫలితాలను 
బట్టి, అన్యే=కొందటు, దేహినః=జీవులు, శరీరత్వాయ =శరీరమగుటకు, యోనిమ్‌ =జన 
నేంద్రియమును / జాతిని, ప్రపద్యంతే=పొందెదరు, అన్వే=మటికొందటు, స్థాణుమ్‌= 
స్థాణువును, అనుసంయంతి=అనుసరించెదరు. 
తాత్సర్యము: - కొందరు శరీరధారణ కోసం మానవాది జాతులను ఆశ్రయిస్తే మటికొందరు 


లతావృక్షాదులుగా స్థావరములను ఆశ్రయిస్తారు. ఇదంతా వారి కర్మను బట్టి, శాస్త్రం 
చెప్పిన కర్మఫలాలను బట్టీ జరుగుతుంది. 


87 


174 శ్రీశివగీతా - ఏకాదశోం ధ్యాయః 


శా తతో౭_న్నత్వం సమాసాద్య పితృభ్యాం భుజ్యతే పరమ్‌! 
తతః శుక్రం రజశ్రైవ భూత్వా గర్భో౭_ భిజాయతే॥ 20 
ప్రతిపదార్థము: - తతః=ధాన్యంగా మారిన తరువాత, అన్నత్వమ్‌ =అన్నరూపమును, 
సమాసాద్య=పాొంది, పితృభ్యామ్‌ =తల్లిదం డ్రులచేత, పరమ్‌ -మిక్షిలి, భుజ్యతే =భుజింప 
బడును, తతః=తరువాత, శుక్రమ్‌ =తండ్రిలో వీర్యముగను, రజశ్రైవ=తల్లిలో శోణితముగను, 
భూత్వా=అయి, గర్భః=గర్భముగా, అభిజాయతే =పుట్టును. 


తాత్పర్యము:- ధాన్యంగా అయినవాడు ఆహారముగా తన, కాబోవు తల్లిదండ్రులలోనికి 
ప్రవేశించును. అపుడు శుక్రముగాను శోణితముగాను ఏర్పడి కాలకర్మవశాత్‌ కలిసి 
గర్భము” గా అగును. 


శ్లో! తతః కర్మానుసారేణ భవేత్‌ స్త్రీపున్నపుంసకమ్‌। 
ఏవం జీవగతిః ప్రోక్తా ముక్తిం తస్య వదామి తే॥ 21 


ప్రతిపదార్థము: - తతః=తరువాత, కర్మానుసారేణ =ప్రారబ్బాన్ని అనుసరించి, స్రీ=స్త్రీగానో, 
పుమ్‌=పురుషుడుగానో, నపుంసకమ్‌ =నపుంసకముగానో, భవేత్‌=అగును. ఏవమ్‌ =ఈ 
విధముగా, జీవగతిః=జీవగమనము, ప్రోక్తా=చెప్పబడెను. తస్య=ఆ జీవుని యొక్క ముక్తిమ్‌ 
=మోక్షమును గూర్చి, తే=నీకు వదామి=చెప్పగలను. 


తాత్సర్యము:- తర్వాత ప్రారబ్దాన్ని బట్టి, ఆగర్భమునందు స్రీగానో, పురుషుడుగానో, 
నపుంసకుడుగానో జన్మించును. ఇది జీవయానము. ఇక మోక్షం గురించి చెప్పెదను. 


శ్లో॥ యస్తు శాన్యాదియుక్తః సన్‌ సదా విద్యారతో భవేత్‌! 
స యాతి దేవయానేన బ్రహ్మలోకావధిం నరః॥ 22 


ప్రతిపదార్థము: - యస్తు=ఎవడయితే, శాంత్యాది=శాంతిదాంతి, ఉపరతి మొదలగువానితో, 
యుక్తస్సన్‌=కూడినవాడై, సదా=ఎల్లప్పుడు, విద్యారతః=విద్యగలవాడు, భవేత్‌=అగునో, 
సః=ఆ, నరః=మనిషి, దేవయానేన=దేవయానం ద్వారా, బ్రహ్మలోక =బ్రహ్మలోకమే, 
అవధిమ్‌=హద్దుగాగల స్థానమును, యాతి=పొందును. 


తాత్పర్యము: - శమము, దమము, వైరాగ్యము మొదలైనవి కలవాదై విద్యాభ్యాసము 
ద్వారా ఉపాసకుడైన వాడు దేవయాన మార్గము ద్వారా బ్రహ్మలోకం దాకా చేరును. 
శ్లో॥ అర్చిర్భూత్వా దినం ప్రాష్య శుక్షపక్షమథో వ్రజేత్‌! 
ఉత్తరాయణమాసాద్య సంవత్సరమథో వ్రజేత్‌! 23 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 175 


ప్రతిపదార్థము: - అర్చిః=జ్వాలగా, భూత్వా=అయి, దినమ్‌=పగటిని, ప్రాప్య=పొంది,అథో 
=తర్వాత, శుక్షపక్ష=శుక్షపక్షమును, వ్రజేత్‌=చేరును, ఉత్తరాయణమ్‌ =ఉత్తరాయణమును, 
ఆసాద్య =చేరి, అధో=తర్వాత, సంవత్సరమ్‌ =సంవత్సరమును, వ్రజేత్‌=చేరును. 


తాత్సర్యము:- ఈ కర్శిష్టి అర్చిరాదిమార్గమున అనగా దేవయానమున స్వర్గాదిలోకాలకు 
చేరును. అతను, ముందు అగ్నిజ్వాలలో కలిసి పగటికి చేరి, శుక్షపక్షమున కలిసి 
ఉత్తరాయణము ద్వారా సంవత్సరమునందు కలియును. 


శ్లో ఆదిత్యచగన్ధలోకౌ తు విద్యుల్లోకమతఃపరమ్‌। 
అథ దివ్యః పుమాన్‌ కళ్ళి ద్రహ్మలోకాదిహైతి సః॥। 24 


ప్రతిపదార్థము: -ఆదిత్య=సూర్యలోకమును, చంద్రలోకౌ తు=చంద్రలోకమును, అతః పరమ్‌ 
=దీనితర్వాత, విద్యుల్లోకమ్‌ =విద్యుల్లోకమును, వ్రజేత్‌ =చేరును,అథ =తర్వాత, దివ్యః= 
దివ్యుడైన, పుమాన్‌=పురుషుడు, కళ్చిత్‌=ఒకడు, బ్రహ్మలోకాత్‌=బ్రహ్మలోకమునుండి, ఇహ= 
విద్యుల్లోకమునకు, ఏతి=వచ్చును, సః=ఆ పురుషుడు - (తర్వాతి శ్లోకంలోకి సమన్వయం). 


తాత్పర్యము: - సంవత్సరమునుండి సూర్యలోకమునకు, అచ్చటి నుండి చంద్రలోకమునకు, 
అచ్చటినుండి విద్యుల్లోకమునకు (మహర్షోకం) చేరును. అచ్చట బ్రహ్మలోకమునుండి 
వచ్చిన ఒక దివ్యపురుషుడు ఈ జీవుని స్వాగతించును. 


శ్లో దివ్యే వపుషి సంధాయ జీవమేవం నయత్యసా। 
బ్రహ్మలోకే దివ్యదేహే భుక్త్వా భోగాన్‌ యథేప్పితాన్‌! 
తత్రోషిత్వా చిరంకాలం బ్రహ్మణా సహముచ్యతే॥ 25 


ప్రతిపదార్థము: - దివ్యే=దివ్యమైన, వపుషి=శరీరమునందు, ఏవమ్‌=ఈ, జీవమ్‌=జీవుని, 
సంధాయ=సంధించి, నయతి=బ్రహ్మలోకమునకు, తీసికొనిపోవును, (బ్రహ్మలోకే= 
బ్రహ్మలోకమునందు, దివ్యదేహే=దివ్యశరీరమునందు, యధథేప్సితాన్‌=ఇష్టమైన, భోగాన్‌= 
భోగాలను, భుక్స్వా=అనుభవించి, తత్ర=అచ్చట, చిరంకాలమ్‌=చిరకాలము, ఉషిత్వా= 
ఉండి, బ్రహ్మణా సహ=బ్రహ్మతో సహా, ముచ్యతే=మోక్షము పొందును. 
తాత్సర్యము:- దివ్యపురుషుడు ఈ బీవునికి దివ్యశరీరము జోడించి బ్రహ్మలోకమునకు 
తీసికొని వెళ్ళును. జీవుడు బ్రహ్మలోకమున లభ్యమైన భోగాలను అనుభవించి చివరకు 
బ్రహ్మతోసహా మోక్షము పొందును. 
శ్తో॥ శుద్ధ బ్రహ్మరతో యస్తు నస యాత్యేవ కుత్రచిత్‌। 
తస్య ప్రాణా విలీయన్తే జలే సైన్థవఖీల్యవత్‌।॥॥ 26 


88 


176 శ్రీశివగీతా - ఏకాదశోం ధ్యాయః 


ప్రతిపదార్థము: - యస్తు=ఎవడయితే, శుద్ధబ్రహ్మ=శుద్ధబ్రహ్మమునందు, రతః=ఆసక్తి 
గలవాడో, సః=అట్టి జ్ఞాని, కుత్ర చిత్‌=ఎక్కడికిని, న యాత్యేవ=పోనే పోడు, తస్య=అతని 
యొక్క ప్రాణాః=ప్రాణములు, ఇహైవ =ఇచ్చటనే, జలే=నీటియందు, సైంధవ=సైంధవ 
లవణం యొక్క ఖిల్యవత్‌=గడ్డవలె, విలీయంతే=కలిసిపోవును. 
తాత్సర్యము: - శుద్ధ నిర్గుణ సచ్చిదానంద బ్రహ్మమును అనుసంధాము చేయు సాధకుని 
ప్రాణాలు ఇచ్చటనే పంచభూతములలో కలిసిపోవును. ఆ ఆత్మ ఎచ్చటికి పోదు. నీటిలో 
ఉప్పువలె సర్వవ్యాపి అయిన ఆత్మయందు ఆత్మ ఒదిగి పోవును. పాంచభౌతిక శరీరము 
పంచభూతములలో కలిసిపోవును. 
శ్లో స్వప్నదృష్టా యథా సృష్టిః ప్రబుద్ధస్య విలీయతే। 
బ్రహ్మజ్ఞానవతస్తద్వత్‌ విలీయన్తే తథైవ తే॥ 27 
ప్రతిపదార్థము: - స్వప్ప=కలలో, దృష్టా=కనబడిన, సృష్టి=సృష్టి / ప్రపంచము, ప్రబుద్ధస్య= 
మేల్మొన్నవాడికి, యధథా=ఎట్లు, విలీయతే =అద్భశ్యమగునో, తద్వత్‌=అవట్లే, తథైవ=ఆ 
విధంగానే, బ్రహ్మజ్ఞానవతః=బ్రహ్మజ్ఞానికి, తే=ఆ విశ్వము మొదలైన విషయాలు, 
విలీయంతే=లయించును. 


తాత్పర్యము: - కలలో కనబడిన ప్రపంచము కలలోనే లీనమగును. జాగరణంలో ఉండదు. 
అట్లే అజ్ఞానదశలో ఉన్న ప్రపంచం బ్రహ్మజ్ఞానికి కలలోని ప్రపంచం వలె కజగిపోతుంది. 
శ్లో _ విద్యాకర్శవిహీనో యస్తృతీయం స్థానమేతి సః 
భుక్వాలి. త్ర నరకాన్‌ ఘోరాన్‌ మహారౌరవరౌరవాన్‌॥ 28 
ప్రతిపదార్థము: - యః=ఎవడు, విద్యాకర్మ=మంత్రతంత్రాది విద్యలతో, విహీనః=రహితుడై 
ఉండునో, సః=వాడు, తృతీయమ్‌=మూడవ, స్థానమ్‌=స్థానమును, ఏతి=పొందును, అత్ర= 
ఇచ్చట, ఘోరాన్‌=ఘోరములైన, మహారౌరవ=మహారౌరవము, రౌరవాన్‌=రౌరవము 
మొదలగు, నరకాన్‌=నరకములను, భుక్వ్వా=అనుభవించి - 
తాత్పర్యము:- మంత్ర తంత్రాలు ఉపాసనలు యజ్ఞయాగాలు దానధర్మాలు చేయని 
వాడు మూడవ స్థానంలోనివాడు. ఇతడు మహారౌరవం వంటి నరకాలు అనుభవించి 
(తరువాత శ్లోకంలోకి) 
శా పశ్చాత్‌ ప్రాక్తనశేషేణ క్షుద్రజన్తుర్భవేదసా। 
యూకామశకదంశాదిజన్మా౭_ సౌ లభతే భువి॥ 29 
ప్రతిపదార్థము: - పశ్చాత్‌=నరకానుభవం తరువాత, ప్రాక్తన =పూర్వకర్మయొక్క శేషేణ= 
మిగులుచేత, అసౌ=ఈ జీవుడు, క్షుద్రజంతుః =అల్పజీవిగా, భవేత్‌=అగును, అసౌ=ఈ 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 177 


పాపి, భువి=భూమియందు, యూకా=పేను, మశక=దోమ, దంశ=ఈగ, ఆది=మొదలగు, 
జన్మ=జన్మను, లభతే =పొందును. 
తాత్సర్యము:- తరువాత కర్మశేషంతో క్షుద్ర జంతువుగా అయ్యేపాపి పేను, దోమ, ఈగ 
మొదలగు కీటక జన్మలు ఎత్తవచ్చును. 
శ్లో ఏవం జీవగతిః ప్రోక్తా కిమన్యచ్రోతుమిచ్చసి॥। 30 
ప్రతిపదార్థము: - ఏవమ్‌=ఈ విధముగా, జీవ=జీవుని యొక్క గతిః=గమన విధానము, 
ప్రోక్తా=చెప్పబడినది, అన్యత్‌=వేరొకటి, కిమ్‌=ఏమి, (శ్రోతుమ్‌=వినుటకు, ఇచ్చసి= కోరు 
చున్నావు. 
తాత్సర్యము:- ఈ విధంగా జీవ గతిని గూర్చి చెప్పాను. ఇంకా ఏమి వినదలచినావు. 
శ్రీరామ ఉవాచ-శ్రీరాముడు ఇట్లనెను. 
శ్లో; భగవన్‌! యత్త్వయా ప్రోక్తం ఫలం తు జ్ఞానకర్మణోః। 
బ్రహ్మలోకే చన్దలోకే భుజ్మే భోగానితి ప్రభో!॥ 81 
ప్రతిపదార్థము: - భగవన్‌=దేవా, ప్రభో! =ప్రభూ!, త్వయా =నీచేత, జ్ఞాన =జ్ఞానమునకు, 
కర్మణోః=కర్మకు, బ్రహ్మలోకే=బ్రహ్మలోకమున, చంద్రలోకే=చంద్రలోకమున, భోగాన్‌= 
భోగములను, భుంక్తే=అనుభవించును, ఇతి=అని, యత్‌=ఏ, ఫలమ్‌ =ఫలితము, ప్రోక్తమ్‌ = 
చెప్పబడినదో - (తర్వాత శ్లోకముతో సమన్వయము) 
తాత్పర్యము: - దేవా! జ్ఞానకర్మలు గలవానికి విడిగ ఫలితాలు చెప్పావు. అందు కర్మ 
ఫలంగా బ్రహ్మలోకమో చంద్రలోకమో చెప్పావు గదా! 
శ్తో॥ గన్గ్భర్వాదిషు లోకేషు కథం భోగః సమీరితః। 
దేవత్వం ప్రాపష్నయాత్మృశ్చిత్‌ కశ్చిదిగన్ధత్వమేతి చ॥ 32 
ప్రతిపదార్థము: - గంధర్వాదిషు=గంధర్వము మొదలైన, లోకేషు=లోకములందు, భోగః 
=ఫలానుభవము, కథమ్‌=ఎట్లు, సమీరితః=చెప్పబడెను, కళ్చిత్‌=ఒకడు, దేవత్వమ్‌= 
దేవత్వమును, ప్రాప్నుయాత్‌=పొందును, కళ్చిత్‌=ఒకడు, ఇంద్రత్వమ్‌ =ఇంద్రత్వమును, 
ఏతి చ=పొందును. 
తాత్పర్యము: - గంధర్వలోకం మొదలగు లోకాలలో ఫలితాలు ఎలా ఉంటాయి. ఒకడు 
దేవత్వము మజటొకడు ఇంద్రత్వము పొందునా? 
శ్తో॥ ఏతత్మర్మఫలం వాల స్తు విద్యాఫలమథాపి వా। 
తద్రూహి గిరిజాకాన్త తత్ర మే సంశయో మహాన్‌॥ 88 


89 


178 శ్రీశివగీతా - ఏకాదశో9 ధ్యాయః 


ప్రతిపదార్థము: - ఏతత్‌=ఇది, కర్మఫలమ్‌ =కర్మఫలముగా, అస్తువా=అగునా? అథాపి=లేదా, 
విద్యామంత్ర తం(త్రాది విద్యలయొక్క ఫలంవా=ఫలము అగునా, గిరిజాకాంత! =పార్వతీ 
పతీ!, తత్‌=ఆ విషయమును, బూహి=చెప్పుము, తత్ర=ఆ విషయములో, మే=నాకు, 
మహాన్‌ =గొప్ప, సంశయః=సందేహము. 


తాత్సర్యము:- ఈ గంధర్వాదిలోకానుభవము కర్మఫలమా? విద్యాఫలమా? అని నా 
సంశయము. దానిని తీర్చుము. 


శ్రీ శివ ఉవాచ-శ్రీ శివుడు ఇట్లనెను. 


శ్తో॥ తద్విద్యాకర్మణోరేవానుసారేణ ఫలం భవేత్‌! 
యువా చ సున్దరః శూరో నీరోగో బలవాన్‌ భవేత్‌॥। 34 


ప్రతిపదార్థము: - తత్‌=ఆ, ఫలమ్‌=ఫలితము, విద్యా=విద్యయొక్క కర్మణోరేవ=కర్మయొక్క 
అనుసారేణవ=అనుసరణచేతనే, భవేత్‌=కలుగును, యువా చ=యువకుడును, సుందరః 
=సుందరుడును,శూరః=శూరుడును, నీరోగః=రోగరహితుడును, బలవాన్‌=బలవంతుడును, 
భవేత్‌=అగును. 


తాత్సర్యము: - విద్యాకర్మలను అనుసరించియే ఫలితం కలుగును. యువకుడు, సుందరుడు, 
శూరుడు, రోగరహితుడు, బలవంతుడగును (తరువాత శ్లోకంలోకి అన్వయము, 
శ్లో _సప్తద్వీపాం వసుమతీం భుజ్మే నిష్మజణ్ఞకం యది; 

స ప్రోకో మానుషానన్షస్తస్మాచ్చతగుణో మతః॥। 35 
ప్రతిపదార్థము: - సప్తద్వీపామ్‌ =ఏడు ద్వీపములుగల, వసుమతీమ్‌ =భూమిని, నిష్మంటకమ్‌= 
నిరాటంకముగా, భుంక్తే యది=అనుభవించినట్లయితే, సః=అది, మానుష=మానవ 
సంబంధమైన, ఆనందః=ఆనందముగా, ప్రోక్తః=చెప్పబడినది, తస్మాత్‌=ఆ మానవునికన్న, 
శతగుణః=100 రెట్లుగా, మతః=భావింపబడినది. 


తాత్సర్యము:- పైన శ్లోకములో మానవానందము ప్రాథమికమైనదని చెప్పాము. అదే 

మానవుడు సర్వభూమిని తనవశము చేసికొని నిష్క్మంటకంగా ఏలితే వచ్చినది 

మానుషానందము. దీనికి 100 రెట్లు అధికము తర్వాత చెప్పబోవు గంధర్వానందము. 
శ్లో॥ మనుష్యస్తపసా యుక్తో గన్భర్వో జాయతే౭_స్య తు। 

తస్మాచ్చతగుణో దేవగన్థర్వస్య న సంశయః॥। 36 

ప్రతిపదార్థము: - తపసా=తపస్సుచేత, యుక్తః=కూడిన, మనుష్యః=మనుష్యుడు, గంధర్వః 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 179 


=గంధర్వుడు, జాయతే =అగును, అస్యతు=ఇతని ఆనందము మానుషానందముకన్న 
100 రెట్లు (అని “35” వ శ్లోకములోకి సమన్వయము) తస్మాత్‌=ఆ కృత్రిమగంధర్వునికన్న, 
దేవగంధర్వస్య=దేవగంధర్వునికి (సహజ గంధర్వుడు), శతగుణః=100 రెట్లు ఆనందము 
గలదు, సంశయః=సందేహము, న=లేదు. 


తాత్పర్యము:- మనుష్యుని ఆనందము 1 అనుకొంటే సార్వభౌముని ఆనందము 100. 
అతనిది 1 అనుకొంటే తపస్సుతో గంధర్వుడుగా గంధర్వలోకానికి వెళ్ళినవానిది 100. 
ఇది 1 అనుకొంటే గంధర్వుడుగానే సృష్టింపబడిన దేవగంధర్వుని ఆనందము 100. 


శ్లో॥ ఏవం శతగుణానన్ద ఉత్తరోత్తరతో భవేత్‌! 


పిత్యాణాం చిరలోకానామాజానసురసమృదామ్‌!॥। 87 
శ్తో॥ దేవతానామథేన్దస్య గురోస్తద్వత్రజాపతేః। 
బ్రహ్మణశ్రైవమానన్షః పురస్తాదుత్తరోత్తరః॥ 38 


ప్రతిపదార్థము:- ఏవమ్‌=ఈ విధముగా, ఉత్తరోత్తరతః=ముందు ముందుగా, శతగుణ= 
100 రెట్లు, ఆనందః=ఆనందము, భవేత్‌=అగును, చిరలోకానామ్‌=అనాదిలోకము వారైన, 
పితాణామ్‌ =పితృదేవతలయొక్క ఆ జాన=జననమునుండి, సురసంపదామ్‌=దేవసంపదగల 
వారికి, దేవతానామ్‌= దేవతలయొక్క అథ=తరువాత, ఇంద్రస్య=ఇంద్రునియొక్క గురోః 
=బృహస్పతియొక్క ఆనందము, తద్వత్‌=అలానే, ప్రజాపతేః చ=ప్రజాపతియొక్నయు, 
(బ్రహ్మణః= బ్రహ్మకు, ఆనందః=ఆనందము, ఏవమ్‌=ఈ విధముగా, పురస్తాత్‌=ముందు 
ముందు, ఉత్తరోత్తరః=శ్రేష్టతరమైనది. 


తాత్పర్యము:- ఇదేవిధముగా ముందు చెప్పబోవు వారికి ఒకరిని మించి ఒకరికి 100 
రెట్లు ఆనందముండును. అందున సహజలోకవాసులకు, తపస్సులు మొదలగు వాటి వలన, 
ఆయాలోకాలకు చేరిన కృత్రిమ లోకవాసులకు ఈ ఆనందములో మటల 100 రెట్లు 
తేడా ఉండును. కాగా, పితృలోకవాసులు వారికన్న దేవతలకు, వారికన్న ఇంద్రునికి 
అట్లే బృహస్పతికి, ప్రజాపతికి బ్రహ్మకు ఇలా ఆనందము 100 రెట్లు పెరుగును. 


శ్లో జ్ఞానాధిక్యాత్సుఖాధిక్యం నాన్యదస్తి సురాలయే। 
శ్రోత్రియోం_వృజినో9_ కామహతో యశ్చ ద్విజో భవేత్‌! 39 


శ్లో తస్యాప్యేవం సమాఖ్యాతా ఆనన్న్దాశ్చోత్తరోత్తరమ్‌। 


ప్రతిపదార్థము: -సురాలయే =స్వర్లోకమునందు,సుఖాధిక్యమ్‌ =సుఖతారతమ్యము, జ్ఞానాధిక్యాత్‌ 
=జ్ఞానతారతమ్యమువలననే కలుగును, అన్యత్‌=మటౌక కారణము, నాస్తి=లేదు, యః 


90 


180 శ్రీశివగీతా - ఏకాదశోం ధ్యాయః 


=ఏ, ద్విజః= ద్విజుడు, (శ్రోత్రియః=వైదికుడు, అకామహతః=కోరికలకు దెబ్బతిననివాడును, 
అవృజినః=పాపరహితుడును అగునో, తస్యాపి=అతనికిన్ని ఆనందాః=ఆనందములు, 
ఉత్తరోత్తరమ్‌ = అధికముగా, ఏవమ్‌ =ఈ విధముగనే, సమాఖ్యాతాః=చెప్పబడినవి. 
తాత్పర్యము: - జ్ఞానము సుఖము, సమాననిష్పత్తిలో నుండును. జ్ఞానము ఎక్కువ కనుకనే 
యీ సుఖములోని ఎక్కువలు. అదే విధముగా వైదిక(శ్రద్ధ, పాపరాహిత్యము, నిష్మామత 
ఉన్న ద్విజుని ఆనందములోనూ ఈ తారతమ్యములు వచ్చును. 

ఆత్మజ్ఞానాత్సరం నాస్తి తస్మాద్‌ దశరథాత్మజ!॥ 40 
ప్రతిపదార్థము: - తస్మాత్‌=కనుక, దశరథాత్మజ! =దాశరథధీ!, ఆత్మజ్ఞానాత్‌ =ఆత్మజ్ఞానముకన్న, 
పరమ్‌ =గ్రేష్టమైనది, నాస్తి=లేదు. 
తాత్పర్యము: - దాశరధీ! కనుక ఆత్మజ్ఞానానికి మించినది లేదు. 

శ్లో బ్రాహ్మణః కర్శభిర్నైవ వర్ధతే నైవ హీయతే। 

న లిప్యతే పాతకేన కర్మణా జ్ఞానవాన్‌ యది॥ 41 
ప్రతిపదార్థము: - బ్రాహ్మణః= బ్రాహ్మణుడు, జ్ఞానవాన్యది =జ్ఞాని అయినచో, కర్మభిః=కర్మల 
చేత, నైవ వర్ధతే=పెరుగడు, నైవ హీయతే=తఅగడు, పాతకేన=పాపమైన, కర్మణా=కర్శతో, 
న లిష్యతే=అంటుకొనబడడు. 
తాత్పర్యము:- జ్ఞాని అయిన బ్రాహ్మణునకు కర్మలు అంటవు. వానివలన వానికి 
వృద్ధిక్షయములు లేవు. 

శ్లో తస్మాత్సర్వాధికో విప్రో జ్ఞానవానేవ జాయతే! 

జ్ఞాత్వా యః కురుతే కర్మ తస్యాక్షయ్యఫలం భవేత్‌! 42 
ప్రతిపదార్థము:- తస్మాత్‌=కనుక, జ్ఞానవాన్‌=జ్ఞాని అయిన, విప్రః ఏవ= బ్రాహ్మణుడే, 
సర్వాధికః=అందరికన్న గొప్పవాడు, జాయతే=అగును, యః=ఎవడు, జ్ఞాత్వాజ్ఞాన 
పూర్వంగా, కర్మ=కర్మము, కురుతే=చేయునో, తస్య=అతనికి, అక్షయ్య=తరగని, ఫలమ్‌ = 
మోక్షఫలము, భవేత్‌=కలుగును. 
తాత్పర్యము:- కనుక సర్వోత్తమవిప్రదెవరంటే జ్ఞానియే. కర్మజ్ఞానపూర్వకముగా కర్మలు 
చేస్తే అతనికి అక్షయమైన ఫలము లభించును. ప్రపంచములో అక్షయ్య ఫలము మోక్షమే. 
అదే లభిస్తుంది. 

శా యతృలం లభతే మర్యః కోటి బ్రాహ్మణ భోజనైః। 
తత్ఫలం సమవాప్పోతి జ్ఞానినం యస్తు భోజయేత్‌॥ 483 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా 181 


ప్రతిపదార్థము: - కోటి బ్రాహ్మణ =కోటి విప్రలయొక్క భోజనైః=భోజనములచేత, మర్యః 
=మనిషి యత్‌=ఏ, ఫలమ్‌ =ఫలమును, లభతే =పొందునో, తత్భలమ్‌ =ఆ ఫలమును, 
యస్తు=ఎవడు, జ్ఞానినమ్‌ =జ్ఞానిని, భోజయేత్‌=తినిపించునో వాడు, సమవాప్పోతి= 
పొందును. 


తాత్పర్యము: - కోట్లమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టితే వచ్చిన ఫలము ఒక జ్ఞానికి 
భోజనము పెట్టినచో కలుగుతుంది. 
శ్లో జ్ఞానవన్తం ద్విజం యస్తు ద్విషతే చ నరాధమః। 

స శుష్యమాణో మ్రియతే యస్మాదీశ్వర ఏవ సః॥ 44 
ప్రతిపదార్థము: - యస్తు=ఏ, న రాధమః=మానవాధముడు, జ్ఞానవంతమ్‌ =జ్ఞాని అయిన, 
ద్విజమ్‌=విప్రని, ద్విషతే చ=ద్వేషించునో, సః=ఆ నరాధముడు, శుష్యమాణః=శుష్మించుచు, 
'మియతే =మరణించును, యస్మాత్‌=ఎందుకంటే, సః=ఆ జ్ఞాని, ఈశ్వర ఏవ=ఈశ్వరుదే. 
తాత్పర్యము: - జ్ఞాని అయిన యోగి ఈశ్వరుడే. అతనిని ద్వేషించిన వాడు శుష్మించి 
మరణించును. 

శ్లో॥ ఉపాసకో న యాత్యేవ యస్మాత్స్పునరధోగతిమ్‌। 

ఉపాసనరతో భూత్వా తస్మాదాస్స్వ సుఖీ నృప!॥ 45 
ప్రతిపదార్థము: - ఉపాసకః=ఉపాసకుడు (విద్యలతో) పునః=మజల, అధోగతిమ్‌= 
అధోగతిని, న యాత్యేవ=పొందనే పొందడు. యస్మాత్‌ తస్మాత్‌=అందువలన, నృప! =రామ 
రాజా!, ఉపాసన=ఉపాసనయందు, రతః=ఆసక్తికలవాడవై, భూత్వా=ఉండి, సుఖీ= 
సుఖవంతుడవై, ఆస్స్వ=ఉండుము. 
తాత్పర్యము:- ఉపాసనలోకి దిగినవాడు ఎన్నటికీ అథోగతి పాలుకాడు. కనుక రామా! 
ఉపాసకుడవు కమ్ము. అలా సుఖంగా ఉండుము. 

ఇతి శ్రీ పద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్తే 
శ్రీ శివరాఘవసంవాదే జీవగతినిరూపణయోగో నామ ఏకాదశో9_ధ్యాయః॥। 


Kk xk x Kk 


91 


182 


అథ ద్వాదశో9_ధ్యాయః 


ఉపాసనా వర్ణనయోగః 


శ్రీరామ ఉవాచ 


శ్లో; భగవన్‌! దేవదేవేశ! నమస్తేస్తు మహేశ్వర ti 
ఉపాసనావిధిం బ్రూహి దేశం కాలం చ తస్య తు। 
అజ్ఞాని నియమాంశ్రైవ మయి తేల_నుగ్రహో యది॥ 1 


ప్రతిపదార్థము: - భగవన్‌=భగవంతుడా!, దేవదేవేశ=మహాదేవా!, మహేశ్వర! =ఈశ్వర!, 
తే=నీకు, నమః=నమస్మారము, అస్తు=అగుగాక! మయి=నాయందు, అనుగ్రహః= 
అనుగ్రహము, యది=ఉన్నట్లయితే, ఉపాసనావిధిమ్‌=ఉపాసనావిధానమును, తస్య తు= 
దానియొక్క దేశమ్‌=దేశమును, కాలమ్‌=కాలమును, అంగాని=అంగకార్యములను, 
నియమాంశ్భైవ=నియమములను, (బూహి=చెప్పుము. 


తాత్సర్యము: - పరమేశ్వరా! మహాదేవా! ఉపాసనావిధిని దానికి తగిన దేశకాలములను, 
అంగకార్యములను నియమములను నాపై అనుగ్రహించి చెప్పవలసినది. 


శ్రీ శివ ఉవాచ- శ్రీ శివుడిట్లనెను. 


శ్లో శృణు రామ! ప్రవక్ష్యామి దేశం కాలముపాసనే॥। 2 
శ్లో సర్వాకారో9_ హమేవైకః సచ్చిదానన్దవిగ్రహః। 
మదంశేన పరిచ్చిన్నా దేహాః సర్వదివౌకసామ్‌॥ తి 


(ప్రతిపదార్థము: - రామ=రామచంద్రా!, శృణు =వినుము, ఉపాసనే =ఉపాసనయందు 
అవసరమైన, దేశమ్‌=చోటును, కాలమ్‌ =కాలమును, ప్రవక్ష్యామి =చెప్పగలను, అహమ్‌ = 
నేను,ఏక ఏవ=ఒక్కడనే,సర్వాకారః =సర్వరూపుడను, సచ్చిదానంద=సత్తాజ్ఞాన, ఆనందములే, 
విగ్రహః=శరీరముగా గలవాడును. మదంశేన=నా అంశచేత, పరిచ్చిన్నాః సర్వ= 
సమస్తమైన, దివౌకసామ్‌ =దేవతలయొక్క దేహాః=శరీరములు ఏర్పడినవి. 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 183 


తాత్పర్యము:- రామచంద్రా! విను, ఉపాసనావిధానము దానికి కావలసిన దేశకాలాదులను 
చెప్పుచున్నాను. నేను అఖండ సచ్చిదానందస్వరూపుడను. సర్వవ్యాపిని. సమస్తదేవతా 
శరీరములు నా అంశలే. 
శ్లో॥ యే త్వన్యదేవతాభక్తా యజన్తే శ్రద్ధయాన్నితాః। 

తేత పి మామేవ రాజేన! యజన్యవిధిపూర్వకమ్‌॥ 4 
ప్రతిపదార్థము: - రాజేంద్ర=రాజపుంగవా!, అన్య=ఇతరులైన, దేవతా=దేవతలయొక్క 
భక్వా=భక్తులయిన, యే=ఎవరు, శ్రద్ధ్దయా=శ్రద్ధతో, అన్వితాః=కూడినవారై, యజన్తే= 
పూజించెదరో, తేపి=వారున్నుు మామేవ=నన్నే, అవిధిపూర్వకమ్‌=విధి ప్రకారము కాకుండా, 
యజంతి=పూజించుచున్నారు. 


తాత్పర్యము:- రామచంద్రా! సర్వదేవతలు నా అంశలే అని తెలియక ఇతర దేవతలను 
వేర్వేరుగా కొలిచే వారు గూడా శ్రద్ధగా నన్నే కొలుస్తున్నట్లు, అయితే వారు అద్వైతంతో 
గాక భేదంతో కొలుస్తున్నారు. 
శ్లో॥ యస్మాత్సర్వమిదం విశ్వం మత్తో న వ్యతిరిచ్యతే। 

సర్వక్రియాణాం భోక్తాహం సర్వస్యాహం ఫలప్రదః॥। ర్‌ 
ప్రతిపదార్థము: - యస్మాత్‌=ఎందువలన, ఇదమ్‌=ఈ, సర్వమ్‌=సమస్తమైన, విశ్వమ్‌= 
ప్రపంచము, మత్తః=నాకన్న న వ్యతిరిచ్యతే =భిన్నముకాదో, అందువలన, సర్వ=సమస్తమైన, 
క్రియాణామ్‌ =కర్మలకు, అహమ్‌=నేను, భోక్తా=భోక్తను, సర్వస్య =ప్రతిదానికి, అహమ్‌=నేను, 
ఫల(ప్రదః=ఫలదాతను. 


తాత్సర్యము: - ఈ విశ్వమంతయు నేనే. నాకన్న భిన్నముగా ఏదియు లేదు. కనుక 
సమస్త క్రియలకు కర్తను నేనే. భోక్తను నేనే. ఫలదాతనూ నేనే. 


శ్లో; యేనాకారేణ యే మర్యాః - మామేవైకముపాసతే। 
తేనాకారేణ తేభ్యోత హం ప్రసన్నో వాజ్భితం దదే॥ 6 


ప్రతిపదార్థము: - యే=ఏ, మర్య్యాః=మానవులు, యేన=ఏ, ఆకారేణ=ఆకారముతో, ఏకం 
ఏవ=జఒక్కడనే అయిన, మామ్‌ =నన్ను, ఉపాసతే =ఉపాసించెదరో, తేన=ఆ, ఆకారేణ= 
ఆకారముతో, తేభ్యః=వారికి, అహమ్‌ =నేను, ప్రసన్ను=ప్రసన్నుడనై, వాంఛితమ్‌=కోరికను, 
దదే=ఇచ్చెదను. 


తాత్సర్యము:- నేను ఒక్కడనే. ఎవరు నన్ను ఏ రూపముతో సేవిస్తారో, వారికి ఆ 
రూపముతో నేను కనబడి అనుగ్రహించెదను. కోరికలు ఇచ్చెదను. 


92 


184 శ్రీశివగీతా - ద్వాదశో9 ధ్యాయః 


శ్లో॥  విధినావిధినా వాపి భక్తా యే మాముపాసతే। 
తేభ్యః ఫలం ప్రయచ్చామి ప్రసన్నో హం న సంశయః 7 
ప్రతిపదార్థము: - విధినా=విహిత పద్ధతిలోగా, అవిధినావాపి=అవిహితమార్గముతో గాని, 
యే=ఎవరు, భక్యా=భక్తితో, మామ్‌=నన్ను, ఉసాసతే, ఉపాసన చేస్తారో, తేభ్యః=వారికి, 
అహమ్‌=నేను, ప్రసన్నః=ప్రసన్నుడనై, ఫలమ్‌=ఫలితమును, ప్రయచ్చామి =ఇచ్చెదను. 
తాత్పర్యము: - శాస్త్రోక్త విధానం చేతగాని, మజోరకంగాగాని ఎవరు భక్తితో పూజించునో 
వారికి ప్రసన్నుడనై తప్పక వరములు అను(గహించెదను. 


శ్లో, అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్‌। 
సాధురేవ స మన్తవ్యః సమ్యగ్వ్యవసితో హి సః॥ 8 
ప్రతిపదార్థము: - సుదురాచారోపి=మిక్కిలి దురాచారుడయినను, అనన్యభాక్‌ =ఇతర 
విషయాలను పొందినవాడై, మామ్‌=నన్ను, భజతే చేత్‌=సేవించినచో, సః=వాడు, సాధురేవ 
=మంచివాడుగనే, మంతవ్యః=తలచదగినవాడు, సః=వాడు, సమ్యక్‌=మంచిగా, వ్యవసితః 
=ప్రయత్నించినవాడు, హి=కదా! 


తాత్పర్యము:- ఎంతటి దురాచారుడైనా ఇతర విషయాలను వదలి నన్ను సేవించినచో, 
అతడు సమ్యక్రయత్నంలోనికి వచ్చాడు కనుక సాధువే. 
శ్లో స్వజీవత్వేన యో వేత్తి మామేవైకమనన్యధీః। 
తం న స్పృశన్తి పాపాని బ్రహ్మహత్యాదికాన్యపి! 9 
ప్రతిపదార్థము: - ఏకమ్‌ =అఖండుదైన, మామేవ=నన్న స్వ=తన, జీవత్వేన=జీవుడుగా, 
అనన్యధీః=ఏకాగ్రచిత్తుడై, యః=ఎవడు, వేత్తి=ఎజుగునో, తమ్‌=వానిని, బ్రహ్మహత్యాదికాని 
=బ్రహ్మహత్య మొదలగు, పాపాన్యపి=పాపములు గూడా, న స్పృశంతి=తాకవు. 
తాత్సర్యము:- తన జీవుడుగా ఉన్నది నేనేనని, నేను అఖండుడనని, సర్వవ్యాపినని, 
ఏకాగ్రచిత్తంతో ఎవడు ధ్యానిస్తాడో, వానిని బ్రహ్మహత్యాది పాపాలు గూడా స్ప బ్రళింపవు. 
శ్లో! ఉపాసావిధయస్తత్ర చత్వారః పరికీర్తితాః। 
సమృదారోపసంవర్గా౭_ ధ్యాసా ఇతి మనీషిఖిః॥ 10 
ప్రతిపదార్థము: - మనీషిభిః=విద్వాంసులచేత, తత్ర=ఆ విషయములో, సంపత్‌=సంపత్‌, 
ఆరోప=ఆరోపము, సంవర్గ=సంవర్గము, అధ్యాసాః=అధ్యాసము, ఇతి=అని, చత్వారః= 
నాలుగు, ఉపాసా=ఉపాసనయొక్క విధయః=విధులు, పరికీర్తితాః=చెప్పబడినవి. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 185 


తాత్పర్యము:- ఉపాసనా విధులు నాల్గు - 1) సంపత్‌, 2) ఆరోపము, 3) సంవర్గము, 
4) అధ్యాస - అని పెద్దలు చెప్పిరి. 


శ్లో; అల్బస్య చాధికత్వేన గుణయోగాద్విచిన్తనమ్‌। 
అనన్తం వై మన ఇతి సమృద్విధిరుదీరితః।। 11 


ప్రతిపదార్థము: - అల్పస్య చ=అల్పమైన దానికి, గుణయోగాత్‌=గుణసంబంధమువలన, 
అధికత్వేన=అధికముగా, విచింతనమ్‌=చింతించుట - అనగా, మనః=మనస్సు, అనంతం 
వై=అనంతమే, ఇతి=అని, సంపత్‌=సంపత్‌ అను పేరుగల, విధిః=విధిగా, ఉదీరితః= 
చెప్పబడినది. 


తాత్పర్యము: - అల్పాన్ని అధికంగా భావించటం సంపత్‌ ఉపాసన. ఉదాహరణకు మనస్సు 
అనంతం అని భావించి ఉపాసించుట. ఇది సంపత్‌. అలా సంపన్నం చేయటం సంపత్‌. 
మనస్సు అనంతము. విశ్వదేవతలు అనంతులు. మనస్సుతో అనంత లోకాన్ని జయించ 
వచ్చును - అని వేదం. “అనంతం వై మన్కి అనంతా వై విశ్వేదేవాా అనంతమేవ 
సతేన లోకమ్‌ జయతి” - (కుతి. 


శ్లో విధావారోప్య యోపాసా సారోపః పరికీర్తితః। 
యద్వదోజ్మారముద్గీథముపాసీతేత్యుదాహృతః॥। 12 
ప్రతిపదార్థము: - విధౌ=శాస్త్రవిధియందు, ఆరోప్య=ఆరోపించి, యా=ఏ, ఉపాసా=ఉపాసన 
గలదో, సా=అది, ఆరోపః=ఆరోపముగా, పరికీర్తితః=చెప్పబడినది, యద్వత్‌=ఎలా అంటే, 
ఓంకారమ్‌=ప్రణవమును, ఉద్గీథమ్‌=ఉద్దీథమునుగా, ఉపాసీత =ఉపాసింపవలయును, 
ఇతి=అని, ఉదాహృతః=ఉదాహరణ మగును. 


తాత్పర్యము:- “య ఏవాసౌ తపతి తముద్గీథముపాసీత” అను మంత్రములో 
ఉద్దీథావయవమైన ఓంకారమును ఆదిత్యునిగా ఉపాసించమని శాస్త్రవిధి. ఇది “విధి” 
వలన వచ్చిన ఆరోపోపాసన. 


శ్లో; ఆరోపో బుద్ధిపూర్వేణ య ఉపాసావిధిశ్చ సః। 
యోషిత్యగ్నిమతిర్యత్తదధ్యాసః స ఉదాహృతః॥॥ 13 
ప్రతిపదార్థము: - బుద్ధిపూర్వేణ =బుద్ధిపూర్వకముగా, ఆరోపః=ఆరోపము, యః=ఏది కలదో, 
సః=ఆ, ఉపాసావిధిః=ఉపాసనా విధి, అధ్యాసః=అధ్యాసోపాసన, సః=అది, యోషితి= 
ప్రీయందు, అగ్ని=అగ్ని అను, మతిః=బుద్ధి, యత్‌=ఏదిగలదో, తత్‌=అది, ఉదాహృతః= 
అధ్యాసగా ఉదాహరింపబడినది. 


93 


186 శ్రీశివగీతా - ద్వాదశో9 ధ్యాయః 


తాత్పర్యము: - శాస్త్రవిధితో పనిలేకుండగా, తమ బుద్ధిని బట్టి స్త్రీని అగ్నిగా భావించటం 
వంటివి అధ్యాసోపాసనలు. 


శ్లో క్రియాయోగేన చోపాసావిధిః సంవర్గ ఉచ్యతే। 
సంహృత్య వాయుః ప్రళయే భూతాన్యేకోల_ వసీదతి॥ 14 


ప్రతిపదార్థము: - క్రియాయోగేన =క్రియనుబట్టి చెప్పిన, ఉపాసావిధిః=ఉపాసన, సంవర్ణః 
=సంవర్గమని, ఉచ్యతే=చెప్పబడును, వాయుః=వాయువు, ప్రళయే=ప్రళయ కాలమున, 
భూతాని =భూతములను, సంహృత్య=సంహరించి, ఏకః =ఒక్కడే, అవసీదతి=ఉందును. 


తాత్పర్యము: - సంవర్గం అంటే సంహరించి తనలో పెట్టుకొనేది అని అర్థము. వాయువు 
సుషుప్తి మరణ కాలాల్లో శరీరంలో ఇంద్రియాదులను ఆకర్షించి తనలో ఇమిద్చికొని 
ఉత్మమించును. “వాయుర్వైతాన్‌ సర్వాన్‌ సంవ్యంక్తే” అని (శ్రుతి. “ప్రాణోవావసంవర్థః 
నయదాన్వవితి ప్రాణం తర్హివాగప్వేతి (పాణళ్ళక్షుః ప్రాణః (శోతం, (పాణమ్మనః 
(సాణోహ్వేవైతాన్‌ నంవ్రుంక్తే” అని (శ్రుతి. కనుక వాయూపాసన సంవర్గోపాసన. ఇది 
వాయు క్రియను బట్టి చెప్పినది. 
శ్లో; ఉపసబ్గమ్య బుద్ధా యోపాసనా దేవతాత్మనా। 

తదుపాసనమన్తః స్యాత్‌ తద్బహిః సమృదాదయః॥ 15 
ప్రతిపదార్థము: - బుద్దా=బుద్ధితో, ఉపసంగమ్యు=ప్రత్యగాత్మను సమీపించి, దేవతాత్మనా= 
దేవతాస్వరూపముతో, ఉపాసనా=ఉపాసించుట, యా=ఏది గలదో, తత్‌=ఆ, ఉపాసనమ్‌= 
సేవ, అంతః=అంతరుపాసన, స్యాత్‌=అగును, సంపదాదయః=సంపత్‌, ఆరోప, అధ్యాస, 
సంవర్గాలు, తత్‌=ఆ ప్రత్యగాత్మ కన్న బహిః=బాహ్యమైనవి. 


తాత్పర్యము:- బుద్ధితో అత్యంత సమీపంగా ఉన్న తనలోని ప్రత్యగాత్మనే దేవతగా 
సేవించుట అంతరుపాసన. సంపదారోపాధ్యాస సంవర్గాలు బాహ్యోపాసనలు. ఇందులో 
ఉపాసన అంటే “స్వరూప సంధానమే”. (ఉవసంగమ్య అనగా ప్రత్యగాత్మను నమీవించి 
అని చెప్పాలి. అంతకన్న దగ్గర అయిన దేవత లేడు కనుక. 'ఉవి అనగా నమీవము కనుక - 
ఈ అర్ధము శివగీతాతాత్సర్య (ప్రకాశికలో ఉన్నది. చూ/ “ఉవసంగమ్య- ఉపనమీవే, అత్ర 
విశేషణాంతరాభావాత్‌ ఉవశబ్దేన అత్యంత సామీవ్యంగమ్యతే తచ్చ (పత్యగాత్ళన ఏవ-”. 
“ప్రపంచానునంధానం వినా - యోపాననా బ్రవ్మన్వరూ వేజావస్థానమ్‌”) 


శ్లో _ జ్ఞానాన్తరానన్తరితసజాతిజ్ఞానసన్తతేః। 
సమృన్నదేవతాత్మత్వముపాసనముదీరితమ్‌।। 16 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 187 


ప్రతిపదార్థము: - జ్ఞానాంతర=ఇతర విషయజ్ఞానములచేత, అనంతరిత=అడ్డగింపబడని, 
సజాతి =ఒకేజాతిదయిన, జ్ఞాన =జ్ఞానముయొక్క సంతతేః=*సమూహమువలన, సంపన్న= 
కూడిన, దేవతాత్మత్వమ్‌ =దేవతాస్వరూపమగు, ఉపాసనమ్‌ =ఉపాసనమని, ఉదీరితమ్‌ = 
చెప్పబడినది. 


తాత్పర్యము: - ఇతర జ్ఞానములు అద్దుపడకుండా ఒకేరకమైన దేవతాభావనాపరంపరలతో 
సంపన్న దేవతతో అభేదాన్ని పొందటం ఒక ఉపాసన. ఇది బాహ్యోపాసన. 
శ్లో సమృదాదిషు బాహ్యేషు దృఢబుద్ధిరుపాసనమ్‌। 

కర్మకాలే తదబ్లేషు దృష్టిమాత్రముపాసనమ్‌॥ 17 
ప్రతిపదార్థము: - బాహ్యేషు=బాహ్యమైన, సంపదాదిషు=సంపత్‌ మొదలైన ఉపాసనల 
యందు, దృఢబుద్ధిః =శ్రద్ధగూడా, ఉపాసనమ్‌ =ఉపాసన అనబడును. కర్శకాలే=క్రియా 
కాలమున, తదంగేషు =కర్మాంగములయిన ఉద్దీధాదులందు, దృష్టిమాత్రమ్‌ =కేవల దృష్టి 
(అనగా ఇతరము పట్టించికొనకుండా ఏకాగ్ర దృష్టి నిలుపుట), ఉపాసనమ్‌=ఉపాసన 
అనబడును. 


తాత్సర్యము:- బాహ్యమైన సంపదారోపాది ఉపాసనలందున్న శ్రద్ధ గూడా ఉపాసనయే. 
కర్మకాలమున ఆయా ఉపాసనాంగాలయిన ఉద్దీధాదులమీద మాత్రమే దృష్టి ఉంచటం 
ఉపాసన. 


శ్లో; ఉపాసనమితిప్రోక్తం తదజ్లాని బ్రువే శృణు 
తీర్థక్షేత్రాదిగమనం శ్రద్ధాం తత్ర పరిత్యజేత్‌। 
స్వచిత్తెకాగ్రతా యత్ర తత్రాసీత సుఖం ద్విజః 18 


ప్రతిపదార్థము: - ఇతి=ఈ విధముగా, ఉపాసనమ్‌=ఉపాసనా పద్ధతి, ప్రోక్తమ్‌=చెప్పబడినది, 
శృణు=వినుము, తదంగాని=ఉపాసనాంగములైన కృత్యముల, (బ్రువే=చెప్పెదను, శృణు= 
వినుము, తత్ర=ఆ నియమములలో / అంగములలో, తీర్ధ=తీర్ధములు, క్షేత్ర=క్షేత్రములు, 
ఆది=మొదలుగాగల వాటిని గూర్చి, గమన=పోవుటయందలి, (శ్రద్ధామ్‌ =శ్రద్ధను, పరిత్యజేత్‌ 
=విడువవలయును, ద్విజః=ఉపాసక విప్రుడు, స్వ=తనయొక్క చిత్త=మనస్సుయొక్క 
ఏకాగ్రతా=వకాగ్రత, యత్ర=ఎచ్చట కలుగునో, తత్ర=అచ్చట, ఆసీత=ఉండవలయును. 
తాత్పర్యము:- ఉపాసనా పద్ధతులను, వాటి అంగములైన నియమములను చెప్తాను. 
అందులో ముందు తన మనస్సుకు ఏకాగ్రత ఎక్కడ లభిస్తే అక్కడ సాధకుడు స్థిరపడ 
వలయును. అందుకొజకు రకరకాల తీర్ధక్షేత్రాలు తిరుగాలనే శ్రద్ధను ముందు వదలవలెను. 


94 


188 శ్రీశివగీతా - ద్వాదశో9 ధ్యాయః 


శ్లో॥ కమలే మృదుతల్సే వా వ్యాఘ్రచర్శణి వా స్థితః 
వివిక్తదేశే నియతః సమగ్రీవశిరస్తనుః॥। 19 
ప్రతిపదార్థము: - వివిక్త దేశే=ఒంటరి ప్రదేశమున, కంబలే=కంబలియందు, మృదుతల్చే 
వా=మెత్తనీ తల్పమునందుగాని, వ్యాఘచర్మణి వా=పెద్దపులి చర్మమునందుగాని, స్థితః 
=కూర్చొనినవాడై, నియతః=నిశ్చలుదై, సమ=సమానరేఖలోనున్న (గ్రీవ=మెడ, శిరః= 
శిరస్సు, తనుః=శరీరము గలవాడై. 


తాత్సర్యము: - ఏకాంత (ప్రదేశములో, నియమ బద్దుడై కంబళియందు గాని, మృదువైన 
తల్పమునందుగాని నిటారుగా ఆసీనుడు కావలయును. 


శ్లో॥ అత్యాశ్రమస్థః సకలానీన్టియాణి నిరుధ్య చ। 
భక్యాల_ థ స్వగురుం నత్వా యోగం విద్వాన్‌ ప్రయోజయమెత్‌!॥ 20 
ప్రతిపదార్థము: - అత్యాశ్రమస్థః=వాన ప్రస్థ / సన్యాసాశ్రమమునందున్నవాడై, సకలాని= 
సమస్తములైన, ఇంద్రియాణి =ఇంద్రియములను, నిరుధ్య చ=నిరోధించి, అథ=తరువాత, 
భక్యా=భక్తితో, స్వ=తన, గురుమ్‌=గురువును, నత్వా=నమస్మరించి, విద్వాన్‌ =తెలిసినవాడై, 
యోగమ్‌ =యోగమును, ప్రయోజయేత్‌=ప్రయోగింపవలెను / ఆచరింపవలయును. 


తాత్పర్యము:- అత్యాశ్రమియై సకలేంద్రియాలను నిరోధించి, గురునమస్మారము చేసికొని, 
విధానమును తెలిసికొని సాధకుడు యోగాచరణ (ప్రారంభము చేయవలయును. 
శా యస్త్వవిజ్ఞానవానృవత్యయుక్తేన మనసా సదా। 

త స్యేన్రియాణ్యవశ్యాని దుష్టాశ్వా ఇవ సారధథేః॥ 21 
ప్రతిపదార్థము:- అయుక్తేన=యోగసిద్ధముగాని, మనసా సహ=మనస్సుతో కూడి, యస్తు= 
ఎవడు, అవిజ్ఞానవాన్‌=విజ్ఞానరహితుడు, భవతి=అగునో, తస్య=వానికి, ఇంద్రియాణి= 
ఇంద్రియాలు, సారథేః=సారథికి, దుష్టాశ్వా ఇవ=చెడు గుజ్జములవలె, అవశ్యాని=ఎదురు 
తిరిగినవి, భవంతి=అగును. 


తాత్పర్యము:- అశుచి, అయుక్తుడు, స్వేచ్చా మనస్సుగల అజ్ఞానికి ఇంద్రియాలు లొంగవు. 
చేతగాని సారధికి పొగరెక్కిన గుజ్టాలు లొంగవు గదా! 
శ్లో॥ విజ్ఞానీ యస్తు భవతి యుక్తేన మనసా సదా। 
తస్యేన్టియాణి వశ్యాని సదశ్వా ఇవ సారథేః॥। 22 
ప్రతిపదార్థము: - సదా=ఎల్లప్పుడు, యుక్తేన=యోగ సిద్ధమైన, మనసా=మనస్సుతో, యస్తు= 
ఎవడు, విజ్ఞానీ=విజ్ఞానముగలవాడు, భవతి=అగునో, తస్య=వానికి, ఇంద్రియాణి= 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 189 


ఇంద్రియాలు, సారథేః=సారథికి, సదశ్వాః+ఇవ =మంచి గుజ్టాలవలె, వశ్యాని=లొంగిన 
వగును. 


తాత్పర్యము:- ఎల్లప్పుడు యోగసిద్ధమైన మనస్సుతో ఎవడు విజ్ఞానముగలవాడు అగునో 
వానికి ఇంద్రియములు, సారధికి మంచి గుజ్జములవలె లొంగినవగును. 


శ్లో॥ యస్త్వ్వవిజ్ఞానవాన్భవత్యమనస్మః సదా౭_ శుచిః! 

న స తత్సదమాప్పోతి సంసారమధిగచ్చతి॥ 28 
ప్రతిపదార్థము:- యస్తు=ఎవడు, అమనస్మః=స్థిరమైన మనస్సులేనివాడు, సదా=నిత్యము, 
అశుచిః=శౌచములేనివాడును, అవిజ్ఞానవాన్‌=అజ్ఞాని అగునో, సః=వాడు, తత్‌=ఆ, 
పదమ్‌=బ్రహ్మస్థానమును, న+ఆప్నోతి=పొందలేడు, సంసారమ్‌ =సంసారమునే, అధిగచ్చతి 
=పొందును. 


తాత్పర్యము:- మనసులో ఏకాగ్రతలేనివాడు, అశుచి అనగా క్రోధాదిదోషవంతుడు అయిన 
అజ్ఞాని బ్రహ్మపదమును పొందలేడు. సంసారమునే పొందును. 


శ్లో॥ విజ్ఞానీ యస్తు భవతి సమనస్క సదా శుచిః 
స తత్పదమవాప్పోతి యస్మాద్భూయో న జాయతే॥ 24 
ప్రతిపదార్థము: - యస్తు=ఎవడైతే, సమనస్మ=యోగ్యమనస్సుగలవాడును, సదా=నిత్యము, 
శుచిః=నిర్మలత్వము గలవాడై, విజ్ఞాసీ=జ్ఞాని అగునో, సః=వాడు, యస్మాత్‌=దేనినుండి, 
భూయః=మటల,న జాయతే=పుట్టడో,తత్‌=ఆ, పదమ్‌=న్థానమును, అవాప్నోతి=పొందును. 


తాత్పర్యము:- ఏకాగ్రమైన యోగ్యచిత్తము, చిత్తశుద్ధిగలజ్ఞాని పునరావృత్తిరహితమైన 
బ్రహ్మపదమును పొందగలడు. 


శ్లో విజ్ఞానసారథిర్యస్తు మనః ప్రగ్రహ ఏవ చ। 
సో ధ్వనః పారమాప్నోతి మమైవ పరమం పదమ్‌॥ 25 


ప్రతిపదార్థము:- యస్తు=ఎవడు, విజ్ఞాన=బుద్ధియే, సారధిః=సారధిగా గలవాడో, మనః 
=మనస్సే, ప్రగ్రహ ఏవ చ=పగ్గాలు కలవాడును అగునో, సః=వాడు, అధ్వనః=సంసార 
మార్గమునకు/అధ్యాత్మ మార్గమునకు, పారమ్‌ =అవతలితీరమైన, మమ=నాయొక్క, 
పరమమ్‌=చివరిదైన, పదమ్‌=స్థానమును, ఆప్నోతి=పొందును. 


తాత్పర్యము:- బుద్ధి సారథిగా, మనస్సే పగ్గాలుగా తన ఇంద్రియాశ్వాలను నడిపే యోగి 
తన మార్గంలో అంతిమ గమ్యమైన నా స్థానాన్ని తప్పక పొందగలడు. 


95 


190 శ్రీశివగీతా - ద్వాదశో9 ధ్యాయః 


శ్లో॥ హృత్పుణ్జరీకం విరజం విశుద్ధం విశదం తథా! 
విశోకం చ విచిన్యా౭.త్ర ధ్యాయేన్మాం పరమేశ్వరమ్‌!। 26 


ప్రతిపదార్థము: - =హృత్పుండరీకమ్‌ =హృదయమను తెల్ల కమలమును, విరజమ్‌=దోష 
రహితముగా, విశదమ్‌=స్వచ్చముగా, తథా=అట్లే, విశోకమ్‌ చ=సంసార శోక శూన్యముగా, 
విచింత్య=భావించి, అత్ర=ఇట్టి హృదయకమలమునందు, మామ్‌ =నన్ను, పరమేశ్వరమ్‌ = 
దేవదేవునిగా, ధ్యాయేత్‌ =ధ్యానింపవలయును. 


తాత్పర్యము:- హృదయకమలాన్ని శుద్ధంగా నిర్మలంగా స్వచ్చంగా శోకశూన్యంగా భావించి, 
అనగా చేసి ఆ స్వచ్చ హృదయ పుండరీకములో నేను వెలుగుచున్నట్లు నేనే సర్వోత్తమగమ్య 
మైన పరమాత్మనని భావింపవలయును. 


శ్లో అచిన్త్యరూపమవ్యక్తమనన్తమమృతం శివమ్‌! 
ఆదిమధ్యాన్తరహితం ప్రశాన్తం బ్రహ్మకారణమ్‌॥ 27 


ప్రతిపదార్థము: - అచింత్య=ఊహింపశక్యముగాని, రూపమ్‌=రూపము గలవాడును, 
అవ్యక్తమ్‌ =అస్పష్టమైనవాడును, అనంతమ్‌=అంతరహితుడును, అమృతమ్‌=అమృత 
స్వరూపుడును, శివమ్‌ =మంగళరూపుడును, ఆదిమధ్యాంత=ఆది, మధ్య,అంతములు, 
రహితమ్‌=లేనివాడును, ప్రశాంతమ్‌=శాంతమైనదియు, (బ్రహ్మ=[బ్రహ్మదేవునికైనను, 
కారణమ్‌ =కారణమైనదియు - 


తాత్పర్యము: - ఊహింప శక్యముగాని వాడును, అనంతుడు, అమృతరూపుడును, సర్వ 
మంగకుడును, ఆదిమధ్యాంతశూన్యుడును, (ప్రశాంతుడును, బ్రహ్మకారణుడును (బ్రహ్మమైన 
వాడును, కారణుడైనవాడును) - 


శ్లో; ఏకం విభుం చిదాననమరూపమజమద్భుతమ్‌। 
శుద్ధస్ఫటి కసజ్మాశము మాదే హార్థధారిణమ్‌॥ 28 


ప్రతిపదార్థము: -ఏకమ్‌=అఖండుడును, విభుమ్‌=సర్వవ్యాపియు, చిదానందమ్‌=జ్ఞానానంద 
స్వరూపుడును, అరూపమ్‌=రూపశూన్యుడును, అజమ్‌=జననరహితుడును, అద్భుతమ్‌= 
ఆశ్చర్యకరుడును/ఆశ్చర్యమైనవాడును, శుద్ధ=స్వచ్భమైన, స్పృటిక=స్ఫటికముతో, సంకాశమ్‌= 
సమానమైనవాడును, ఉమా=పార్వతియొక్క దేహార్థ=సగము శరీరమును, ధారిణమ్‌= 
ధరించినవాడును - 


తాత్సర్యము: - అఖండుడు, వ్యాపి, సచ్చిదానందమూర్తి, మూర్తిరహితుడు, అజుడు, 
ఆశ్చర్యుడు శుద్ధస్ఫటి క నిర్మలుడు, అర్ధనారీశ్వరుడు అగు నన్ను ధ్యానింపవలెను. 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 191 


శ్లో వ్యాఘ్రచర్మామృరధరం నీలకణ్ధం త్రిలోచనమ్‌। 
జటాధరం చన్టమౌళిం నాగయజ్ఞోపవీతినమ్‌॥ 29 


ప్రతిపదార్థము: - వ్యాఘచర్మ=పులిచర్మమే, అంబర=వనస్తమునుగా, ధరమ్‌=ధరించినదియు, 
నీల=నీలమైన, కంఠమ్‌=కంఠముగలవాడును, త్రి=మూడు, లోచనమ్‌=కన్నులుగలవాడును, 
జటాధరమ్‌ =జటలు ధరించినవాడును, చంద్రమౌళిమ్‌ =చంద్రశేఖరుడును, నాగ=సర్బమే, 
యజ్ఞోపవీతినమ్‌ =జందెముగా గలవాడును - 


తాత్పర్యము: - అర్ధనారీశ్వరుడును, పెద్దపులి చర్మము ధరించినవాడును, నీలకంఠుడును, 
త్రినెత్రుడును, జటాధరుడును, చంద్రశేఖరుడును, సర్పయజ్ఞోపవీతము గలవాడును- 


శ్లో వ్యాఘ్రచర్నోత్తరీయం చ వరేణ్యమభయప్రదమ్‌। 
పరాభ్యామూర్థ్వహస్తాభ్యాం బిభ్రాణం పరశుం మృగమ్‌॥ 30 


ప్రతిపదార్థము: - వ్యాఘచర్మ=పెద్దపులిచర్మమే, ఉత్తరీయం చ=ఉత్తరీయముగా గలవాడును, 
వరేణ్యమ్‌ =వరణీయుడును, అభయ ప్రదమ్‌=అభయమిచ్చువాడును, పరాభ్యామ్‌=వేరైన, 
ఊర్చ్వ=పై పైవున్న హస్తాభ్యామ్‌ =చేతులచేత, పరశుమ్‌ =పరశువును, మృగమ్‌=జింకను, 
విభ్రాణమ్‌=ధరించువాడును. 


తాత్పర్యము: - పులిచర్మమునే ఉత్తరీయముగా ధరించినవాడును, వరింపదగినవాడును, 
అభయ ప్రదాతయు, ఊర్ధ్వహస్తములతో మృగ, పరశువులను పట్టినవాడును- 


శా కోటి మధ్యాహ్నసూర్యాభం చన్రకోటిసుశీతలమ్‌। 
చగ్దసూర్యాగ్నినయనం స్మేరవక్రసరోరుహమ్‌। 
భూతిభూషితసర్వాజ్ఞం సర్వాభరణభూషితమ్‌॥ 31 
ప్రతిపదార్థము: - కోటి =కోటిమంది, మధ్యాహ్నసూర్య=మధ్యాహ్న సూర్యులతో, అభమ్‌= 
సమాన కాంతిగలవాడును, చంద్రకోటి =కోటిచంద్రులతో సమానంగా, సుశీతలమ్‌ =చల్లని 
వాడును, చంద్రసూర్యాగ్ని=చంద్రుడు, సూర్యుడు, అగ్నియే, నయనమ్‌=కన్నులుగా 
గలవాడును, స్మేర=చిరునవ్వుగల, వక్ర=ముఖమనే, సరోరుహమ్‌ =కమలముగలవాడును, 
భూతి =భస్మముచేత, భూషిత =అలంకరింపబడిన, సర్వాంగమ్‌ =సమస్త శరీరముగలవాడును, 
సర్వ=సమస్తమైన, ఆభరణ=సొమ్ములచేత, భూషితమ్‌ =అలంకరింపబడినవాడును - 
తాత్సర్యము: - కోటిమంది మధ్యాహ్న సూర్యుల వెలుగుగలవాడయినను, కోటి చంద్రులవలఠత 
చల్లనివాడును, సూర్యచంద్రాగ్నులు “3” నేత్రాలుగా గలవాడును, చిరునవ్వులు చిందించు 
మొగముగలవాడును, భస్మభూషిత సర్వాంగుడును, సర్వాభరణ భూషితుడును అగు 
మహేశ్వరుడనైన నన్ను హృదయ కమలమున సగుణముగా ధ్యానింపవలెను. 


96 


192 శ్రీశివగీతా - ద్వాదశో9 ధ్యాయః 


శ్లో వవమాత్నారణిం కృత్వా ప్రణవం చోత్తరారణిమ్‌। 
ధ్యాననిర్మధనాభ్యాసాత్సాక్షాత్సశ్యతి మాం జనః॥ 82 


ప్రతిపదార్థము: -ఏవమ్‌=ఈ విధముగా,జనః =వ్యక్తి, ఆత్మ=మనస్సును, అరణిమ్‌ =అరణినిగా, 
కృత్వా=చేసి, ప్రణవమ్‌ =ఓంకారమును, ఉత్తరారణిమ్‌ =పైని అరణిని (చిలుకకొయ్య) గా 
చేసి, ధ్యాన=ధ్యానించుట అను, నిర్మధన =చిలుకుటను, అభ్యాసాత్‌ =అభ్యసించుటవలన, 
మామ్‌=నన్ను, సాక్షాత్‌= ప్రత్యక్షముగా, పశ్యతి=చూచును. 


తాత్పర్యము: - మనస్సును అరణి (నిప్పు పుట్టించుటకు చిలికే కొయ్య) గా చేసి, 
ఓంకారమును కవ్వముగా చేసి, “ధ్యానించటం” అనే చిలకటం బాగా అభ్యసించినవాడు, 
నన్ను ప్రత్యక్షముగా చూడగలడు. 


శ్లో॥ వేదవాకైరలభ్యో9 హం న శాస్రైర్నాపి చేతసా! 
ధ్యానేన వృణుతే యో మాం సర్వదాహం వృణోమి తమ్‌॥। 33 


ప్రతిపదార్థము: - అహమ్‌=నేను, వేదవాకైః:=వేదవచనములచేత, అలభ్యః=పొందబడను, 
శాస్తై=శాస్తములచేత, న=లభ్యుడను కాదు, చేతసాపి=మనస్సుచేతగూడా, న=అలభ్యుడను, 
యః=ఎవడు, సర్వదా=నిత్యము, ధ్యానేన =ధ్యానముచేత, మామ్‌ =నన్ను, వృణుతే=వరించునో, 
తమ్‌=వానిని, అహమ్‌ =నేను, వృణోమి=వరించెదను. 


తాత్పర్యము: - నేను వేదశాస్తములు చదివినంత మాత్రమున లభింపను. మనస్సుకు 
అందను. నిత్యధ్యానంతో నన్ను కోరిన వానినే నేను తప్పక అనుగ్రహించెదను. 


శ్లో॥ నావిరతో దుశ్ళరితాన్నాశానో నాసమాహితః॥। 
నాశాన్తమానసో వాపి ప్రజ్ఞానేన లభేత మామ్‌॥ 84 


ప్రతిపదార్థము: - దుశ్చరితాత్‌=పాపచరిత్రమునుండి, అవిరతః=దూరంకానివాడు, మామ్‌= 
నన్ను, న లభేత=పొందడు, అశాంతః=శాంతిలేనివాడు, న=పొందలేడు, అసమాహితః 
=సమాధి లేనివాడు, న=పొందలేడు, అశాంత=తృప్తి చెందని, మానసోవాపి=మనస్సుగల 
వాడైనను, న=పొందలేడు, ప్రజ్ఞానేన=విశేషజ్ఞానముతోనే, మామ్‌=నన్సు లభేత=పొందును. 
తాత్సర్యము:- పాపములు మాననివాడు, శమదమాలు లేనివాడు, సమాధి లేనివాడు / 
సమాధానపడనివాడు, మనస్సులో కామక్రోధాదులున్నవాడు నన్ను పొందలేడు. జ్ఞానంతో 
మాత్రమే నన్ను పొందగలడు. 
శ్లో; జాగ్రత్స్వప్పసుషుపాదిప్రపజ్బో యః ప్రకాశతే। 
తద్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబనైః ప్రముచ్యతే॥ 85 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 193 


ప్రతిపదార్థము: - జాగ్రత్‌=జాగరణము, స్వప్న=స్వప్నము, సుషుప్తి=గాఢనిద్ర, ఆది= 
మొదలుగాగల, ప్రపంచః=ప్రపంచము, యః=ఏది, ప్రకాశతే=ప్రకాశించుచున్నదో, తత్‌= 
అది అంతయు, (బ్రహ్మ= బ్రహ్మ స్వరూపమైన, అహమ్‌=నేను, ఇతి=అని, జ్ఞాత్వా=ఎటీగి, 
సర్వబంధైః=సమస్త బంధములచేత, ప్రముచ్యతే=విముక్తుడగును. 


తాత్పర్యము: - జాగరణము, స్వప్నము, సుషుప్తి అనే యూ ప్రపంచం అంతా నేను అనగా 
(బ్రహ్మ స్వరూపమే అని ఎటిగినవాడు సర్వబంధవిమోచన పొందును. 
శా త్రిషు ధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్‌। 

తేభ్యో విలక్షణః సాక్షీ చిన్మాత్రోల_ హం సదాశివః॥ 36 
ప్రతిపదార్థము: - త్రిషు=మూడు అయిన, ధామసు=లోకములందు/దశలందు, భోగ్యమ్‌ = 
భోగపదార్థము, యత్‌=ఏది ఉన్నదో, భోక్తా=భోగం పొందువాడు ఎవడో, భోగశ్చ= 
భోగమును, యద్భవేత్‌=ఏది అగునో, తేభ్యః=వాటన్నింటి కన్న విలక్షణః=భిన్నమైన, సాక్షీ= 
సాక్షిని, చిన్మాత్రః=జ్ఞానమాత్రస్వరూపుడను అయిన, అహమ్‌=నేను, సదాశివః=సదాశివ 
స్వరూపుడను. 
తాత్పర్యము: - మూడుదశలలో, మూడు లోకాలలో, భోక్త, భోగ్యము, భోగము అన్న 
త్రిపుటికి అతీతంగా సాక్షిగా ఉండేవాడు జ్ఞానరూపుడు అయిన నేను సదా శివుడను. 
సర్వమంగళుడను. 


శ్లో॥ ఏకో దేవః సర్వభూతేషు గూఢః 

సర్వవ్యాపీ సర్వభూతాన్తరాత్మా! 

సర్వాధ్యక్షః సర్వభూతాధివాసః 

సాక్షీ చేతా కేవలో నిర్గుణో హి॥ 87 
ప్రతిపదార్థము: - దేవః=దేవుడు, ఏకః=ఒకడే, సర్వభూతేషు=సమస్త పదార్థములందు, 
గూఢః=దాగియున్నవాడు, సర్వ=సర్వ పదార్ధములందు, వ్యాపీ=వ్యాపించినవాడు, సర్వభూత 
=సమస్త జీవులకు, అంతరాత్మా=అంతరాత్మగా ఉన్నవాడు, కర్మ్శ=కర్మలకు, అధ్యక్షు=అధికారి 
/సొక్షి సర్వభూత=సమస్త భూతములకు, అధివాసః=అధిష్టానమైనవాడును, సాక్షీ=సాక్షి 
చేతా=చిద్రూపుడు, కేవలః=ఏకరూపుడు, నిర్గుణః=గుణరహితుడును అయినవాడను, 
అహమ్‌=నేనే. 
తాత్సర్యము: - నేను ఏకరూపుడను. సర్వభూతములయందు అవిద్యవలన గూఢముగా 
నున్నాను. సర్వవ్యాపిని, సర్వజీవులందు అంతరాత్మగా ఉన్నాను. సర్వసాక్షిని. సర్వభూతాలకు 
అధిష్టానమును, సాక్షిని, జ్ఞానరూపుడను. కేవలుడను, నిర్గుణుడను. 


97 


194 శ్రీశివగీతా - ద్వాదశో9 ధ్యాయః 


శ్లో ఏకో వశీ సర్వభూతాన్తరాత్మా- 
ప్వ్యేకో బీజం బహుధా యః కరోతి। 
తం మాం నిత్యం యే9 నుపశ్యన్తి ధీరా- 
స్తేషాం శాన్తిః శాశ్వతీ నేతరేషామ్‌॥ 838 


ప్రతిపదార్థము: - ఏకః=ఒక్కడే అయినవాడును, వశీ=స్వాధీనుడును, సర్వభూత=సమస్త 
భూతములకు, అంతరాత్మాపి=అంతరాత్మగా గూడా అయినవాడును, ఏకః =ఒక్కడే, 
బీజమ్‌= విత్తనమై, యః=ఎవడు, బహుధా =బహువిధాలుగా, కరోతి=చేయునో, తమ్‌ = 
అటువంటి, మామ్‌ =నన్నుు యే=ఏ, ధీరాః=ఇంద్రియజయశీలులు, అనుపశ్యంతి= 
దర్శించగలరో, తేషామ్‌=వారికి, శాశ్వతీ=శాశ్వతమైన, శాంతిః=శాంతి, ఇతరేషామ్‌= 
ఇతరులకు, న=శాంతి లేదు. 


తాత్సర్యము: - సర్వభూతాంతరాత్మను, అఖండుడను, సర్వాధ్యక్షుడను, సమస్త వైవిధ్యమునకు 
భీజమును అయిన నన్ను ఎవరు నిత్యం దర్శించగలరో ఆ ధీరులు శాశ్వత శాంతిని 
పొందగలరు. ఇతరులకు లేదు. 


శ్లో అగ్నిర్యథైకో భువనం ప్రవిష్ణో 
రూపం రూపం ప్రతిరూపో బభూవ। 
ఏకస్తథా సర్వభూతాన్తరాత్మా 
రూపం రూపం ప్రతిరూపో౭ హమేకః॥ 39 


ప్రతిపదార్థము: - అగ్నిః=అగ్ని, ఏక=ఒక్కడే, భువనమ్‌=లోకమును, ప్రవిష్టు=ప్రవేశించిన 
వాడై, యథా=ఎలాగున, రూపం రూపమ్‌=రూపరూపాలకల్లా, ప్రతిరూపః=ప్రత్యేకరూపం 
గలవాడుగా, బభూవ =అయ్యెనో, తథా=అట్లే, ఏకః=అఖండుడనైన, అహమ్‌=నేను, ఏకః 
=ఒక్కడనే, రూపం రూపమ్‌=రూపరూపములందు, ప్రతిరూపః=ప్రత్యేక రూపముగల 
వాడను అయితిని. 


తాత్సర్యము:- అగ్ని ఒక్కడే లోకమును ప్రవేశించినవాడై ఎలాగున రూపరూపాలలో 
చేరి ప్రత్యేక రూపము గలవాడుగా అయ్యెనో, అట్లే అఖండుడనైన నేను ఒక్కడనే 
రూపరూపము లందు, ప్రత్యేక రూపము గలవాడను అయితిని. 
శ్లో వాయుర్యథైకో భువనం ప్రవిష్టోః 
రూపం రూపం ప్రతిరూపో బభూవ 
ఏకస్తథా సర్వభూతాన్తరాత్మా 
రూపం రూపం ప్రతిరూపో9_ హమేకఃః॥॥ 40 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 195 


ప్రతిపదార్థము:- వాయుః=వాయువు, ఏక=ఒక్కడే, భువనమ్‌=లోకమును, ప్రవిష్టః 
=ప్రవేశించిన వాడై, యథా=ఎలాగున, రూపం రూపమ్‌=రూపరూపాలకల్లా, ప్రతిరూపః 
=ప్రత్యేకరూపం గలవాడుగా, బభూవ =అయ్యెనో, తథా=అట్లే, ఏకః =అఖండుడనైన, 
అహమ్‌=నేను, ఏకః =ఒక్కదనే, రూపం రూపమ్‌ =రూపరూపములందు, ప్రతిరూపః=ప్రత్యేక 
రూపముగల వాడును అయితిని. 


తాత్పర్యము:- వాయువు ఒక్కడే లోకమున ప్రవేశించినవాడై ఎలాగున రూపరూపాలలో 
చేరి ప్రత్యేక రూపము గలవాడుగా అయ్యెనో, అట్లే అఖండుడనైన నేను ఒక్కడనే 
రూపరూపము లందు, ప్రత్యేక రూపము గలవాడను అయితిని. 
శ్లో॥ సూర్యో యథా సర్వలోకస్య చక్షుః 

న లిప్యతే చాక్షు షైర్బ్ఫాహ్యదో షైః। 

ఏకస్తథా సర్వభూతాంతరాత్మా 

న లిప్యతే లోకదుఃఖేన బాహ్యః॥ 41 
ప్రతిపదార్థము: - సర్వలోకస్య=సర్వప్రపంచానికి, చక్షుః=కన్ను అయిన, సూర్యః=సూర్యుడు, 
యథా=ఎలా, చాక్షుషైః=నేత్ర సంబంధమైన, బాహ్యదోషై=బయటి దోషములచేత, న 
లిష్యతే =అంటబడడో, తథా =అట్టే, సర్వభూత=సమస్త భూతములకు, అంతరాత్మా= 
అంతర్యామి అయిన, ఏకః=అఖండవస్తువు, బాహ్యః=అతీతమైనది కనుక, లోక=లోకముల 
యొక్క దుఃఖేన =అజ్ఞానము మొదలగువానిచేత, న లిష్యతే=తాకబడడు. 


తాత్పర్యము:- సర్వలోక నేత్రమైన సూర్యునకు మన నేత్రాది దోషములంటవు. అట్లే 
సర్వభూతాంతరాత్మ అయిన పరమాత్మ లోక దుఃఖములకు బాహ్యుడు అనగా అతీతుడు. 
కనుక ఈ లోకదోషములు పరమాత్మకు అంటవు. 


శ్తో॥ వేదేహ యో మాం పురుషం మహాన్త- 

మాదిత్యవర్ణం తమసః పరస్తాత్‌। 

స ఏవ విద్వానమృతోల_(త్ర భూయా- 

న్నాన్యస్తు పన్గా అయనాయ విద్యతే॥ 42 
ప్రతిపదార్థము:- ఇహ=ఈ లోకంలో, తమసః=అజ్ఞానమునకు, పరస్తాత్‌=అవతలగా, 
ఆదిత్యవర్ణమ్‌ =సూర్యవర్ణమైనవాడును, పురాణమ్‌ =ప్రాచీనుడైన, పురుషమ్‌=పురుషుడనైన, 
మామ్‌=నన్ను, యః=ఎవడు, వేద=ఎజుగునో, సః=ఆ, విద్వానేవ=విద్వాంసుడే, అత్ర= 
ఇచ్చట, అమృతః=అమృతస్వరూపుడు, భూయాత్‌ =అగును, అయనాయ =మోక్షమార్గము 
నకు, అన్యః=మటొక, పంథాః తు=మార్గమైతే, న విద్యతే=లేదు. 


98 


196 శ్రీశివగీతా - ద్వాదశో9 ధ్యాయః 


తాత్సర్యము: - అజ్ఞానాంథకారమునకు అవతల వెలుగుచున్న ఆదిత్యవర్షుడు పురాణ 
పురుషుడున్ను అయిన నన్ను గుర్తించినవాడు అమృతస్వరూపుడు. మోక్షమునకు ఇంతకు 
మించి మార్గము లేదు. 


శ్తో॥ హిరణ్యగర్భం విదధామి పూర్వం 

వేదాంశ్చ తస్మై ప్రహిణోమి యో౭_హమ్‌! 

తం దేవమీద్యం పురుషం పురాణం 

నిశ్చిత్య మాం మృత్యుముఖాత్రృముచ్యతే॥ 483 
ప్రతిపదార్థము: - యః అహమ్‌=ఏ నేను, పూర్వమ్‌ =పూర్వకాలమున, హిరణ్యగర్భమ్‌ = 
బ్రహ్మను, విదధామి =సృష్టించెదనో, తస్మైఆయన కొకు, వేదాంశ్చ=వేదములనున్ను, 
(ప్రహిణోమి=పంపుదునో, తమ్‌=ఆ దేవుడను, ఈడ్యమ్‌=స్తుతింపదగిన, పురాణం పురుషమ్‌= 
ఆదిపురుషుడను అయిన, మామ్‌=నన్ను, నిశ్చిత్య =నిర్ధారణచేసికొని, మృత్యుముఖాత్‌= 
చావు నోటినుండి, ప్రముచ్యతే =విడిపింపబడును. 


తాత్సర్యము:- సృష్టికి ఆదికాలములో బ్రహ్మను సృజించినది, ఆయనకు వేదములను 
సమకూర్చినది నేనే. అట్టి పురాణ పురుషుడనైన నన్ను గుర్తెరిగినవాడు చావునుండి 
తప్పించికొనును (అంటే అర్థము వాడు జనన మరణ బంధమునుండి తప్పించికొనును. 
ఆత్మకు చావులేదని, శరీరమునకే చావని, తాను ఆత్మనని గ్రహించటంవలన జీవుడు 
అమరుడవుతాడని భావము). 
శా ఏవం శాన్యాదియుక్తఃసన్వేత్తి మాం తత్త్వతస్తు యః। 
నిర్ముక్తదుఃఖసన్హానః సో9 న్రే మయ్యేవ లీయతే॥। 44 
ప్రతిపదార్థము: - ఏవమ్‌=ఈ విధముగా, శాంత్యాది=శాంతి మొదలగువానితో, యుక్తస్సన్‌= 
కూడినవాడై, యః=ఎవడు, మామ్‌=నన్సు, తత్త్వతః=అసలు రూపంలో, వేత్తి=గ్రహించునో, 
సః=వాడు, నిర్ముక్త=వదలబడిన, దుఃఖసంతానః=దుఃఖసమూహముగలవాడై, అంతే= 
చివటకు, మయ్యేవ=నాయందే, లీయతే=లయము పొందును. 


తాత్పర్యము: - ఇట్లే శ మదమయుక్తుడైన ఉపాసకుడు నన్ను తత్త్వరీత్యా గ్రహించినట్లయితే, 
సర్వదుఃఖపరిహారమై చివజకు నాలో లయించిపోవును. 


ఇతి శ్రీపద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్తే 
శ్రీశివరాఘవసంవాదే ఉపాసనాప్రపజ్బునం నామ ద్వాదశో£_ ధ్యాయః॥ 


Kk చ Kk 


197 
అథ త్రయోదశతో9_ ధ్యాయః 
కైవల్య ముక్తి నిరూపణ యోగః 
నే — 
సూత ఉవాచ - సూతుడిట్లనెను. 
శ్లో ఏవం శ్రుత్వా కౌసలేయస్తుష్ణో మతిమతాం వరః। 
పప్రచ్చ గిరిజాకాన్తం సుభగం ముక్తిలక్షణమ్‌॥ 1 


ప్రతిపదార్థము:- ఏవమ్‌=ఈ విధముగా, [శ్రుత్వా=విని, తుష్టః=సంతోషించినవాడై, 
మతిమతామ్‌=బుద్ధిమంతులలో, వరః=శ్రేష్ణుడైన, కౌసలేయః=కౌసల్య పుత్రుడు రాముడు, 
సుభగమ్‌=సౌభాగ్యవంతుడైన, గిరిజాకాంతమ్‌=పార్వతీపతి అయిన శివుని, ముక్తి=మోక్షము 
యొక్క లక్షణమ్‌ =లక్షణమును, ప్రపచ్చ=అడిగెను. 
తాత్పర్యము:- బుద్ధిమంతుడైన కౌసల్యాపుత్రుడు రాముడు శివుడు చెప్పినంతా విని మోక్ష 
స్వరూపము చెప్పుమని అడిగెను. 
శ్రీరామ ఉవాచ-శ్రీరాముడిట్లనెను. 
శ్లో॥ భగవన్‌! కరుణావిష్టహృదయ! త్వం ప్రసీద మే। 

స్వరూపం లక్షణం ముక్తేః ప్రబ్రూహి పరమేశ్వర॥ 2 
ప్రతిపదార్థము: - భగవన్‌=స్వామీ!, కరుణావిష్టాదయగల, హృదయ=హృదయం గలవాడా!, 
మే=నాకు, ప్రసీద=అనుగ్రహింపుము, పరమేశ్వర! =ఈశ్వరా!, ముక్తే=మోక్షముయొక్క 
స్వరూపమ్‌=స్వరూపమును, లక్షణమ్‌ =లక్షణమును, ప్రబ్రూహి=చెప్పుము. 
తాత్పర్యము:- పరమేశ్వరా! పరమ దయామయా! నాకు దయతో, మోక్ష తత్త్వమును 
దాని లక్షణమును చెప్పుము. 
శ్రీ శివ ఉవాచ-శ్రీ శివుడిట్లనెను. 


శ్లో; సాలోక్యమపి సారూప్యం సార్ష్యం సాయుజ్యమేవ చ। 
కైవల్యం చేతి తాం విద్ధి ముక్తిం రాఘవ! పజ్బుధా॥। 8 


198 శ్రీశివగీతా - త్రయోదశోం ధ్యాయః 


ప్రతిపదార్థము: - రాఘవ=రామా!, సాలోక్యమ్‌ =సాలోక్యమని, సారూప్యమపి =సారూప్య 
నున్న సార్జ్యమ్‌=సార్డి అని, సాయుజ్యమేవ చ=సాయుజ్యమని, కైవల్యం చేతి=కైవల్య 
మనియు, తామ్‌=ఆ, ముక్తిమ్‌=మోక్షమును, పంచధా=ఐదు విధములని, విద్ధి=తెలిసి 
కొనుము. 


తాత్సర్యము: - రామా! సాలోక్యమని, సారూప్యమని, సార్షి అని, సాయుజ్యమని, కైవల్య 
(౨) 
మనియు ఆ మోక్షము ఐదువిధములని తెలిసికొనుము. 
శ్లో మాం పూజయతి నిష్కామః సర్వదా జ్ఞానవర్ణితః। 

సమే లోకం సమాసాద్య భుజ్మే భోగాన్‌ యథేప్పితాన్‌! 4 
ప్రతిపదార్థము: - నిష్కామః=మోక్షము తప్ప ఇతర వాంఛలు లేనివాడై, అజ్ఞాన =జ్ఞానము 
చేత, వర్ణితః=విడువబడినవాడై, సర్వదా=నిత్యము, యః=ఎవడు, మామ్‌ =నన్ను, పూజయతి 
=పూజించునో, సః=వాడు, మే=నా, లోకమ్‌ =లోకమును, సమాసాద్య =చేరి, యథేప్పితాన్‌= 
ఇష్టమైన, భోగాన్‌=భోగమును, భుంక్తే=పొందును. 


తాత్పర్యము: -సాలోక్యముక్తి అనగా భక్తుడు నా లోకమునందు నాతో వసించుట, అజ్ఞానియె 
అనగా తత్త్వజ్ఞానములేక నిష్మాముడై నన్ను నిత్యము సేవించినవాడు నా లోకమునకు 
వచ్చి భోగములను అనుభవించును. 
శ్తో॥ జ్ఞాత్వా మాం పూజయేద్య్వస్తు సర్వకామవివర్ణితః। 

మయా సమానరూపఃసన్‌ మమ లోకే మహీయతే॥ ర్‌ 
ప్రతిపదార్థము: - యస్తు=ఎవడయితే, సర్వకామ=సకల వాంఛలతో, వివర్జితః=రహితుడై, 
మామ్‌ =నన్ను, జ్ఞాత్వా=ఎటిగి, పూజయేత్‌=పూజించునో, సః=వాడు, మయా=నాతో, 
సమాన=సమానమైన, రూపస్సన్‌ =రూపముగలవాడై, మమవ=నా, లోకే=లోకమునందు, 
మహీయతే =ఆనందపడును. 


తాత్పర్యము:- ఇది సారూవ్యముక్తి. నిష్మాముడై నా అసలు తత్త్వమెరిగి నన్ను 
పూజించువాడు నాతో సమానరూపుడై నా లోకమున వసించును. 
శ్లో ఇష్టాపూర్తాదికర్మాణి మక్రీత్యై కురుతే తు యః। 

సో౭_పి తత్సలమాప్పోతి నాత్ర కార్యా విచారణా॥ 6 

ప్రతిపదార్థము: - ఇష్టాయజ్ఞయాగములు, పూర్త=ఆలయ నిర్మాణము, ఆది=మొదలగు, 

కర్మాణి=కర్మలను, మత్రీత్యై=పరమేశ్వర ప్రీతి కొణకు, యస్తు=ఎవదైతే, కురుతే=చేయునో, 

సోపి =అట్టివాడున్ను, తత్భలమ్‌ =అట్టి ఫలమునే అనగా సాలోక్యమువంటి సార్శి ఫలమునే, 

అయ 
ఆప్పోతి=పొందును, అత్ర=ఈ విషయమై, విచారణా =విచారణ, న కార్యా=చేయనక్కజలేదు. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 199 


తాత్సర్యము: - ఇష్టాపూర్తములు అనగా యజ్ఞయాగములు, సత్రాలు, ఆలయాలు, వాపీ 

కూపతటాకాది నిర్మాణములు కేవలము పరమేశ్వర ప్రీతిగా చేయువాడున్ను సాలోక్యము 

వంటి సార్షి ఫలమునే పొందును. సందేహము వలదు. (బుషి అనగా ఐశ్వర్యము). 
లు 


శ్లో యత్మరోతి యదశ్నాతి యజ్ఞుహోతి దదాతి యత్‌! 

యత్తపస్యతి తత్సర్వం యః కరోతి మదర్పణమ్‌। 

మల్లోకే సశియం భుజ్త్మే మత్తుల్యం ప్రాభవం భజన్‌! 7 
ప్రతిపదార్థము:- యః=ఎవడు, యత్‌=దేనిని, కరోతి=చేయునో, యత్‌=దేనిని, అశ్నాతి= 
తినునో, యత్‌=దేనిని, జుహోతి=హోమము చేయునో, యత్‌=దేనిని, దదాతి=ఇచ్చునో, 
యత్‌=దేనిని, తపస్యతి=తపస్సుగా చేయునో, తత్‌ =అది, సర్వమ్‌ =అంతయు, మదర్పణమ్‌= 
నాకు అర్బణగా, కరోతి =చేస్తాడో, సః=వాడు, మత్తుల్యమ్‌=నాతో సమానమైన, ప్రాభవమ్‌= 
వైభవమును,భజన =పొందుచూ, మల్లోకే=నా లోకమున, శ్రియమ్‌ =ఐశ్వర్యమును, భుంక్తే= 
అనుభవించును. 


తాత్సర్యము: - తన పనులు, తన ఆహారము, తన హోమము, తన దానము, తన తపస్సు, 
ఇది అది అని ఏమిటి?-తన సర్వ కర్మలను నా కర్పణచేయువాడు నా లోకములో నాతో 
సమాన వైభవముతో ఐశ్వర్యము పొందును. ఇది సాయుజ్యముక్తి. ఈ ముక్తులు చాలరకాలు 
భేదాలతో ఉన్నాయి. సాలోక్య,సామీప్య,సారూప్య,సార్ని, సాయుజ్య కైవల్యములు. ఇందు 
సాలోక్య సామీష్యముల మధ్య తేడా తక్కువ. సార్షి - నారూప్యమని శ్రుతి. సాయుజ్యమని 
కొందరు. ఇవన్ని సగుణముక్తులు. 
శ్లో॥ యస్తు శాన్యాదియుక్తః సన్‌ మామాత్మత్వేన పశ్యతి। 
స జాయతే వరం జ్యోతిరద్వైతం బ్రహ్మ కేవలమ్‌! 8 
శా ఆత్మస్వరూపావస్థానం ముక్తిరిత్యభిధీయతే॥ 9 


ప్రతిపదార్థము: - యస్తు=ఎవడయితే, శాంత్యాది=శాంతి మొదలగు వానితో, యుక్తస్సన్‌= 
కూడినవాడై, మామ్‌=నన్ను, ఆత్మత్వేన=ఆత్మగా, పశ్యతి=చూచునో, సః=వాడు, పరంజ్యోతిః 
=పరమజ్యోతియు, అద్వైతమ్‌ =ద్వైతరహితము, కేవలమ్‌ =కేవలమైన, బ్రహ్మబ్రహ్మముగా, 
జాయతే =అగును, ఆత్మస్వరూప =స్వస్వరూపముతో, అవస్థానమ్‌ =ఉండుట, ముక్తిరితి= 
మోక్షమని, అభిధీయతే=చెప్పబడును. 

తాత్పర్యము:- శాంతి, దాంతి మొదలగు దైవ సంపదగలవాడై నన్ను ఆత్మగా గ్రహించిన 
జ్ఞాని కేవలరూపుడైన అద్వితీయ పరంజ్యోతియైన బ్రహ్మమే అగును ఇట్లు స్వస్వరూపముతో 
నుండుటయే “కైవల్యమోక్షము” అందురు. ఇది నిర్గుణముక్తి. 


100 


200 శ్రీశివగీతా - త్రయోదశోం ధ్యాయః 


శ్లో॥ సత్యం జ్ఞానమనన్తం సదానన్గం బ్రహ్మ కేవలమ్‌! 
సర్వధర్మవిహీనం చ మనోవాచామగోచరమ్‌॥ 10 
ప్రతిపదార్థము:- సత్యమ్‌=సత్యమైనది లేదా సత్‌, జ్ఞానమ్‌ =జ్ఞానస్వరూపమైనదియు, 
అనంతమ్‌=అంతరహితమున్ను, సదానందమ్‌ =నిత్యానందరూపుడును, కేవలమ్‌ = 
ఏకరూపమైనదియు, సర్వ=సమస్తమైన, ధర్మ=గుణములచే, విహీనం చ=రహితమైనదియు, 
మనః=మనస్సుకు, వాచామ్‌ =వాక్కులకు, అగోచరమ్‌ =అందనిదియు అయినది, బ్రహ్మ 
(బ్రహ్మము. 
తాత్పర్యము: - సత్యజ్ఞానానంద స్వరూపమైనది బ్రహ్మము. అది ఏకాకారము. నిర్ణుణము. 
మనస్సుకు వాక్కులకు అందనిది. 
శ్లో; సజాతీయవిజాతీయపదార్థానామసమృవాత్‌! 
అతస్తద్వ్యతిరిక్తానామద్వైతమితి సంజ్ఞితమ్‌॥ 11 


ప్రతిపదార్థము: - అతః=కనుక, తత్‌=ఆ (బ్రహ్మముకన్న వ్యతిరిక్తానామ్‌ =భిన్నమైన, 
సజాతీయ =అదేజాతిగల, విజాతీయ =వేరేజాతిగల, పదార్థానామ్‌=పదార్థములయొక్క, 
అసంభవాత్‌=లేకపోవుటవలన, “అద్వైతమ్‌”=అద్వితీయము, ఇతి=అని, సంజ్ఞితమ్‌= 
పేరుపెట్టబడినది. 


తాత్పర్యము:- బ్రహ్మవంటి మజొక పదార్థము లేదు. కనుక సజాతీయభేదము లేదు. 
బ్రహ్మకు భిన్నమైన పదార్థమూ లేదు. కనుక విజాతీయభేదము లేదు. కనుక బ్రహ్మభిన్న 
పదార్థములన్నియు మిథ్య కనుక బ్రహ్మమును “అద్వైతం” అందురు. 


శా మత్వా రూపమిదం రామ! శుద్ధం యదభిధీయతే। 
మయ్యేవ దృశ్యతే సర్వం జగత్‌ స్థావరజజ్ఞమమ్‌॥ 12 


ప్రతిపదార్థము: - రామ!=రామా!, యత్‌=ఏది, శుద్ధమ్‌ =నిర్గుణమని, అభిధీయతే=చెప్పబడు 
చున్నదో, ఇదమ్‌=ఈ, రూపమ్‌=రూపమును, మత్వా=తెలిసికొని, ముక్తుడగును. స్థావర 
జంగమమ్‌=చరాచరమైన, సర్వమ్‌=సమస్తమైన, జగత్‌= ప్రపంచమును, మయ్యేవ= 
నాయందే, దృశ్యతే=కనబడును. 


తాత్పర్యము:- రామా! నా యీ శుద్ధ రూపమును తెలిసికొని ముక్తుడగును. ఈ చరాచర 
ప్రపంచమంతయు నాయందే ఉన్నట్లు కనబడును. 
శ్లో॥ వ్యోమ్ని గన్భర్వనగరం యథా దృష్టం న దృశ్యతే! 
అనాద్యవిద్యయా విశ్వం సర్వం మయ్యేవ కల్ప్యతే॥ 18 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా 201 


ప్రతిపదార్థము: - వ్యోమ్ని=ఆకాశమునందు, దృష్టమ్‌=కనబడిన, గంధర్వనగరమ్‌=మబ్బు 
వలన ఏర్పడిన ఆకారము, యథా=ఎట్లు, న దృశ్యతే=ముందు, తరువాతను, కనబడదో, 
తథా=అలా, సర్వమ్‌=మొత్తము, విశ్వమ్‌=ప్రపంచము, అనాది=అనాదిగా, అవిద్యయా= 
అవిద్యచేత, మయ్యేవ=నాయందే, కల్పతే =కల్పింపబడుచున్నది. 


తాత్సర్యము:- ఆకాశం స్వచ్చమైనది. శూన్యంగా కనబడుచున్నది. దానియందు మబ్బుల 
వలన రకరకాల ఆకారాలు ఏర్పడుతాయి. కాని కొంతసేపటిలో అవి కనబడవు. అలా 
ప్రపంచం నాయందు అనాదిగా అవిద్యవలన సృష్టిలయాలు పొందుతున్నది. 


శ్లో మమ స్వరూపజ్ఞానేన యదా౭_ విద్యా ప్రణశ్యతి। 
తదైక ఏవ వర్తేత హం మనోవాచామగోచరః॥ 
సదైవ పరమానన్లః స్వప్రకాశశ్చిదాత్మకః॥। 14 


ప్రతిపదార్థము: - మమ=నాయొక్క స్వరూప=నిజరూపముయొక్క, జ్ఞానేన =తెలియుటచేత, 
యదా=ఎప్పుడు, అవిద్యా=అజ్ఞానము, ప్రణశ్యతి=నశించునో, తదా=అప్పుడు, అహమ్‌= 
నేను, ఏక ఏవ=ఒక్కడనే, వర్తే=ఉండెదను. అహమ్‌=నేను, మనోవాచామ్‌=మనస్సుకు 
వాక్కులకు,అగోచరః=అందనివాడను, సదైవ=నిత్యము,పరమానందః=ఆనందస్వరూపుడను, 
స్వప్రకాశః=స్వయంజ్యోతిని, చిదాత్మకః =జ్ఞానరూపుడను. 


తాత్పర్యము:- అవిద్యానాశం అయిన తర్వాత ఉపాసకునకు నా స్వరూపజ్ఞానము కలుగు 
తుంది. అనగా అది అతని స్వస్వరూప జ్ఞానమే. ఆ స్థితిలో నేనే మిగిలియుందును. 
వాక్కుకు మనస్సుకు గూడా అందని నా పరమానంద స్వయం ప్రకాశజ్ఞాన స్వరూపము 
వెలుగుచుండును. 
శ్లో న కాలః పబ్బుభూతాని న దిశో విదిశశ్చ న। 
మదన్యన్నాస్తి యత్మిజ్బొత్తదా వర్తేత హమేకలః॥। 15 


ప్రతిపదార్థము: - కాలః=కాలము, న=ఉండదు, పంచ=ఐదు, భూతాని=భూతములు, 
న=ఉండవు, దిశః=దిక్కులు, న=ఉండవు, విదిశశ్చ=మూలలుగూడా, న=ఉండవు, మత్‌= 
నాకన్న అన్యత్‌=భిన్నమైనది, యత్మించిత్‌ =ఏదైనను, న=లేదు, తదా =అట్టి జ్ఞానదశలో, 
అహమ్‌ =నేను, ఏకలః =బఒక్కడిగానే, వర్తే=ఉందును. 

తాత్సర్యము:- అట్టి సమాధి/జ్ఞానదశలో నేను తప్ప ఇంకేదియు గోచరించదు. కాలము 
గాని, దిక్కుగాని, విదిక్కులుగాని, పంచభూతములుగాని కనబడవు. సర్వవ్యాపి అయిన 
అఖండ పదార్థముగా నేనే ఉండెదను. 


101 


202 శ్రీశివగీతా - త్రయోదశోం ధ్యాయః 


శో న సన్ఫృశే తిష్టతి మే స్వరూపం 
న చక్షుషా పశ్యతి మాం తు కళ్చిత్‌। 
హృదా మనీషా మనసాభి క్షప్తం 
యే మాం విదుస్తే హ్యమృతా భవన్తి॥ 16 


ప్రతిపదార్థము: - మే=నాయొక్క స్వరూపమ్‌ =స్వరూపము, సందృశే=*సందర్శన కొబికు, 
నతిష్టతి=ఉండదు, కశ్చిత్‌=ఎవడును, మాం తు=నన్నయితే, చక్షుషా =నేత్రాదీంద్రియముచేత, 
నపశ్యతి=గ్రహించలేడు, అభికప్తమ్‌ =అన్నివైపుల సమర్థింపబడిన, మామ్‌=నన్సు, మనీషా= 
(మనీట్‌=మనస్సుకు ప్రభువు) మనస్సును నియమించు, హృదా=బుద్ధితోను, మనసా= 
మనన రూపమైన చిత్తముతోనూ, యే=ఎవరు, విదుః=ఎటుగుదురో, తేహి=వారే, అమృతాః 
=అమృత స్వరూపులు, భవంతి=అగుదురు. 
తాత్పర్యము:- నా స్వరూపం నేత్రాలతో, ఇంద్రియాలతోను అందుకొనేది కాదు. సర్వత్ర 
ఉన్న నన్ను బుద్ధితోను, చిత్తంతోను ఎటిగినవారు అమృతస్వరూపులగుదురు. 
శ్రీరామ ఉవాచ-శ్రీరాముడిట్లనెను. 
శ్లో॥ కథం భగవతో జ్ఞానం శుద్ధం మర్యస్య జాయతే! 

తత్రోపాయం హర! బ్రూహి మయి తే౭_ నుగహో యది॥ 17 
ప్రతిపదార్థము: - భగవతః=భగవంతుడవైన, తే=నీయొక్క శుద్ధమ్‌=నిర్లోషమైన, జ్ఞానమ్‌= 
జ్ఞానము, మర్యస్య=మనిషికి, కథమ్‌ =ఎట్లు, జాయతే=కలుగును, హర=శివా!, మయి= 
నాయందు, తే=నీకు, యది అనుగ్రహః=అనుగ్రహం ఉంటే, తత్ర=ఆ జ్ఞానం పొందే 
విషయంలో, ఉపాయమ్‌=ఉపాయమును, బ్రూహి=చెప్పుము. 
తాత్సర్యము:- దేవా!, నీకు సంబంధించిన శుద్ధ జ్ఞానము మనిషికి ఎలా వస్తుంది? 
నాయందను[గ్రహించి ఆ విషయము వివరింపుము. 
శ్రీ శివ ఉవాచ-శ్రీ శివుడిట్లనెను. 

శ్తో॥ విరజ్య సర్వభూతేభ్య ఆవిరిబ్బుపదాదపి। 

ఘృణాం వితత్య సర్వత్ర పుత్రమిత్రాదికేష్వపి॥ 18 
ప్రతిపదార్థము: - సర్వభూతేభ్యః=సమస్తభూ తములనుండి, ఆవిరించిపదాదపి=బ్రహ్మ పదవి 
వణకు, విరజ్య=విరక్తిచెంది, సర్వత్ర=అన్నింటి యందు, పుత్ర=కొడుకులు, మిత్ర=మి(త్రులు, 
ఆదికేష్యపి=మొదలగువాటి యందును, ఘృణామ్‌=జూగుప్పను, వితత్య=విస్తరించి, 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 203 


తాత్పర్యము: - సర్వభూతములందు వైరాగ్యము పెంచికొని, (బ్రహ్మపదవి వబకు లాలస 
తగ్గించికొని, పుత్రమిత్రులయందు గూడా విరక్తిని పెంచికొని - (తదుపరి శ్లోకం లోనికి) 
శా శ్రద్ధాళుర్మోక్షశా స్తేషు వేదాన్తజ్ఞానలిప్పయా;। 

ఉపాయనకరో భూత్వా గురుం బ్రహ్మవిదం |ప్రజేత్‌॥ 19 
ప్రతిపదార్థము: - మోక్షశాస్రేషు=ఉపనిషత్తులు మొదలగు ముక్తి శాస్తములందు, శ్రద్ధాళుః 
=శ్రద్ధగలవాడై, వేదాంతజ్ఞానలిప్పయా=వేదాంతజ్ఞానముమీద జిజ్ఞాసతో, ఉపాయన= 
కానుకలు, కరః=చేతియందుగలవాడై, (బ్రహ్మవిదమ్‌=( బ్రహ్మ వేత్త అయిన, గురుమ్‌= 
గురువును గూర్చి, వ్రజేత్‌=వెళ్ళవలెను. 


తాత్పర్యము:- ఉపనిషత్తులు మొదలగు మోక్ష దర్శనములందు ్రద్ధగలవాడై, వేదాంత 
జ్ఞానం మీద జిజ్ఞాసతో దర్భలు, సమిధలు మొదలగు కానుకలు తీసికొని, (బ్రహ్మవేత్త 
అయిన గురువు వద్దకు వెళ్ళవలయును. 
శ్తో॥ తమర్థం పురతః కృత్వా దణ్ఞవత్రణమేద్గురుమ్‌। 

ఉత్థాయ చాజ్బలిం కృత్వా వాంఛితార్జాన్నివేదయేత్‌॥ 20 
ప్రతిపదార్థము: - తమ్‌=ఆ, అర్థమ్‌ =కానుకను, పురతః=ముందర, కృత్వా=ఉంచి, గురుమ్‌= 
గురువును, దండవత్‌=సాష్టాంగముగా కజ్జవలెపడి, ప్రణమేత్‌=నమస్మరింపవలెను. ఉత్థాయ 
చ=లేచి, అంజలిమ్‌=దోసిలిని, కృత్వా=కట్టికొని, వాంఛితార్థాన్‌=తన ఇష్ట విషయములను, 
నివేదయేత్‌=తెలుపవలెను. 


తాత్సర్యము: - తాను తెచ్చిన దర్భలు, సమిధలు మొదలైన కానుకలను గురువువద్ద 
సమర్పించి, సాష్టాంగ నమస్కారము చేసి తన జిజ్ఞాసను విన్నవింపవలెను. 


శ్లో॥ సేవాభిః పరితోష్యైనం చిరకాలం సమాహితః 
సర్వవేదాన్తవాక్యార్థం శృణుయాత్సుసమాహితః॥। 21 
ప్రతిపదార్థము: - చిరకాలమ్‌=చాలకాలము, సమాహితః=ఓర్చుగలవాడై, ఏనమ్‌=ఈ 
గురువును, సేవాభిః=సేవలతో, పరితోష్య=సంతోషపఅచి, సుసమాహితః=మిక్కిలి 
సావధానుడై, సర్వవేదాంత=సమస్త ఉపనిషత్తులయొక్క, వాక్యార్థమ్‌=వాక్యార్థమును, 
శృణుయాత్‌=వినవలెను. 


తాత్సర్యము:- గురువును సేవలతో సంతోషపబచి, సర్వవేదాంత వాక్యార్థమును 
సావధానముగా వినవలెను. 


102 


204 శ్రీశివగీతా - త్రయోదశోం ధ్యాయః 


శ్లో॥ సర్వవేదాన్తవాక్యానాం మయి తాత్సర్యనిశ్చయమ్‌। 
శ్రవణం నామ తత్రాహుః సర్వే తే (బ్రహ్మవాదినః॥। 22 
ప్రతిపదార్థము: - సర్వ=సమస్తమైన, వేదాంత=ఉపనిషత్తులయొక్క వాక్యానామ్‌=మహా 
వాక్యములు మొదలగు వాక్యములకు, మయి=నాయందు, తాత్సర్య=భావముయొక్క, 
నిశ్చయమ్‌ =నిరయమును, ఎజుగవలయును, బ్రహ్మవాదినః=జ్ఞానులైన, తే సర్వే=అందజూ, 
తత్‌=దానిని, శ్రవణంనామ=శ్రవణమని, ప్రాహుః=చెప్పెదరు. 


తాత్సర్యము: - సమస్త వేదాంత వాక్యముల వక్తవ్యసారాంశము 'నేనే నన్న సంగతి గ్రహింప 
వలెను. దీనిని శ్రవణమని (బ్రహ్మవేత్తలు పల్మెదరు. 


శ్లో; లోహమణ్యాదిదృష్టాన్తెర్యుక్తి భిర్యద్విచిన్తనమ్‌! 
తదేవ మననం ప్రాహుర్వాక్యార్థస్యోపబ్బంహణమ్‌! 23 


ప్రతిపదార్థము: - లోహమణి=సువర్ణము, ఆది=మొదలుగాగల, దృష్టాంతైః=ఉదాహరణల 
చేత, యుక్తిభిః==రకరకాల హేతువులచేత, విచింతనమ్‌=విన్నదానిని విచారణ చేయుట, 
యత్‌=ఏది గలదో, తత్‌=ఆ, వాక్యార్థస్య=విన్న వాక్యార్థముయొక్క ఉపబృంహణమ్‌ స్‌ 
బలపజచు పనే, మననమ్‌=మననమని, ప్రాహుః=చెప్పెదరు. 
తాత్పర్యము:- సువర్ణ పిండము, మృత్పిండము, రజ్జుసర్పము, శుక్తిరజతము వంటి 
ఉదాహరణములతో సుషుప్తి, స్వప్నము మొదలగు యుక్తులతో శవణంి చేసిన ఉపనిష- 
-ద్వాక్యార్థమును బాగా దృఢము చేసికొనుటను, 'మననంి అందురు. 
శో నిర్మమో నిరహజ్మారః సమస్సజ్ఞవివర్ణితః। 

సదా శాన్యాదియుక్తస్సన్నాత్మన్యాత్మానమీక్షతే। 

యత్సదా ధ్యానయోగేన తన్నిదిధ్యాసనం స్మృతమ్‌॥ 24 
ప్రతిపదార్థము: - నిర్మమః=మమకారములేనివాడై, నిరహంకారః=అహంకారము లేనివాడై, 
సమః=సమభావనగలవాడై, సంగ=సంగముతో (ఎటాచ్‌మెంట్‌), వివర్ణితః=రహితుడై, 
సదా=నిత్యము, శాంత్యాది=శాంతి మొదలగువానితో, యుక్తస్సన్‌=కూడినవాడై, సదా= 
నిత్యమైన, ధ్యానయోగేన =ధ్యానయోగముతో, ఆత్మని=తనయందున్న, ఆత్మానమ్‌= 
ప్రత్యగాత్మను, ఈక్షతే=చూచును, యత్‌=అనుట ఏది గలదో, తత్‌=అది, నిదిధ్యాసనమ్‌ = 
నిదిధ్యాసనము అని, స్మ ఎ్రతమ్‌=చెప్పబడినది. 


తాత్పర్యము: - అహంకార మమకారములు వదలి, సర్వసమభావన, రాయి రప్ప బంగారము 
లందు, సమభావన, దేనియందును సంగము అనగా హృదయబంధము లేకుండుట, 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 205 


సదా శమదమములు మొదలైనవి దైవ సంపదతోను, ఆర్ష సంపదతోను ఉండి, నిత్యము 
ధ్యానయోగంలో నన్ను ప్రత్యగాత్మగా దర్శించుట “నిదిధ్యాసనము”. 
శ్లో సర్వకర్మక్షయవశాత్సాక్షాత్కారో9 పి చాత్మనః। 
కస్యచిజ్ఞాయతే శీఘ్రం చిరకాలేన కస్యచిత్‌॥ 25 
ప్రతిపదార్థము: - సర్వకర్మ=సమస్త ప్రారబ్ధములయొక్క, క్షయవశాత్‌ =క్షీణించుటకు లోబడి, 
ఆత్మనః=స్వస్వరూపముయొక్క సాక్షాత్మారోపి చ=అపరోక్షానుభూతియును, కస్యచిత్‌ = 
ఒకనికి, శీఘ్రమ్‌ =త్వరగా,కస్యచిత్‌ =మటొకనికి, చిరకాలేన =చాలకాలమునకు,జాయతే=అగును. 


తాత్పర్యము:- సర్వ పురాతన పాపపుణ్యకర్మ ఫలములు క్రమంగా తటిగి పోవుటను బట్టి 
కొందరికి శీఘ్రముగను, కొందరికి త్వరగను ఆత్మసాక్షాత్మారము లభించును. 


శ్లో॥ కూటస్థానీహ కర్మాణి కోటిజన్మార్జితాన్యపి। 
జ్ఞానేనైవ వినశ్యన్తి న తు కర్మాయుతైరషి॥ 26 


ప్రతిపదార్థము: - కూటస్థాని=కూటమువలె ఉన్న ఇహ=ఈ లోకమునందలి, కర్మాణి= 
కర్మలు/కర్మఫలములు, కోటిజన్మ=కోటి జన్మలచేత, ఆర్జితాన్యపి=సంపాదింపబదినవైనను, 
జ్ఞానేనైవ=జ్ఞానముచేతనే, వినశ్యంతి=నశించును, తు=కాని, కర్మయుతైరపి =కొన్ని వేల 
కర్మల చేతనైనను, న=నశించవు. 


తాత్పర్యము:- కూటస్థములనగా, ఇనుపగూటమువలె గట్టిగా ఫలమిచ్చి తీరుదాకా 
నశించనివి. అట్టి కర్మలన్ని అపరోక్షమైన ఆత్మజ్ఞానముతో న అంతకుమించి 
మటో మార్గము లేదు. ఎన్ని వేల కర్మలు చేసినా పాపకర్మలు సమసిపోవు. 


శ్తో॥ జ్ఞానాదూర్థ్వం తు యత్మిజ్బిత్‌ పుణ్యం వా పాపమేవ వా! 
క్రియతే బహువాల్పం వా న తేనాయం విలిష్యతే॥ 27 
ప్రతిపదార్థము: - జ్ఞానాత్‌=జ్ఞానము ఏర్పడిన పిదప, పుణ్యం వా=పుణ్యము గాని, పాపమేవ 
వా=పాపముగాని, యత్మించిత్‌=వదయినాకాని, బహువా=అధికముగాని, అల్పం వా= 
అల్బ్పముగాని, క్రియతే=చేయబడునో, తేన=ఆ పాపపుణ్యములచేత, అయమ్‌=ఈ జ్ఞాని, 
న విలిష్యతే=తాకబడదు. 


తాత్పర్యము: - ఆత్మజ్ఞానము లభించినవానికి ఆ తర్వాత చేసే కర్మఫలములు అంటవు. 
అది అల్పమైనా, అధికమైనా, పుణ్యమైనా, పాపమైనా అంతే. (అనగా జ్ఞాని కామక్రోధాది 
పూర్వకంగా ఏ పనిచేయడు. కాగా తన విధిలో భాగంగానో, ప్రకృతిసిద్ధంగా జరిగే 
క్రియలతోనో, లేక ఫలాకాంక్షరహితంగాచేసే సాత్త్విక క్రియగానో ఏదయినా చేయవచ్చును. 
అదంతా ఈశ్వర ప్రీతిగానే తప్ప జ్ఞానికి చెందదు అని భావము.) 


103 


206 శ్రీశివగీతా - త్రయోదశోం ధ్యాయః 


శో శరీరారమృకం యత్తు ప్రారబ్ధం కర్మ తన్మతమ్‌। 
తద్భోగేనైవ నష్టం స్యాన్నతు జ్ఞానేన నశ్యతి॥। 28 
ప్రతిపదార్థము: - శరీర=ప్రస్తుత దేహమునకు, ఆరంభకమ్‌ =ప్రారంభ కారణమైన, యత్తు= 
వ్‌ కర్మ=కర్మగలదో, తత్‌=అది, ప్రారబ్ధమ్‌ =ప్రారబ్ధముగా, మతమ్‌ =చెప్పబడినది, తత్‌= 
ఆ ప్రారబ్ధము, భోగేనైవ=అనుభవించుటచేతనే, నష్టమ్‌=నశించినది, స్యాత్‌=అగును, జ్ఞానేన 
తు=జ్ఞానంతో, న నశ్యతి=నశింపదు. 


తాత్పర్యము:- శరీరము ఏదైన అప్పటి ప్రారబ్ధంవలన ప్రారంభమవుతుంది. ఆ ప్రారబ్ధమే 
దాని స్థితిగతులను నిర్దేశిస్తుంది. అమలులోనికి వచ్చిన కర్మప్రారబ్ధం. కనుక అది జ్ఞానంతో 
నశించదు. అది పుట్టిననాటి నిర్దేశాన్ని బట్టి ఆయువున్నంతవజకు, అనుభవాలతో 
సాగవలసిందే. లేనిచో జ్ఞానప్రాదుర్భావక్షణముననే ప్రారబ్ధం నశిస్తే సాధకుడు వెంటనే 
మరణించవలసి ఉంటుంది. జీవన్ముక్తుడు అనేవాడే ఉండడు. అంతా విదేహముక్తులే. 
శ్లో! నిర్మోహో నిరహజ్నారో నిర్లేపః సబ్ఞవర్ణితః। 
సర్వభూతేషు చాత్మానం సర్వభూతాని చాత్మని। 
యః పశ్యన్‌ సబ్బురత్యేష జీవన్ముకోం_ భిధీయతే॥। 29 


ప్రతిపదార్థము: - నిర్మోహః=మోహరహితుడును, నిరహంకారః=అహంకారరహితుడును, 
నిర్లేపః=కర్మసంబంధములేనివాడును, సంగవర్ణితః=సంగశూన్యుడును, సర్వభూతేషు చ= 
సమస్త భూతములయందు, ఆత్మానమ్‌=తనను, ఆత్మని=తనయందు, సర్వభూతాని చ= 
సర్వభూతాలను, పశ్యన్‌=చూచుచు, యః=ఎవడు, సంచరతి=సంచరించునో, ఏషః 
=ఇట్టివాడు, జీవన్ముక్త=జీవన్ముక్తుడుగా, అభిధీయతే=చెప్పబడును. 


తాత్పర్యము:- మమకారము, అహంకారము, సంగము, కర్మసంబంధము లేకుండగా 
జ్ఞానియె, తనయందు సర్వభూతములయందు సమానముగా తననే ఆత్మ రూపముగా 
చూచుచు, సంచరించువాడే “జీవన్ముక్తుడు” అనగా సర్వబంధ నిర్ముక్తుడై ఆత్మజ్ఞానంతో 
జీవించువాడు అందురు. 


శా అహినిర్ల్వయినీ యద్వద్ధష్టుః పూర్వం భయ(ప్రదా। 
తతోం_స్య న భయం కిజ్సొత్‌ తద్వద్ధప్టురయం జనః॥ 30 
ప్రతిపదార్థము: -అహి=పాముయొక్క, నిర్హ వయినీ =కుబుసము, ద్రష్టుః=చూచువానికి, యద్వత్‌ 
=ఏవిధముగా, పూర్వమ్‌=ముందు, భయప్రదా=భయంకరమై, తతః=కుబుసమే ఇది 
పాముకాదని తెలిసిన తర్వాత, అస్యద్రష్టకు, కించిత్‌ =కొంచెమైనను, భయమ్‌ =భయము, 
న=లేదో, తద్వత్‌=అట్లే, ద్రష్టుః=చూచువానికి, అయమ్‌=ఈ, జనః=జీవన్ముక్తుడు కనబడును. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 207 


తాత్సర్యము: - పాము కుబుసమును చూచి ముందు పామని భయపడి తర్వాత, కుబుసమని 
తెలిసి స్తిమితపడెదము. అట్లే ద్రష్టలు జీవమ్ముక్తుని చూచి ముందు సాధారణ వ్యక్తిగా 
భావించెదరు. తరువాత విషయము తెలిసి సేవించెదరు. కామక్రోదాధి విషమును వదలిన 
పాము కుబుసము వంటిది జ్ఞాని శరీరము. దగ్గపటం వంటిది. దానియందు కామక్రోధాది 
విషయదూషితమైన పాము లేదు. దేహాభిమానముగల జీవుడు లేడు. సర్వసాక్షి అయిన 
సచ్చిదానందాత్మయే ఉన్నది. (నిర్వయినీ - నిర్‌+ల్వీ ధాతువు). 


శ్లో; యదా సర్వే ప్రముచ్యన్ర్తే కామా యే£స్య వశం గతాః 
అథ మర్ష్యో౭ మృతో భవత్యత్ర బ్రహ్మ సమశ్చుతే।॥ 81 


ప్రతిపదార్థము: - అస్య=ఈ సాధకునకు, వశంగతాః=స్వాధీనమైన, కామాః=కామములు, 
యే=ఏవి గలవో అవి, సర్వే=అన్నియును, యదా=ఎప్పుడు, ప్రముచ్యంతే=విడువబడునో, 
అధ=ఆ తరువాత, మర్త్యః=మనిషి అమృతః =అమృతుడు, భవతి=అగును, అత్ర=ఈ 
లోకముననే, (బ్రహ్మ=ఆత్మను, సమశ్చుతే=పొందగలడు. 


తాత్పర్యము: - హృదయములోనున్న సర్వకామములు నివర్తించిన తర్వాత మర్వుడు (అనగా 
మనిషి అనగా మరణశీలుడు అయిన దేహాభిమాని) అమృత (జ్ఞాన, బ్రహ్మ) స్వరూపుడగును. 
దేహానికి తప్ప అతనికి చావులేదు. 
శా యదా సర్వే ప్రభిద్యన్తే హృదయస్యేహ (గన్థయః। 
అథ మర్ష్యో౭ మృతో భవత్యేతావదనుశాసనమ్‌॥ 32 
ప్రతిపదార్థము: - ఇహ=ఈ లోకమున, హృదయస్య=మనస్సుయొక్క, (గంధయః=ముడులు 
/ బంధాలు, సర్వే=అన్నియును, యదా=ఎప్పుడు, ప్రభిద్యంతే=తెగిపోవునో, అధ =ఆ 
తర్వాత=, మర్త్యః=మనిషి, అమృతః=అమృతరూపుడు, భవతి =అగును, ఏతావత్‌=ఇంతే, 
అనుశాసనమ్‌ =ఉపదేశము. 
తాత్పర్యము: - హృదయంలో ఉన్న శరీరాభిమాన గ్రంథులన్ని విడివడిన తర్వాత 
మరణశీలుడైన, మనిషి దేహాభిమాన శూన్యుడగును. అంతటితో వాడు జ్ఞానియె అమృత 
రూపుడగును. ఇది ఉపదేశము. 
శ్లో॥ మోక్షస్య నహి వాసో స్తి న (గామాన్తరమేవ వా। 
అజ్ఞానహృదయగ్రన్థి నాశో మోక్ష ఇతి సృతః॥ 883 
ప్రతిపదార్థము: - మోక్షస్య=మోక్షమునకు, వాసః=ప్రత్యేకంగా ఒక నివాసస్థానము, నాస్తి= 
లేదు, గ్రామాంతరమేవ వా నహి=వేటొక గ్రామంగాని లేదు, అజ్ఞాన=అజ్ఞానంవలన 


104 


208 శ్రీశివగీతా - త్రయోదశోం ధ్యాయః 


ఏర్పడిన, పహృదయ[గ్రంథి =అభిమానరూపమైన బంధముల (ముడులు) యొక్క నాశః 
=నాశము, మోక్ష ఇతి=మోక్షమని, స్మృతః=చెప్పబడినది. 


తాత్సర్యము: - మోక్షమునకు వేరేలోకంగాని నగరగ్రామాలు గాని లేవు. అది మనలోనిదే. 
అజ్ఞానంతో ఈ శరీరం నేనేనని, ఇదంతా నాదని వేసికొన్న నమ్మకాలు, అహంకార 
మమకారాలే, మనం విప్పదీయలేని పీటముడులు అనగా గ్రంథులు. వాటిని విడగొట్టడమే 
లేదా అవి విడిపోవడమే మోక్షము. దానికి కావలసినది తత్త్వజ్ఞానము. 


శ్తో॥ తీర్థే చణ్చాలగే హే వాయదివా నష్టచేతనః। 
పరిత్యజన్‌ దేహమిమం జ్ఞానాదేవ విముచ్యతే॥ 834 


ప్రతిపదార్థము: - తీర్ధె=క్షేతమునందుగాని, యది వా=లేదా, చండాల =చండాలునియొక్క 
గేహే వా=ఇంటియందయినను, నష్టచేతనః=ప్రాణరహితుడై, ఇమమ్‌=ఈ, దేహమ్‌= 
దేహమును, పరిత్యజన్‌=విడుచుచు, జ్ఞానాదేవ=తత్త్వజ్ఞానము వలననే, విముచ్యతే=ముక్తు 
డగును. 


తాత్పర్యము: - జ్ఞాని అయినవాడు తన జ్ఞానమువలననే ముక్తిపొందును. జ్ఞాని మరణించిన 
చోట తీర్ధమైనా, క్షేత్రమైనా, చండాలగృ్భహమైనా ఏ విధమైన తేడా రాదు. 


శ్లో; సందీతో యేన కేనాశ్నన్‌ భక్ష్యం వాభక్ష్యమేవ వా। 
శయానో యత్ర కుత్రాపి సర్వాత్మా ముచ్యతే9_ త్ర సః 35 
ప్రతిపదార్థము: - యేన కేన=దేనితో ఒకదానితో, సంవీతః=చుట్టుకొనబడినవాడ్రై, భక్ష ఫ్రం 
వా=తినదగినదానినిగాని, అభక్ష్యమేవ వా=తినదగనిదానినైనను, అశ్నన్‌=తినుచు, యత్ర 
కుత్రాపి =ఎక్కడో ఒకచోట, శయానః=పడుకొన్నవాడయినను, సర్వాత్మా=సర్వస్వరూపు 
డైన, సః=ఆ ముక్తుడు, అత్ర=ఈ లోకమున, ముచ్యతే=విడువబడును. 


తాత్పర్యము: - జ్ఞాని అయినవాడు ఏదో ఒక వస్త్రము ధరించి ఏదో ఒకటి మంచిదో, 
చెడుదో తిని, ఎక్కడపడితే అక్కడ శయనించి చివబికు ఇచ్చటనే విముక్తుడగును. 


శ్లో॥ _క్షీరాదుద్ధతమాజ్యం యత్‌ క్షిప్తం పయసి తత్పంనః। 

న తేనైవైకతాం యాతి సంసారే జ్ఞానవాంస్తథా॥ 36 
ప్రతిపదార్థము: -క్షీరాత్‌=పాలనుండి,యత్‌=ఏ, ఆజ్యమ్‌=నెయ్యి, ఉద్ధృతమ్‌ =చిలుకబడినదో, 
తత్‌=అది, పునః=మరల, పయసి =పాలయందు, క్రిప్త్రమ్‌=వేయబడినదై, తేన=ఆ పాలతో, 
ఏకతామ్‌ =ఐక్యమును, న యాతి=పొందదో, తథా=అట్లే, జ్ఞానవాన్‌ =జ్ఞాని, సంసారే= 
సంసారమునందు కలియడు. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 209 


తాత్పర్యము:- పాలనుండి తీసిన వెన్నను మజల అదేపాలలో వేసినా అది అందులో 
కలవదు. పైకి తేలి ఉంటుంది. ఆ పాలు దానిని తడిపి ముద్దచేయలేవు. అల్లే సంసారము 
నుండి ధ్యానమథనంతో వచ్చిన జ్ఞాని మజల సంసారములో పడినా తామరాకు మీద 
నీటివలె ఆ సంసారంలో కలవడు. అసంగంగా జీవన్ముక్తుడుగా ఉంటాడు. 


శ్లో॥ నిత్యం పఠతి యో9 ధ్యాయమిమం రామ! శృణోతి వా। 
స ముచ్యతే దేహబన్థాదనాయాసేన రాఘవ!॥ 837 


ప్రతిపదార్థము:- రామ!=రామా!, రాఘవ=రఘువీరా!, ఇమమ్‌=ఈ, అధ్యాయమ్‌= 
అధ్యాయమును, యః=ఎవడు, నిత్యమ్‌=నిత్యముగా, పఠతి=పరించునో, శృణోతి వా= 
వినునో, సః=ఆ సాధకుడు, దేహబంధాత్‌=శరీరసంగమునుండి, అనాయాసేన=సులభంగా, 
ముచ్యతే=విడువబడును. 


తాత్పర్యము: - రాఘవా! రామా! ఈ అధ్యాయమును నిత్యము పరఠించినా, విన్నా - అట్టి 
సాధకుడు అనాయాసముగా ఈ దేహబంధమునుండి బయటపడును. 
శ్లో; అతః సంయతచిత్తస్త్వం నిత్యం పఠ మహీపతే! 

అనాయాసేన తేనైవ సర్వథా మోక్షమాష్యుసి॥। 38 
ప్రతిపదార్థము:- అతః=కనుక, మహీపతే=రాజా!, త్వమ్‌=నీవు, సంయత=వఏకా(గముగా 
నియమింపబడిన, చిత్తః=మనసు గలవాడవై, నిత్యమ్‌=నిత్యము, పఠ=చదువుము, తేనైవ= 
దానితోనే, సర్వథా=అన్నివిధముల, అనాయాసేన=తేలికగా, మోక్షమ్‌=ముక్తిని, ఆప్ఫ్యసి= 
పొందగలవు. 


తాత్పర్యము:- రామచంద్రా! కనుక ఈ అధ్యాయమును నిత్యము ఏకాగ్రతతో పఠింపుము. 
దానివలన నీవు సర్వదుఃఖములనుండి అనగా భార్యావిరహమునుండి, అపహరణ కష్టము 
నుండి, రాబోవు యుద్ధమునుండి, చివణకు సంసారమునుండి మోక్షమును పొందెదవు. 
ఇతి శ్రీపద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాగస్రే 
శ్రీశివరాఘవసంవాదే మోక్షనిరూపణం నామ త్రయోదశో9_ధ్యాయః॥ 


Kk x x Kk 


105 


210 


అథ చతుర్దశో9౨_ ధ్యాయః 


పబ్బకోశ వివరణయోగః 


శ్రీరామ ఉవాచ-శ్రీరాముడిట్లనెను. 


శ్లో॥ భగవన్‌! యది తే రూపం సచ్చిదానన్దవిగ్రహమ్‌। 
నిశ్చలం నిష్కియం శాన్తం నిరవద్యం నిరననమ్‌॥॥ 1 


ప్రతిపదార్థము: - భగవన్‌=ప్రభూ!, తే=నీయొక్క రూపమ్‌=స్వరూపము, సచ్చిదానంద 
విగ్రహమ్‌=సచ్చిదానంద స్వరూపము, యది=అయినచో, నిశ్చలంయది =అచలమైనచో, 
నిప్మియంయది=క్రియారహితమైనచో, శాంతం యది=శాంతమైనదైనచో, నిరవద్యమ్‌ యది 
ఐనిర్లోష మైనచో, నిరంజనమ్‌ యది=నిస్సంగమయినచో - 


తాత్పర్యము: - దేవా! నీ రూపము అందరి రూపములవలె నేత్రగ్రాహ్యముకాదంటి వి. 
ఇంద్రియగ్రాహ్యమూ కాదంటివి. అది సచ్చిదానందస్వరూపము, నిశ్చలము, క్రియా 
రహితము, శాంతము, నిర్వికారము, నిర్లేపము, అసంగము - అంటివి. 


శ్లో!  సర్వధర్మవిహీనం చ మనోవాచామగోచరమ్‌! 
సర్వవ్యాపినమాత్మానం క్షీరే సర్పిరివ స్థితమ్‌॥ 2 
ప్రతిపదార్థము:- సర్వధర్మ=సమస్తగుణములతో, విహీనం చ=రహితమైనదియు, 
మనోవాచామ్‌=మనస్సుకు, వాక్కులకు, అగోచరమ్‌ =అందనిదియు, సర్వవ్యాపినమ్‌ =సర్వ 
వ్యాపి అయినదియు, క్రీకే=పాలయందు, సర్పిరివ=నేయివలె, స్థితమ్‌ =ఉన్నదియు- 
తాత్పర్యము: - నీ రూపము సర్వగుణరహితము. మనస్సుకు అందదు. వాక్కులతో 
చెప్పలేము. సర్వవ్యాపి. పాలయందునేయివలె ప్రపంచమున ఆత్మరూపముగా గూఢముగా 
నున్నదంటివి. 
శ్లో ఆత్మవిద్యా తపో మూలం తదృహ్మోపనిషత్సరమ్‌। 
అమూర్తం సర్వభూతాత్మాకారం కారణకారణమ్‌॥ 8 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 211 


ప్రతిపదార్థము: -ఆత్మవిద్యా=ఆత్మవిద్యలకు, తపః =తపస్సులకు, మూలమ్‌ =మూలమైనదియు, 
తత్‌='తత్‌ అను శబ్దముచేత చెప్పబడునదియు, బ్రహ్మ=విస్తారమైనదియు, ఉపనిషత్పరమ్‌ = 
ఉపనిషత్తులకు అందనిదియు, అమూర్తమ్‌ =మూర్తిలేనిదియు, సర్వభూత =సమస్త భూతము 
లందు, ఆత్మాకారమ్‌ =ఆత్మరూపముగానున్నదియు, కారణ =కారణములయిన మాయాదులకు, 
కారణమ్‌=కారణమైనదియు - 


తాత్పర్యము:- ఆత్మ విద్యలకు, తపస్సులకు మూలమైన ఉపనిషత్తులకే అతీతమైనది, 
దృఢమైన మూర్తిలేనిది, సర్వభూతములందు గూఢముగా ఆత్మరూపముగా నుండునది, 
కారణ పదార్థములకే కారణమైనది అంటివి. 


శా యత్తదదృశ్యమగ్రాహ్యం తద్రాహ్యం వా కథం భవేత్‌! 
అత్రోపాయమజానానస్తేన ఖిన్నో౭ స్మి శజ్మర!॥ 4 


ప్రతిపదార్థము: - తత్‌=అటువంటి, అదృశ్యమ్‌ =కనబడని, అగ్రాహ్యమ్‌=గ్రహింపరాని, 
యత్‌=ఏ నీ రూపము గలదో, తత్‌=అది, కథం వా=ఎట్లు, గ్రాహ్యమ్‌=(గహింపదగినది, 
భవేత్‌=అగును, శంకర!=శివా! అత్ర=ఈ విషయంలో, ఉపాయమ్‌=ఉపాయమును, 
అజానానః=తెలియనివాడనై, తేన=ఆ అజ్ఞానముచేత, ఖిన్న్య=దిగులుపడిన వాడను, అస్మి= 
అగుచున్నాను. 


తాత్పర్యము: - దేవా! అట్టి నీ రూపము అదృశ్యము. కనుక అగ్రాహ్యము. దానిని 
పట్టుకొనుట ఎట్లు? పట్టుకొననిచో తరించుట ఎట్లు? అని ఖిన్నుడనైనాను. కనుక నీ 
రూపమును [గ్రహించు ఉపాయము చెప్పుము. 


ఈశ్వర ఉవాచ-ఈశ్వరుడిట్లనెను. 


శ్లో శృణు రాజన్‌! ప్రవక్ష్యామి తత్రోపాయం మహాభుజ!। 
సగుణోపాసనాభిస్తు చిత్తెకాగ్యం విధాయ చ। 
స్థూలారున్ధతికా న్యాయాత్‌ తత్ర చిత్తం ప్రవర్తయేత్‌॥ 5 


ప్రతిపదార్థము: - మహాభుజ=భుజశాలీ, రాజన్‌=మహారాజా!, శృణు=వినుము, తత్ర= 
అందులో, ఉపాయమ్‌=ఉపాయమును, ప్రవక్ష్యామి =చెప్పగలను, సగుణ=సగుణబ్రహ్మము 
లయిన నారాయణుడు మొదలగు వారియొక్క ఉపాసనాభిస్తు=ఉపాసనలచేత, చిత్త= 
మనస్సుయొక్క ఐకా(గ్యమ్‌=ఏకా(గతను, విధాయ=చేసి, స్టూలారుంధతికా న్యాయాత్‌= 
స్టూలారుంధతీ న్యాయమువలన, తత్ర=ఆ పరమాత్మయందు, చిత్తమ్‌=మనస్సును, 
ప్రవర్తయేత్‌=ప్రవర్తింప జేయవలయును. 


106 


212 శ్రీశివగీతా - చతుర్దశోల ధ్యాయః 


తాత్సర్యము: - రాజా! రామచంద్రా! ఉపాయము చెప్పెదను. వినుము. ముందు సగుణ 
మూర్తులైన శివ విష్ణు అగ్ని వాయు ప్రాణ మొదలైనవారిని ఉపాసింపవలయును. ఇది 
స్టూలారుంధతీన్యాయము. అనగా అరుంధతీ నక్షత్రము చాల సూక్ష్మముగా కనబడు 
చుండును. నేరుగా దానిని గుర్తించటం కష్టం. అందువలన దానికి దగ్గరగానున్న పెద్ద 
నక్షత్రమును లేదా వశిష్ట నక్షత్రమును లేదా సప్తర్షులతోకను చూపి, అందలి వశిష్ట 
నక్షత్రం వద్ద కొంతసేపు దృష్టి నిలిపితే ఆ దగ్గరలో మకమకలాడుచున్న “అరుంధతి” 
దర్శనము కాగలదు. అట్లే నిర్గుణ పరబ్రహ్మను, మన ఆత్మను కనుగొనుట కష్టము. 
కనుక ముందు సగుణ (బ్రహ్మలయిన అగ్ని మిత్ర, వరుణ, ఇంద్ర, విష్ణు, శివాదులను 
ధ్యానించుట లేదా దేహగత ప్రాణ, మనస్సులు మొదలగువానిని బ్రహ్మముగా ఉపాసన 
చేయించుతారు. ఆ తర్వాత అచ్చటనే లభ్యమగు పరమాత్మను దర్శింపగలము. ముందు 
సూలమును చూపి తర్వాత అరుంధతిని చూపినట్లు సూక్ష్మమును చూపుట, కనుక ఇది 
“స్టూలారుంధతీ న్యాయము”. 
శ్లో తస్మిన్నన్నమయే పిణ్ణే స్థూలదేహే తనూభృతామ్‌। 
జన్మవ్యాధిజరామృత్యునిలయే వర్తతే దృఢా। 
ఆత్మబుద్ధిరహం మానాత్‌ కదాచిన్నైవ హీయతే॥ 6 


ప్రతిపదార్థము:- తస్మిన్‌ =ఆ, అన్నమయే =అన్నమువలన వచ్చిన, పిండే=ముద్ద 
అయినదియు, జన్మ=జననము, వ్యాధి=రోగములు, జరా=ముదుసలితనము, మృత్యు= 
మరణములకు, నిలయే =స్థానమున్ను అయిన, స్టూలదే హే=స్ఫూల శరీరమునందు, అహం 
మానాత్‌=నేను అను భావనవలన, ఆత్మబుద్ధిః=ఆత్మ అను బుద్ది, దృఢా=దృఢముగా, 
వర్తతే=ఉండును, కదాచిత్‌=ఒకప్పుడైనా, నైవ హీయతే=తగ్గనే తగ్గదు. 


తాత్పర్యము: - ఈ శరీరము అన్నమయమైన ముద్ద. దీనికి జననం, మరణం, జర, 
వ్యాధులు అన్ని ఉన్నాయి. అయినా జీవుడు 'శరీరముతాను” అని భావించుటవలన 
శరీరమే “ఆత్మ అంటాడు. ఈ శరీరాత్మభావన ఎన్నటికి పోదు. 


శ్లో॥ ఆత్మా న జాయతే నిత్యో మ్రియతే వా కథం చ న॥ 7 
శ్లో సంజాయతే౭_స్తి విపరిణమతే వర్లతే తథా! 
క్షీయతే నశ్యతీత్యేతే షద్భావా వపుషః స్మృతాః॥ 8 


ప్రతిపదార్థము: - ఆత్మా=ఆత్మ, నిత్యః=నిత్యమైనది, నజాయతే=పుట్టదు, కథంచన=ఎట్లు, 
మియతే=చచ్చును?, సంజాయతే=పుట్టును, అస్తి=ఉండును, విపరిణమతే=పరిణమించును, 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 2183 


వర్ధ్థతే=పెరుగును, తథా =అట్లే, క్షయతే=తరుగును, నశ్యతి=నశించును, ఇతి=అని, ఏతే 
=ఈ, షట్‌=ఆటు, భావాః=భావాలు, వపుషః=శరీరమునకు, స్మ ఎ్రతాకాాస్మరింపబడినవి. 


తాత్పర్యము:- ఆత్మ నిత్యము. దానికి జననం లేదు. ఇక మరణం ఎలా వస్తుంది? 
పుట్టుక, ఉనికి, మార్చు, పెరుగుదల, తజుగుదల, మరణము - అను ఈ ఆజుదశలు 
శరీరానికి మాత్రమే చెందినవి. 


శ్తో॥ ఆత్మనో న వికారిత్వం ఘటస్థనభసో యథా 
ఏవమాత్మా౭_ వపుస్తస్మాదితి సజ్బిన్తయేద్చుధః॥ 9 
ప్రతిపదార్థము: - ఘటస్థ=కుండలో ఉన్న నభసః=ఆకాశమునకు (ఖాళీకి, యథా=ఎట్లు, 
వికారిత్వమ్‌ =మార్పులక్షణము, న=లేదో, తథా=అలా, ఆత్మనః=ఆత్మకు, న=లేదు, ఏవమ్‌ 
=ఇందువలన, ఆత్మా=ఆత్మ, అవపుః=శరీరము కాదు. తస్మాత్‌=అందువలన, బుధః= 

పండితుడు, ఇతి=ఇలా, సంచింతయేత్‌=విచారింపవలయును. 


తాత్సర్యము: - కుండలో ఉన్న “ఖాళీ” కి కుండకు సంబంధించిన ఏ వికారమూ అంటదు. 
శరీరములో ఉన్న ఆత్మకు శరీర వికారాలు ఏవీ అంటవు అని పండితుడు విచారణ 
చేయవలెను. 


శ్లో; మూషానిక్తిప్రహేమాభః కోశ ప్రాణమయో౭_త్ర తు। 
వర్తతే£_న్తరతో దేహే బద్ధః ప్రాణాదివాయుభిః॥ 10 


ప్రతిపదార్థము: - అత్ర తు=ఈ, దేహే=దేహమునందు, అంతరతః=లోపలగా, ప్రాణాది= 
ప్రాణము మొదలైన, వాయుభిః=వాయువులచేత, బద్ధః =కట్టబడినదై, ప్రాణమయః= 
ప్రాణమయమైన, కోఈ=కోశము, మూషా=మూసయందు, నిక్షిప్త=ఉంచబడిన, హేమ = 
బంగారముతో, ఆభః=సమానమైనదిగా, వర్తతే=ఉండును. 


తాత్సర్యము:- ఈ శరీరములో ప్రాణాది వాయువులతో బంధింపబడిన ప్రాణమయ 
కోశము మూసలో ఉంచిన బంగారము వలె దిగబడియున్నది. 
శ్తో॥ కర్మేన్టియెః సమాయుక్తశ్చలనాదిక్రియాత్మకః। 
క్షుత్పిపాసా పరాభూతో నాయమాత్మా జడో యతః॥ 11 
ప్రతిపదార్థము: - కర్మేంద్రియెః =కర్మేంద్రియములైన పాణిపాదాదులచేత, సమాయుక్తః= 
కూడినదై, చలనాది=కదలించుట మొదలగు, క్రియాత్మకః= క్రియలు కలదయి, క్షుత్‌=ఆకలి, 
పిపాసా=దప్పికలచేత, పరాభూతః=ఇబ్బంది పెట్టబడిన, అయమ్‌=ఈ ప్రాణ కోశము, జడో 
యతః=జడమైనది కనుక, ఆత్మా=ఆత్ళ, న=కాదు. 


107 


214 శ్రీశివగీతా - చతుర్దశోల ధ్యాయః 


తాత్సర్యము:- పాణిపాదాది కర్మేంద్రియములతో కలిసి చలనాది క్రియలు చేయునట్టి 
ప్రాణకోశము ఆత్మకాదు. ఇది చైతన్య స్పర్శవలన కదలుతుంటుంది. ఆకలి దప్పికలకు 
ఇది బాధపడుతుంటుంది. ఆహారపానీయాలు లేకపోతే ఇది ఎగిరిపోతుంది. స్వతహాగా 
ఇది జడం. కనుక ఆత్మకాదు. 


శో; చిద్రూప ఆత్మా యేనైవ స్వదేహమనుపశ్యతి। 


ఆత్మైవ హి పరంబ్రహ్మ నిర్లేపః సుఖనీరధిః॥। 12 
శ్లో॥ న తదశ్శాతి కిళ్చాతత్‌ తదశ్నాతి న కిల్చన॥ 13 


ప్రతిపదార్థము: - యేనైవ=దేనితోనే, స్వదేహమ్‌=తన దేహమును, అనుపశ్యతి=గమనించునో 
అది, చిద్రూపః =జ్ఞానరూపమైన, ఆత్మా= ఆత్మయే, నిర్లేపః=నిరంజనమైనదియు, 
సుఖ=ఆనందమునకు, నీరధిః=సముద్రమున్ను అయినది అగు, ఆత్మైవ=మనలోని, 
ఆత్మయే, పరంబ్రహ్మపరబ్రహ్మము,తత్‌=ఆ బ్రహ్మం, ఏతత్‌=ఈ విశ్వమును, కించ =దేనినీ, 
న అశ్నాతి=తినదు, కించన=ఏదియును, తత్‌=ఆ బ్రహ్మమును, న అశ్నాతి=తినదు. 


తాత్పర్యము:- జ్ఞానరూపమైన ఆత్మ అదే యీ శరీరాన్ని గమనించే తెలివి. దానివలన 
అహంకార మమకారాది జ్ఞానాంశలు కలుగుతున్నాయి. ఆత్మ మాత్రము ఇవేమీ అంటనిది. 
అది కేవలం ఆనందసముద్రము. (బ్రహ్మము దేనినీ తినదు. ఏదీ బ్రహ్మమును తినదు. 


శ్లో; తతః ప్రాణమయే కోశే కోశోం_స్త్యేవ మనోమయః। 

స సజ్మల్పవికల్పాత్మా బుద్ధీన్టియసమాహితః॥। 14 
ప్రతిపదార్థము: - తతః=తర్వాత, ప్రాణమయే=ప్రాణమయమైన, కోశే=కోశమునందు, 
మనోమయః=మనోమయమను, కోశః=కోశము, అస్తేవ=ఉన్నది, సః=అది, సంకల్ప- 
వికల్పాత్మా=సంకల్ప వికల్పస్వరూపమైనది, బుద్ధి=బుద్ది, ఇంద్రియ=ఇంద్రియములతో, 
సమాహితః =కూడినదైయుండును. 


తాత్సర్యము:- ప్రాణమయకోశమున మనోమయకోశముండును. మనస్సు సంకల్ప 
వికల్పములు చేయుచుండును. అది సహజ క్రియ. దానికి బుద్ధి, ఇంద్రియములు సహాయ 
పడును. (ఇంతవటకు చెప్పినవి జీవుని వశములేక సహజముగా తమ పని తాము చేయునవి 
- వ్యాఖ్యాత). 
శ్లో; కామః క్రోధః తథా లోభో మోహో మాత్సర్యమేవ చ। 
మదశ్చేత్యరిషడ్వర్లో మమతేచ్ళాదయో9 పి వా! 
మనోమయస్య కోశస్య ధర్మా ఏతస్య తత్ర తు॥ 15 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 215 


ప్రతిపదార్థము: - కామః=కామము, కోధ=కోపము, తథా=అట్లే, లోభః=లోభము, మోహః 
=మోహము, మాత్సర్యమేవ చ=మాత్సర్యము, మదశ్చ=మదము, ఇతి=అని, అయమ్‌=ఈ, 
అరిషడ్వర్ణః=ఆరు శత్రువుల సమూహము, మమతా=మమకారము, ఇచ్చాదయఃఅపి 
వా=కోరికలు అసహ్యములు మొదలైనవిగాని, ఏతస్య=ఈ, మనోమయస్య=మనో 
మయమను, కోశస్య =కోశమునకు, ధర్మాః=ధర్మములు, తత్ర తు=అందులో. 


తాత్పర్యము: -మనోమయకోశంలో కామము, క్రోధము, లోభము, మోహము, మాత్సర్యము, 
మదము అను అరిషడ్వర్గము (అనగా ఆజుగురు శత్రువులు) దానితోబాటు కోరికలు 
మమకారములు, అసహ్యములు - ఇవి గుణములుగా ఉందును. 
శ్లో యా కర్మవిషయా బుద్ధిర్వేదశా స్త్రార్ధనిశ్చితా। 

సా తు జ్ఞానేన్టియెః సార్ధం విజ్ఞానమయకోశతః॥ 16 
ప్రతిపదార్థము: - కర్మవిషయా=కర్తవ్యవిషయమైనది, వేదశాస్త్రార్ధ =వేదశాస్తార్ధములచేత, 
నిశ్చితా =నిశ్చయింపబడినదగు, యా=ఏ, బుద్ధిః=బుద్ధికలదో, సా తు=ఆది, జ్ఞానేంద్రియెః 
=కన్నుముక్కు మొదలగు జ్ఞానేంద్రియాలతో, సార్థమ్‌ =కలిసి, విజ్ఞానమయ =విజ్ఞానమయము 
అను, కోశతః=కోశపక్షమున కలదు. 


తాత్సర్యము:- మనోమయకోశంలో బుద్ధి ఇంద్రియాలు ఉంటాయి. ఈ ఇంద్రియాలతో 
కలిసిన బుద్ధియే విజ్ఞానము. (బుధ్‌=జ్ఞానమనే అర్థము) వేదశాస్త్ర పరిజ్ఞానము, దానివలన 
కార్యాకార్య విచక్షణ, ఇది చేయాలనే నిశ్చయము - ఇదంతా బుద్ధి లక్షణము. దీనిని 
విజ్ఞానమయకోశము అందురు. 


శ్లో॥ ఇహ కర్తృత్వాభిమానీ స ఏవ తు న సంశయః। 
ఇహాల_ముత్రగతిస్తస్య స జీవో వ్యావహారికః॥ 17 


ప్రతిపదార్థము: - ఇహ=ఈ లోకంలో, ఈ శరీరంలో, స ఏవ తు=వాడే, కర్శృత్వ=నేను 
కర్తను అనే, అభిమానీ =విశ్వాసముగలవాడు, సంశయః=సందేహము, న=లేదు, తస్య = 
వానికే, ఇహ=ఇచ్చటకు, అముత్ర=పరలోకమునకు, గతిః=రాకపోకలుగలవు, సః=అతదే, 
వ్యావహారికః=వ్యావహారికుడైన, జీవః=జీవుడు. 


తాత్పర్యము:- దేహంలో 'కర్తను నేను అన్న అభిమానం గల వాడు వీడే. ఇందులో 
సందేహము లేదు. వీడే వ్యావహారికంగా “జీవుడు” అని పిలువబడేది. వీనికే ఇహలోక 
పరలోకయాత్రలు. పాపపుణ్యఫలములు వీడివే. 


108 


216 శ్రీశివగీతా - చతుర్దశోల ధ్యాయః 


(స్థూలశరీరము జడము. ప్రాణములు జడములు. ఇవి యంత్రము వంటివి. వీటికి 
చైతన్య నన్నిధానములో కదలిక ఉంటుంది. స్థూలశరీరము కంవ్యూటర్‌ యిక్ళ వార్ల్‌వేర్‌ 
వంటిది. అందలి బ్రాణము దానికి కావలనిన ఐద్యుత్తు వంటిది. ఇవి జ్ఞానములు 
కావు. జడములు. ఇందులో మనస్సు ఉంటుంది. దానికి నంకల్ఫాలు, వాటికి ఎదురుగా 
వికల్పాలు చేసే శక్తి ఉంటుంది. అనగా కంవ్యూటర్‌లోని సాఫ్ట్‌వేర్‌ వంటిది. ఇది గూడా 
యాంత్రికమే. దీనిలోని సంకల్పశక్తి మన అధీనంలోది కాదు. మనం ఆవినా మనన్సు 
పనిచేయటం ఆగదు. యోగాలు ప్రాణాయామం ద్వారా దానిని అవుతారని యోగశాస్త్రము 
చెబుతుంది. దానిని మనం బుద్దితో గమనించటం మొదలు పెట్టినా దాని చలనం 
కొంత ఆగుతుంది అంటారు సాంఖ్యులు. ఏదైనా ఇదొక యంత్రము. దీనిలోను జ్ఞానము 
ఉండదు. దీనిలోనే ఇంద్రియాలు, బుద్ధి ఉంటాయి. ఈ 'బుద్ది” నే జ్ఞానము అంటారు. 
'బుధ-జ్ఞానే” అని ధాతువు. జ్ఞా- అవబోధనే” అని ధాతువు. కాగా జ్ఞానము అన్నా బుద్ది 
ఉన్నా ఒక్ళటే. దీనినే జీవుడంటారు. అయితే అసలు జీవుడు ప్రత్యగాత్సయే. కాని ఇది 
వ్యావహోరిక జీవుడు. ఈ బుద్ధి” కంవ్వూటర్‌లోని “పోగ్రామ్‌” వంటిది. మన తెలివి 
దీనిలోనికి ప్రసరించినవుడు కంప్యూటర్‌ తనలోని “ప్రోగ్రామ్‌” అంతా తనే చేస్తున్నట్లు 
చేసికొని పోతుంటుంది. అలానే ప్రత్యగాత్మ చైతన్యము సోకటం వలన బుద్ధి తానే 
బీవుడిలాగా వ్యవహరిస్తుంది. ఇచ్చటనుంచి జీవుడు” అని చెప్పటానికి కారణము ఏమి? 
అంటే ఇక్ళడ నుంచి నేను, నాది అని భావము, దానితో తన మనస్సును, ఇంద్రియాలను, 
శరీరాన్ని తన కోసం వినియోగించటం మొదలవుతుంది. కనుక ఇది నిళ్ళుయాతుకము. 
కర్త, భోక్త అన్ని అవుతుంది. అందువలననే వీనిని సారథి” అంటారు. ప్రత్యగాత్మ అసలు 
రథయజమాని. ఆయనను వదలి సారథి తన యిష్టము వచ్చినట్లు రథం నడివితే 
వరాజయం తప్పదు. కనుక యీ బుద్ధికి తన స్థానము తెలియజెప్పి దీని వనులన్నియు 
(వత్యగాత్మ్సకు అంకితం చేయటం నేర్పితే కామక్రోధాది శతు విజయం లభిస్తుంది. 
అందువలన విజ్ఞానకోళశం వద్ద “జీవుడు? అనగా వ్యావహారిక జీవుడు పుట్టాడు. వీడు 
జాగరణంలో ఆనందించినా, సుమవ్తిలో ఆనందించినా (నమాధిలో ఆనందించినా) 
ఆనందమయ జీవు డవుతాడు.) 


శా వ్యోమాదిసాత్వికాంశేభ్యో జాయన్తే ధీన్టియాణి తు 
వ్యోమ్నః శోతం భువో ఘ్రాణం జలాజ్జిహ్వా౭ థ తేజసః। 
చక్షుర్వాయోస్త్వగుత్పన్నా తేషాం భౌతికతా తతః॥ 18 
ప్రతిపదార్థము: - వ్యోమాది=ఆకాశం మొదలగుభూతములయొక్క సాత్త్వికాంశేభ్యః =సాత్విక 
భాగములనుండి, ధీ=బుద్ధి, ఇంద్రియాదయః =ఇంద్రియాదులు, జాయంతే =పుట్టును, 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా 217 


వ్యోమ్నః=ఆకాశమునుండి, శ్రోతమ్‌=చెవి, భువః=భూమినుండి, (భూణమ్‌=ముక్కు, 
జలాత్‌=నీటి నుండి, జిహ్వా=నాలుక, అథ=తరువాత, తేజసః=అగ్నినుండి, చక్షుః=కన్నుు 
వాయోః=వాయువునుండి, త్వక్‌=చర్మము, ఉత్పన్నా=పుట్టెను, తత =అందువలన, తేషామ్‌= 
వాటికి, భౌతికతా=భౌతికములను పేరు వచ్చెను. 


తాత్పర్యము: - పంచభూతములోని సాత్తి పకాంశలనుండి (అత్యంత సారగుణము సత్త్వము) 
ఇంద్రియాలు, బుద్ధి పుట్టినవి. అందులో ఆకాశము నుండి చెవి, భూమి నుండి ముక్కు 
నీటినుండి నాలుక, అగ్నినుంది కన్ను వాయువునుండి చర్మము పుట్టినవి. అందువలననే 
వీటిని భౌతికములు (అనగా భూతమునుండి పుట్టినవి) అందురు. 


శ్లో॥ వ్యోమాదీనాం సమస్తానాం సాత్వికాంశేభ్య ఏవ తు 
జాయేతే బుద్ధిమనసీ బుద్ధిస్స్యాన్నిశ్చయాత్మికా॥ 19 


ప్రతిపదార్థము: - వ్యోమాదీనామ్‌=ఆకాశము మొదలైన, సమస్తానామ్‌=పంచభూతము 

లన్నింటి యొక్క సాత్త్వికాంశేభ్య ఏవ తు=సాత్త్వికాంశలనుండియే, బుద్ధిమనసీ=బుద్ధి 

మనస్సులు, జాయేతే=పుట్టును, బుద్దిః=బుద్ది, నిశ్చయాత్మికా=నిశ్చయరూపమైనది, స్యాత్‌= 
యణ యణ రూ 

అగును. 


తాత్పర్యము:- ఆకాశాది పంచభూతములయొక్క సాత్త్వికాంశలనుండి “బుద్ధి మనస్సు 
జన్మించినవి. అందులో బుద్ది నిశ్చయస్వరూపము. 


శ్తో॥ వాక్సాణిపాదపాయూపస్మాని కర్మేన్టియాణి తు 
వ్యోమాదీనాం రజో9_ంశేభ్యో వ్యస్తేభ్యస్తాన్యనుక్రమాత్‌॥ 20 


ప్రతిపదార్థము: - వ్యస్తేభ్యః=విడివైన, వ్యోమాదీనామ్‌ =ఆకాశాదులయొక్క రజోంశేభ్యః= 
రాజస భాగములనుండి, తాని=ఆ, వాక్‌=వాక్కు పాణి=చేతులు, పాద=కాళ్ళు, పాయు= 
ముడ్డి, ఉపస్థాని=జననేం ద్రియము అను, కర్మేంద్రియాణి =కర్మేంద్రియములు, అనుక్రమాత్‌= 
క్రమముగా పుట్టినవి. 


తాత్సర్యము:- ఆకాశరాజసాంశమునుండి వాక్కు ఇలా పంచభూత రాజసాంశముల 
నుండి పంచకర్మేంద్రియములు ఏర్పడినవి. 
శ్లో॥ సమస్తేభ్యో రజో౩_ంశేభ్యః పజ్బు ప్రాణాదివాయవః। 
జాయన్తే సప్తదశకమేవం లిజ్ఞశరీరకమ్‌॥। 21 
ప్రతిపదార్థము: - సమస్తేభ్యః=సమష్టిగా ఉన్న, పంచభూతములయొక్క రజోంశేభ్యః= 
రాజసాంశలనుండి, ప్రాణాది=ప్రాణము మొదలగు, వాయవః=వాయువులు, పంచ= 


109 


218 శ్రీశివగీతా - చతుర్దశోల ధ్యాయః 


ఐదున్నుు జాయంతే =పుట్టినవి, ఏవమ్‌ =ఇలా, సప్తదశకమ్‌=పదిహేడు, లింగశరీరకమ్‌ = 
లింగ శరీరము అగును. 


తాత్పర్యము: - పంచభూతములయొక్క సమష్టి రజోంశలనుండి ప్రాణాదివాయు పంచకము 
పుట్టినది. ఇవి అన్ని అనగా ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, ఐదు ప్రాణాది 
వాయువులు, మనస్సు ఒకటి, బుద్ధి ఒకటి - మొత్తం పదిహేడు కలిసి లింగశరీరము 
అందురు. 


శ్లో॥ ఏతల్లిజ్ఞశరీరం తు తప్తాయఃపిబ్ణవద్యతః। 


(6 


పరస్పరాధ్యాసయోగాత్సాక్షీ చైతన్యసంయుతః॥। 22 
శో తదానన్టమయః కోశో భోక్షృత్వం ప్రతిపద్యతే! 
విద్యా కర్మఫలాదీనాం భోక్తేహాముత్ర స స్మృతః॥ 283 


ప్రతిపదార్థము: - ఏతత్‌=ఈ, లింగశరీరంతు=లింగశరీరమయితే, సాక్షి చైతన్య=కూటస్థ 
మైన, ఆత్మచైతన్యముతో, సంయుతః=కూడినదై, పరస్పర =అన్యోన్యముయొక్క అధ్యాస= 
ఆరోపణయొక్క యోగాత్‌=సంబంధమువలన, (లింగశరీరమును ఆత్మ అనుకొనుట, 
ఆత్మను లింగశరీరము అనుకొనుట అన్యోన్యాధ్యాస), తప్తాయః పిండవత్‌=కాలిన ఇనుప 
గుండువలె (కొలిమిలో కాల్చిన ఇనుపగుండు అగ్నిలాగా అయినట్లు), యతః=ఎందువలన 
అగునో, తత్‌=అందువలన, ఆనందమయః=ఆనందమయము అను, కోశః=కోశమై, 
భోకృృత్వమ్‌ =భోక్త అగుటను, ప్రతిపద్యతే=పొందును, విద్యా=విద్య, కర్మఫల =కర్మఫలము, 
ఆదీనామ్‌ =మొదలగువాటికి, సః=వాడు, భోక్తా=భోక్తగా, ఇహ=ఈ లోకమున, అముత్ర 
=పరలోకమున, స్మృతః=చెప్పబడెను. 


తాత్సర్యము:- లింగశరీరము సాక్షి చైతన్యంతో సంబంధించి చైతన్యవంతమవుతుంది. 
అగ్నిలో బాగా కాలిన ఇనుపగుండు అగ్నిలాగా ఎర్రగా అయిపోతుంది. అలా లింగశరీరము 
సాక్షి సంబంధముచేత చైతన్యంగా అవుతుంది. కర్మఫలములను అనుభవించును. దుఃఖ 
మైనా ఆనందమైనా అక్కడే అనుభవిస్తుంది. (విజ్ఞానమయకోశంలోని విజ్ఞానాత్మ విజ్ఞాన 
(బుద్ధి) సహాయంతో కర్త అవుతుంది. అదే ఆత్మ ఆనందమయకోశంలో సుఖదుఃఖాదులను 
అనుభవిస్తుంది. కనుక 'భోక్తు అవుతుంది. అంటే ఒకే వ్యక్తి వంట చేస్తూ పాకానికి 
“కర్త” అవుతాడు. వంటను తింటూ “భోక్త” అవుతాడు. సర్వలోకఫలభోక్త అతడే. 
శా యదా9_ధ్యాసం విహాయిష స్వస్వరూ పేణ తిష్టతి। 
అవిద్యామాత్రసంయుక్తః సాక్ష్యాత్మా జాయతే తదా॥ 24 


శ్లో ద్రష్టాన్తుకరణాదీనామనుభూతస్మృతేరపి।। 25 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 219 


ప్రతిపదార్థము: - యదా=ఎప్పుడు, ఏషః=ఈ ఆత్మ అధ్యాసం =పైనచెప్పిన అధ్యాసను, 
విహాయ =విడిచి, స్వస్వరూపేణ =స్వస్వరూపముతో, తిష్టతి=ఉండునో, తదా =అప్పుడు, 
అవిద్యామాత్ర=కేవలము అవిద్యతోనే, సంయుక్తః=కూడినవాడై, సాక్షి=సాక్షి అయిన, 
ఆత్మా= ఆత్మగా, జాయతే=అగును, అంతఃకరణాదేరపి=అంతఃకరణము మొదలగువాటికి, 
అనుభూత =అనుభవింపబడిన అనుభవానికి, స్మ ఎ్రలేరపి=స్మరణకు గూడా, ద్రష్టా=సాక్షి 
అగును. 


తాత్సర్యము: - (పై శ్లోకములో చెప్పిన) అధ్యాసను జ్ఞానంతో పోగొట్టికొని తన స్వరూపంతో 
ఉన్న సాక్షి అవిద్యామాత్రయుతుడై “ఆత్మ గా ఉండును. అంతఃకరణానికి అనుభవాలకు, 
స్మరణానికి అతడే సాక్షిగా ఉండును. (అంటే సుషుప్తిలో పొందిన ఆనందానుభవానికి 
ఆత్మయే సాక్షి కనుకనే నిద్రలేచినవాడు తాను చాల సుఖంగా నిద్రపోయినాను అని 
చెప్పగలడు. నిద్రలో అంతఃకరణం పనిచేయదుగనుక సుఖానుభవానికి ఆత్మ తప్ప మటౌక 
సాక్షి లేడు. అందువలన అనుభూత స్మృతికి సాక్షి కావలెను. అది ఆత్మయే.) 


శ్లో అతో న్తఃకరణాధ్యాసాద్‌ అధ్యస్తత్వేన చాత్మని। 
భోక్షృత్వం సాక్షితా చేతి ద్వైధం తస్యోపపద్యతే॥ 26 


ప్రతిపదార్థము: - అతః=కనుక, అంతఃకరణ =అంతకరణముయొక్క అధ్యాసాత్‌=ఆరోపణ 
వలన, ఆత్మనః =ఆత్మ, అధ్యస్తత్వేన =అధ్యాసచేయబడినదగుటవలన, తస్య=ఆ ఆత్మకు, 
భోక్త్షృత్వమ్‌ =భోక్త అను దశ, సాక్షితా చేతి=సాక్షి అను స్థితి, ద్వైధమ్‌=రెండు స్థితులు, 
ఉపపద్యతే=కుదురును. 


తాత్పర్యము: - అంతఃకరణాన్ని ఆరోపణ చేయటం వలన అధ్యాస పొందిన ఆత్మకు 
“భోక్త, 'సాక్షి అనే రెండు దశలుంటాయి. ఆనందమయకోశంలో 'కర్తి అయిన ఆత్మ 
అతీతంగా సుషుప్తి సమాధులలో “సాక్షి అవుతాడు. 


శ్లో ఆతపశ్చాపి తచ్చ్భాయా తత్రకాశే విరాజతే! 
ఏకో భోజయితా తత్ర భుజ్మే౭_న్యః కర్మణః ఫలమ్‌॥ 27 


ప్రతిపదార్థము: - ఆతపశ్చాపి=ఎండయు, తచ్చాయా=దాని నీడయు, తత్ర్రకాశే=ఆ ఎండ 
యొక్క వెలుగులో, విరాజతే=ప్రకాశించును, తత్ర=అందులో, ఏకః=ఒకడు, భోజయితా= 
ఫలానుభవమిచ్చువాడు, అన్యః=మటొకడు, కర్మణః=కర్మయొక్క ఫలమ్‌ =ఫలితమును, 
భుంక్తే=తినును. 


110 


220 శ్రీశివగీతా - చతుర్దశోల ధ్యాయః 


తాత్సర్యము:- ఎండ-నీడ రెండు ఆ ఎండలోనే ఉంటాయి. అట్లే ఆత్మయొక్క వెలుగు 
అనగా సాక్షిదశ, నీడ అనగా భోక్తదశ ఈ రెండు సాక్షి వెలుగులోనే ఏర్పడును. అందులో 
సాక్షి భోగదాత. జీవుడు (విజ్ఞానాత్మ) భోగి అవుతాడు. 


శ్లో॥ క్షేత్రజ్ఞం రధినం విద్ధి శరీరం రథమేవ తు। 
బుద్ధిం తు సారథిం విద్ధి ప్రగ్రహం తు మనస్తథా॥ 28 


ప్రతిపదార్థము: - క్షేత్రజ్ఞమ్‌ =క్షేత్రజ్ఞుడైన జీవుని, రథినమ్‌ =రథికునిగా, విద్ధి=తెలిసికొనుము, 
శరీరం=శరీరమును, రథమేవతు=రథముగా తెలిసికొనుము, బుద్ధింతు=బుద్ధిని, సారథిమ్‌= 
సారథినిగా, విద్ధి=తెలిసికొనుము, తథా=అట్లే, మనస్సు=మనస్సునే, ప్రగ్రహమ్‌=పగ్గముగా 
తెలిసికొనుము. 


తాత్సర్యము:- శరీరము రథము. జీవుడు రథికుడు. బుద్ధి సారథి. మనస్సు పగ్గము - 
అని భావించవలయును. 
శ్తో॥ ఇన్టియాణి హయాన్సిద్ధి విషయాంస్తేషు గోచరాన్‌! 

ఇన్టియైర్మనసాయుక్తం భోక్తారం విద్ధి పూరుషమ్‌॥ 29 

ప్రతిపదార్థము: - ఇంద్రియాణి =ఇంద్రియాలను,హయాన్‌ =గుజ్జములుగా, విద్ధి=ఎరుగుము, 

విషయాన్‌=విషయములను, తేష=ఆ ఇంద్రియాశ్వములకు, గోచరాన్‌=తిరుగు ప్రదేశము - 

-లుగా తెలిసికొనుము, ఇంద్రియైః=ఇంద్రియములతోను, మనసా=మనస్సుతో, యుక్తమ్‌= 

కూడిన, పురుషమ్‌ =పురుషుని (విజానాత్మను), భోక్తారమ్‌ =భోక్తగా, విద్ధి=తెలిసికొనుము. 


తాత్సర్యము:- ఇంద్రియాలు గుజ్జాలవంటివి. విషయాలు ఆ గుజ్టాలు తిరిగే భూములు. 
మనస్సుతోను, ఇంద్రియాలతోను కలిసిన పురుషుడే (జీవుడు) భోక్త. 
శ్లో॥ ఏవం శాన్వాదియుక్తుసన్నుపాస్తే యః సదా ద్విజః। 
ఉద్దాట్యోద్దాట్యెకమేకం యథైవ కదళీతరోః॥। 30 
శ్లో వల్యలాని తతః పశ్చాల్లభతే సారముత్తమమ్‌। 
తథైవ పజ్బకోశేషు మనః సంక్రామయన్‌ క్రమాత్‌! 
తేషాం మధ్యే తతః సారమాత్మానమపి వినతి॥। 81 


ప్రతిపదార్థము: - ఏవమ్‌=ఈ విధముగా, శాంత్యాది=శాంతి మొదలగువానితో, యుక్తస్సన్‌= 
కూడినవాడై, యః=ఏ, ద్విజః=విప్రుడు, ఉపాస్తే=సేవించునో అతడు, యథైవ=ఎట్టు, 
కదళలీతరోః=అరటి చెట్టుయొక్క వల్మలాని=పట్టలను, ఏకమేకమ్‌ =ఒక్కటొక్కటే, ఉద్దాట్య + 
ఉద్దాట్య=ఒలిచి ఒలిచి, తతః పశ్చాత్‌=ఆ తరువాత, ఉత్తమమ్‌ =గ్రేస్టమైన, సారమ్‌ =సారమైన 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 221 


“'ఊచను”, లభతే=పొందునో, తథైవ =అట్లే, పంచకోశేషు=అన్నమయకోశము మొదలగు 
పంచకోశములందు, మనః=మనస్సును, సంక్రామయన్‌=ధారణచేయుచు, క్రమాత్‌= 
క్రమముగా, తేషామ్‌=ఆ కోశములయొక్క మధ్యే=మధ్యన, తతః=అచ్చటినుండి, సారమ్‌= 
సారమైన, ఆత్మానమపి=ప్రత్యగాత్మనుగూడా, విందతి=పొందును. 


తాత్సర్యము: - అట్లే శాంతుడు,దాంతుడు అయిన సాధకుడు, అరటి చెట్టు డొప్పలు 
ఒక్కొక్కటి ఒలిచి, లోపలి తెల్లని 'ఊచను” గ్రహించినట్లు పంచకోశములను మనోధారణతో 
ఒలిచి, సారమైన “ఆత్మిను పొందవచ్చును. 


శ్లో ఏవం మనః సమాధాయ సంయతో మనసి ద్విజః 
అథ ప్రవర్తయేచ్చిత్తం నిరాకారే పరాత్మని॥। 832 


ప్రతిపదార్థము: - ద్విజః=ద్విజుడు, ఏవమ్‌=ఇట్లు, మనః=మనస్సును, సమాధాయ= 
సమాధానపజచి, మనసి =మనస్సునందు, సంయతః=నిగ్రహం కలవాడై, అథ=తర్వాత, 
నిరాకారే=ఆకారరహితమైన, పరాత్మని=పరమాత్మయందు, చిత్తం=మనస్సును, 
ప్రవర్తయేత్‌=ప్రవర్తింపజేయవలెను. 
తాత్పర్యము:- ద్విజుడు మనస్సును ఏకాగ్రంచేసి, నిగ్రహించి సాధకుడు నిరాకార 
పరబ్రహ్మమునందు నిలుపవలయును. 

శ్తో॥ తతో మనః ప్రగృహ్హాతి పరమాత్మానమవ్యయమ్‌। 

యత్తదదృశ్యమ గ్రాహ్యమస్ట్థూలా ద్యుక్తిగోచరమ్‌॥ 33 

ప్రతిపదార్థము: -తతు=తర్వాత, మనః=మనస్సు, అదృశ్యమ్‌ =ఇంద్రియాలకు అందనిదియు, 
అగ్రాహ్యమ్‌ =వాక్కుకు మనస్సుకు అందనిదియు, అస్టూలాద్యుక్తి=అస్టూలం, అనణుహ్రస్వం 
మొదలైన వేదవాక్యములకు, గోచరమ్‌ =అర్థమైనదియు అగు, యత్‌=ఏదిగలదో, తత్‌=ఆ, 
అవ్యయమ్‌=నాశరహితమైన, పరమాత్మానమ్‌ =పరమాత్మను, ప్రగృహ్లాతి=గ్రహించును. 
తాత్పర్యము: - మనస్సును నిలిపిన తర్వాత అది ఆ అద్భశ్యము, అ(గ్రాహ్యము, అవ్యయము, 
అస్టూలము, అనణువు, అహ్రస్వమున్ను అని వేదములచే చెప్పబడిన పరమాత్మను 
గ్రహించగలుగును. 
శ్రీరామ ఉవాచ-శ్రీరాముడిట్లనెను. 
శ్లో; భగవన్‌! (శ్రవణేనైవ ప్రవర్తన్తే జనాః కథమ్‌। 

వేదశాస్తార్థసంపన్నా యజ్వానః సత్యవాదినః॥ 34 
శో శృణ్వనోల_పి తథా9_9 _త్మానం జానతే నైవ కేచన। 

జ్ఞాత్వా౭_పి మన్యతే మిథ్యా కిమేతత్తవ మాయయా॥ 835 


111 


222 శ్రీశివగీతా - చతుర్దశోల ధ్యాయః 


ప్రతిపదార్థము: - భగవన్‌=దేవా!, తవ=నీయొక్క మాయయా=మాయచేత, జనాః=జనులు, 
శ్రవణే=వినుటయందు, కథమ్‌ =ఎందుకు, తథా=అట్లు, నైవ ప్రవర్తంతే=ప్రవర్తించరు? 
తథా =అట్టు, వేదశాస్తార్ధ =వేదశాస్తార్ధములచే, సంపన్నాః=కూడినవారును, సత్యవాదినః 
=సత్యవాదులును, యజ్వానః=యజ్ఞకర్తలును, శృణ్వంతోపి=వినుచున్నను, ఆత్మానమ్‌= 
ఆత్మను, నైవ జానతే=ఎటుగరు, కేచన=కొందరు, జ్ఞాత్వాపి=తెలిసియు, మిథ్యా=మిథ్యగా, 
మన్వతే=తలచుచున్నారు, కిమేతత్‌=ఏమిటిది? 


తాత్పర్యము:- దేవా! నీ మాయ విచిత్రము. అసలు జనులు వేదాంత శ్రవణానికే యిష్ట 
పదరు. వేదశాస్తాలు చదివినవారైన, సత్యవాదులు, సోమయాజులు అయినను కొంచెం 
విన్నా ఆత్మజ్ఞాము పొందుటలేదు. కొందరు తెలిసికొనియు మిథ్యగా తలచుచున్నారు. 
ఏమిటది? 


శ్రీ శివ ఉవాచ 
శ్లో; ఏవమేవ మహాబాహో! నా౭£_ త్ర కార్యా విచారణా॥ 36 
శ్లో॥ దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా। 
మామేవ యే ప్రపద్యన్తే మాయామేతాం తరన్తి తే॥ 87 


ప్రతిపదార్థము: - మహాబాహో!=మహావీరా!, ఏవమేవ=అంతే, అత్ర=ఈ విషయములో, 
విచారణా=విచారణ, నకార్యా=చేయదగినదికాదు, ఏషా=ఇది, గుణమయీ=గుణమయ 
మైనది, దైవీ=దైవ (అదృష్ట సంబంధమైనది అగు, మమ=నాయొక్క మాయా=మాయ, 
దురత్యయా=దాటరానిది, యే=ఎవరు, మామేవ=నన్నే ప్రపద్యంతే=శరణు వేడెదరో, 
లే=వారు, ఏతామ్‌=ఈ, మాయామ్‌=మాయను, తరన్తి=దాటెదరు. 


తాత్సర్యము:- రామ! ఇదింతే. అదంతా సత్త్వరజస్త్వమో గుణాత్మకమైన నా మాయయే. 
ఇది దైవానుసారిణి, అనగా కర్మఫలానుసారిణి. దానిని జయించుట కష్టము. కాని నన్ను 
శరణువేడినవారు తప్పక దీనిని జయించి దాటగలరు. 


శ్లో అభక్తా యే మహాబాహో! మమ (శ్రద్దా వివర్ణితాః। 
ఫలం కామయమానాస్తే చైహికాముష్మికాదికమ్‌। 88 


ప్రతిపదార్థము:- మహాబాహో!=మహావీరా! రామా!, మమ=నాకు, అభక్తాః=భక్తులు 
కానివారై, శ్రద్దా=నా యందలి శ్రద్ధతో, వివర్ణితాః=శూన్యులయిన, తే=వారు, ఐహిక=ఇహ 
లోకసంబంధమైనది, ఆముష్మిక=పరలోక సంబంధమైనది, ఆదికమ్‌=మొదలుగాగల, ఫలమ్‌ 
=ఫలమును, కామయమానాః=కోరుచుందురు. 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా 22౩ 


తాత్సర్యము:- నా యందు శ్రద్ధలేని భక్తిహీనులు కర్మఫలము మీద ఆశపడి ఇహలోక 
పరలోక ఫలితాలను కోరుకొందురు. 


శ్లో క్షయిష్ట్రృల్పం సాతిశయం యతః కర్మఫలం మతమ్‌। 
తదవిజ్ఞాయ కర్మాణి కుర్వన్తి హి నరాధమాః। 
మాతుః పతన్తి తే గర్భే మృత్యోర్వక్రే పునః పునః॥ 39 


ప్రతిపదార్థము: - యతః=ఎందువలన, కర్మఫలమ్‌ =కర్మలవలన వచ్చు ఫలము, క్షయిష్టు= 
తరిగిపోవునది, అల్పమ్‌=స్వల్పమైనది, సాతిశయమ్‌ =భేదములతో కూడినది అని, మతమ్‌= 
తలచబడెనో, తత్‌=ఆ విషయమును, అవిజ్ఞాయ=ఎరుగక, నరాధమాః=మానవాధములు, 
కర్మాణి=కర్మలను, కుర్వంతి హి=చేయుదురు, తే=వారు, పునః పునః=మాటి మాటికి, 
మాతుః=తల్లియొక్క గర్భే =గర్భమునందు, మృత్యోః=మృత్యువుయొక్క వక్షే=నోటియందు, 
పతంతి= పడుచున్నారు. 


తాత్సర్యము:- కర్మఫలము శాశ్వతము కాదు. క్షయశీలమైనది. తేడాలతో గూడినది. 
స్వల్పకాలికమైనది. ఈ సంగతి తెలియక నరాధములు కర్మలను చేసి కర్మ ఫలములు 
పొంది మాటిమాటికి జనన మరణములను పొందుచున్నారు. 


శ్లో; నానాయోనిషు జాతస్య దేహినో యస్య కస్యచిత్‌! 
కోటి జన్మార్జితైః పుత్యెర్మయి భక్తిః ప్రజాయతే॥ 40 


ప్రతిపదార్థము: - నానాయోనిషు=నానా జన్మలయందు, జాతస్య=పుట్టిన, యస్య కస్యచిత్‌= 
ఎవడో ఒక, దేహినః=దేహికి, కోటిజన్మ=కోటి జన్మలచేత, ఆర్డితైః=సంపాదింపబడిన, 
పుణ్యః=పుణ్యములచేత, మయి=నాయందు, భక్తిః=భక్తి, ప్రజాయతే=కలుగును. 


తాత్పర్యము:- అనేక జన్మలెత్తిన తర్వాత అనేక జన్మలందు ఆర్జించిన పుణ్యఫలముగా 
ఒకని కెవనికో నాయందు భక్తి కలుగును. 


శ్తో॥ స ఏవ లభతే జ్ఞానం మద్భక్తః శ్రద్ధయాన్నితః। 
నాన్యకర్మాణి కుర్వాణో జన్మకోటిశతైరపి!। 41 


శో; తతః సర్వం పరిత్యజ్య మద్శక్తిం సముదాహర॥। 42 


ప్రతిపదార్థము:- సః=అటువంటి, మద్భక్త ఏవ=నా భక్తుడే, శ్రద్ధయా=శ్రద్ధతో, అన్వితః 
=కూడినవాడై, జ్ఞానమ్‌=జ్ఞానమును, లభతే=పొందును, అన్యకర్మాణి=ఇతర కార్యములను, 
కుర్వాణః=చేయువాడు, జన్మకోటి శతైరపి=వందకోట్ల జన్మలకైనా, నలభతే =జ్ఞానము 


112 


224 శ్రీశివగీతా - చతుర్దశోల ధ్యాయః 


పొందడు, తతః=అందువలన, సర్వమ్‌=సమస్తమును, పరిత్యజ్య=విడిచి, మదక్తిమ్‌=నా 
భక్తిని, సముదాహర!=సంపాదింపుము. 


తాత్సర్యము:- నా యందు భక్తిశ్రద్ధలుగలవానికే జ్ఞానము కలుగును. ఇతర కార్యాసక్తుడైన 
వానికి కోట్ల జన్మలెత్తినా నా భక్తిరాదు. కనుక నీవు ఇతర విషయాలను వదలి నా భక్తిని 
స్వీకరింపుము. 
శ్తో॥ సర్వధర్మాన్సరిత్యజ్య మామేకం శరణం వ్రజ। 
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః॥ 483 


ప్రతిపదార్థము: - సర్వధర్మాన్‌=సమస్త కర్తవ్యములను, పరిత్యజ్య=వదలి,మామ్‌=నన్ను 
ఏకమ్‌ =ఒక్కనినే, శరణమ్‌ =శరణును, వ్రజ=పొందుము, అహమ్‌=నేను, త్వా=నిన్నుు 
సర్వ=సమస్తమైన, పాపేభ్యః=పాపములనుండి, మోక్షయిష్యామి =విడిపింపగలను, మా 
శుచః=విచారింపకుము. 
తాత్సర్యము:- సర్వకర్తవ్యములను వదలి నన్నే శరణుపొందుము. నేను నిన్ను సమస్త 
పాపములనుండి విడిపించి మోక్షమివ్వగలను. శోకింపకుము. 

శ్లో యత్మరోషి యదశ్నాసి యజ్ఞుహోషి దదాసి యత్‌! 

యత్తపస్యసి రామ! త్వం తత్కురుష్వ మదర్పణమ్‌॥ 44 

శో తతః పరతరా నాస్తి భక్తిర్మయి రఘూత్తమ!॥ 45 
ప్రతిపదార్థము: - రామ!=రామా!, యత్‌=దేనిని, కరోషి=చేయుదువో, యత్‌=ఏది, అశ్నాసి= 
తినెదవో, యత్‌=దేనిని, జుహోషి=హోమము చేసెదవో, యత్‌=దేనిని, దదాసి=దానము 
చేసెదవో, యత్‌=ఏమి, తపస్యసి=తపస్సు చేసెదవో, తత్‌=అదియంతయు, మదర్పణమ్‌ = 
నాకు అర్పణముగా, కురుష్వ=చేయుము, రఘూత్తమ=రామా!, తతః =సర్వార్పణకన్న, 
పరతరా=శ్రేష్టమైన, మయి=నా యందలి, భక్తిః=భక్తి, నాస్తి=లేదు. 
తాత్సర్యము: - రాఘవా! నీవు ఏమి చేసినా, తినినా, హోమము చేసినా, దానము చేసినా, 
తపస్సు చేసినా అంతా నాకే సమర్పించుము. ఇంతకు మించి శివభక్తి లేదు. 

ఇతి శ్రీ పద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్తే 
శ్రీ శివరాఘవసంవాదే పజ్బుకోశవివరణయోగో నామ చతుర్దశోల_ధ్యాయః॥ 


కచ xk x xk 


225 
అథ పజ్వాదశరోల_ధ్యాయః 
భక్‌యోగః 
చు 
శ్రీరామ ఉవాచ 
శ్లో॥ భక్తిస్తే కీదృశీ దేవ! జాయతే వా కథం చ సా। 
యయా నిర్వాణరూపం తు లభ్యతే మోక్షముత్తమమ్‌। 
తద్రూహి గిరిజాకాన్త! మయి తే9_నుగ్రహో యది॥ 1 


ప్రతిపదార్థము:- దేవ!=ప్రభూ!, తే=నీ, భక్తిః=భక్తి, కీద్భశీ=ఎట్టిది?, యయా=దేనిచేత, 
నిర్వాణరూపం తు=నిర్వాణరూపమైన, ఉత్తమమ్‌ =ఉత్తమమైన, మోక్షమ్‌ =మోక్షము, లభ్యతే 
=మాచేత పొందబడునో, సా=ఆ భక్తి, కథం చ=ఎట్లు, జాయతే వా=పొందబడును, 
గిరిజాకాంత!=పార్వతీపతీ!, మయి=నాయందు, తే=నీకు, అనుగ్రహః=దయ, యది= 
ఉన్నచో, తత్‌=ఆ విషయమును, బ్రూహి=చెప్పుము. 
తాత్సర్యము: - దేవా! పరమేశ్వరా! నీ భక్తి ఎటువంటిది. అందు నిర్వాణరూపమైన అనగా 
లయరూప ముక్తిని ఇచ్చే ఆ భక్తిని గూర్చి నా పై అనుగ్రహముతో వివరింపుము. 
శ్రీ శివ ఉవాచ - శ్రీ శివుడు ఇట్లనెను. 
శ్లో॥ యో వేదాధ్యయనం యజ్ఞం దానాని వివిధాని చ। 

మదర్పణధియా కుర్యాత్‌ స మేభక్తుస మే ప్రియః 2 
ప్రతిపదార్థము: -యః=ఎవడు, వేదాధ్యయనమ్‌=వేదాధ్యయనమును, యజ్ఞమ్‌=యాగమును, 
వివిధాని=అనేకములైన, దానాని చ=దానములను, మదర్పణ=నాకు అర్చించునట్టి, ధియా= 
బుద్ధితో, కుర్యాత్‌=చేయునో, సః=వాడు, మే=నాకు, భక్తః=భక్తుడు, స=అతడు, మే=నాకు, 
ప్రియః=ఇష్టుడు. 
తాత్సర్యము: - ఎవడు తన వేదాధ్యయనమును యజ్ఞయాగములను, దానాలను పరమేశ్వర 
ప్రీతిగా సమర్పణ భావముతో చేయునో వాడే నా భక్తుడు. వాడే నాకు ఇష్టుడు. 


226 శ్రీశివగీతా - పజ్బదశోల ధ్యాయః 


శ్లో _నర్మభస్మసమాదాయ విశుద్ధం శోత్రియాలయాత్‌। 
అగ్నిరిత్యాదిభిర్మ నైరభిమన్ర్య యథా విధి॥ 8 


ప్రతిపదార్థము: - (శోత్రియాలయాత్‌ =వైదికగృహమునుండి, విశుద్ధమ్‌ =శుద్ధమైన, నర్మ 
వేడుకదయిన / గార్హపత్యాగ్ని సంబంధమైన, భస్మ=విభూతిని, సమాదాయ తెచ్చి, 
అగ్నిరిత్యాదిభిః=అగ్ని మొదలగు, మంతైః=మంత్రములతో, యథా విధి=విధి ప్రకారము, 
అభిమం(త్య=మంట్రించి - 


తాత్సర్యము: - (శ్రోత్రియుని గృహమునుండి భస్మమును తెచ్చికొని దానిని “అగ్ని మొదలగు 
మంత్రములతో యథావిధిగా మం(త్రించవలయును. 


శ్లో॥ ఉద్భూలయతి గాత్రాణి తేన చార్చతి మామపి। 
తస్మాత్సరతరా భక్తిర్మమ రామ! న విద్యతే॥। 4 


ప్రతిపదార్థము: - గాత్రాణి=అవయవములను, తేన=ఆ భస్మముతో, ఉద్భ్దూలయతి=పూసి 
కొనును లేదా ఊదికొనును, తేన=ఆ భస్మముతో, మా మపి=నన్ను గూడా, అర్బతి= 
పూజించును, రామ!=రామా!, తస్మాత్‌=ఆ భస్మపూజ కన్న పరతరా=గ్రేస్టమైన, మమ= 
నా, భక్తిః=భక్తి, న విద్యతే=లేదు. 


తాత్పర్యము:- ఆ భస్మము ఒంటినిండా పూసికొని, దానితో నన్ను పూజింపవలయును. 
రామా! ఇంతకుమించిన “శివభక్తి మటొకటి లేదు. 


ఖో! సర్వదా శిరసా కట్టే రుద్రాక్షాన్ధారయేత్తు యః। 
పజ్బాక్షరీ జపరతః స మే భక్తః స మే ప్రియః॥ 5 


ప్రతిపదార్థము: - యః=ఎవడు, సర్వదా=నిత్యము, శిరసా=తలచేత, కంఠే=కంఠమునందు, 
రుద్రాక్షాన్‌=రు ద్రాక్షలను, ధారయేత్తు=ధరించునో, పంచాక్షరీ =పంచాక్షరీమంత్రముయొక్క 
జప=జపించుటయందు, రతః=ఆసక్తుడైన, సః=ఆ సాధకుడు, మే=నాకు, భక్త =భక్తుడు, 
సః=అతడు, మే=నాకు, ప్రియః=ప్రియమైనవాడు. 
తాత్పర్యము:- నిత్యము రుద్రాక్షలు కంఠ శిరస్సులందు ధరించి పంచాక్షరీ జపము 
చేయువాడు నా ప్రియభక్తుడు. 
శ్తో॥ భస్మచ్చన్నో భస్మశాయీ సర్వదా విజితేస్టియః। 
యస్తు రుద్రం జపేన్నిత్యం చిన్తయేన్మామనన్యధీః। 
స తేనైవ చ దేహేన శివః సంజాయతే స్వయమ్‌॥ 6 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 297 


ప్రతిపదార్థము: - భస్మ=భస్మముచేత, ఛన్నః=కప్పివేయబడినవాడై, భస్మశాయీ=భస్మశయ్య 
యందు పరుండినవాడును, సర్వదా=సదా, విజితేంద్రియః=ఇంద్రియ జయము పొందిన 
వాడును అగు, యస్తు=ఎవడు, అనన్యధీః=వేరేదీ బుద్ధియందు లేనివాడై, రుద్రమ్‌=రుద్రుడ 
నయిన, మామ్‌=నన్ను నిత్యమ్‌ =నిత్యము, జపేత్‌=జపించునో, సః=వాడు, తేన=ఆ, 
దేహేనైవ=శరీరముతోనే, స్వయమ్‌ =స్వయముగా, శివః=శివుడుగా, సంజాయతే=అగును. 


తాత్సర్యము:- భస్మలిప్తుడై, భస్మశయనుడై జితేంద్రియుడై ఏకాగ్రతతో రుద్రజపము 
చేసినవాడు ఆ శరీరముతోనే శివసారూష్యము పొందును. 


శ్లో జపేద్యో రుద్రసూక్తాని తథాథర్వశిరః పరమ్‌। 
కైవల్యోపనిషత్సూక్తం శ్వేతాశ్వతరమేవ చ। 
తతః పరతరో భక్తో మమ లోకే న విద్యతే॥ 7 


ప్రతిపదార్థము: - యః=ఎవడు, రుద్రసూక్తాని =రుద్రసూక్తములను, తథా=అట్లే, అథర్వశిరః 
=అధర్వశిరోపనిషత్తును, పరమ్‌=మటియు, కైవల్యోపనిషత్సూక్తమ్‌ =కైవల్యోపనిషత్తును, 
శ్వేతాశ్వతరమేవ చ=శ్వేతాశ్వతరో పనిషత్తునూ, జపేత్‌=జపించునో, తతః=అతనికన్న 
పరతరః=శ్రేష్ణుడైన, భక్తః=భక్తుడు, మమ=నాకు, లోకే=ప్రపంచమున, న విద్యతే=లేడు. 


తాత్సర్యము:- రుద్రసూక్తమును, అధర్వ శిరోపనిషత్తును, కైవల్యోపనిషత్తును, 
శ్వేతాశ్వతరోపనిషత్తును, నిత్యజపము చేయువాడు నాకు అత్యంత శ్రేష్ట భక్తుడు. 


శ్లో అన్యత్ర ధర్మాదన్యస్మాదన్యత్రాస్మాత్భతాకృతాత్‌! 

అన్యత్ర భూతాద్భవ్యాచ్చ య[త్రవక్ష్యామి తచ్చృణు॥ 8 
ప్రతిపదార్థము: - ధర్మాత్‌=ధర్మముకన్న, అన్యత్ర =భిన్నంగా, అన్యస్మాత్‌ =ధర్మవ్యతిరిక్తమైన 
అధర్మముకన్న, అన్యత్ర=భిన్నంగా, అస్మాత్‌=ఈ, కృతాకృతాత్‌ =కృత -అకృతములకన్న, 
భవ్యాచ్చ=జరుగబోవుదానికన్న అన్యత్ర=భిన్నంగా, యత్‌=ఏది కలదో, తత్‌=దానిని 
ప్రవక్ష్యామి=చెప్పగలను, శృణు =చెప్పుము. 
తాత్పర్యము: -ధర్మాధర్మములకు, పాపపుణ్యములకు, కృతాకృతములకు, భూతభవిష్యత్తులకు 
భిన్నమైన ఒక విషయము చెప్పెదను వినుము. ఇట్టి సర్వవ్యవహారములకు అతీతమైన 
ప్రణవము గూర్చి చెప్పెదను వినుమని భావము. 


శ్లో వదన్తి యత్పదం వేదాః శాస్త్రాణి వివిధాని చ। 
సర్వోపనిషదాం సారం దధ్నో ఘృతమివోద్ధ తమ్‌॥ 9 


114 


228 శ్రీశివగీతా - పజ్బదశోల ధ్యాయః 


ప్రతిపదార్థము: - యత్‌=ఏ, పదమ్‌=పదమునుగూర్చి, వేదాః=వేదములు, వివిధాని చ= 
అనేకములైన, శాస్తాణి చ=శాస్తములున్ను, దధ్నః=పెరుగునుండి, ఉద్ద్భృతమ్‌=చిలికి 
బయటకు తీయబడిన, ఘృతమివ=వెన్నవలె, సర్వ=సమస్తమైన, ఉపనిషదామ్‌=ఉపనిషత్తుల 
యొక్క సారమ్‌=సారమునుగా, వదంతి=చెప్పుచున్నవో. 


తాత్సర్యము: - పెరుగునుంచి చిలికి సారముగా వెన్నతీసినట్లు, సర్వోపనిషత్తుల సారమే 
అని ఆ పదమును గూర్చి వేదశాస్తములన్నియు చెప్పుచున్నవి. 


శ్తో॥ యదిచ్చనో (బ్రహ్మచర్యం చరన్తి మునయస్సదా। 
తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోమితి యత్సదమ్‌॥ 10 


ప్రతిపదార్థము: - యత్‌=దేనిని, ఇచ్చంతః=కోరుచు, మునయః=మునులు, సదా =నిత్యము, 
బ్రహ్మచర్యమ్‌ =బ్రహ్మచర్యమును, చరంతి=ఆచరించుచున్నారో, యత్‌ =ఏది, పదమ్‌ =నాకు 
స్థానమో, తత్‌=ఆ, పదమ్‌ =పదమును గూర్చి, తే=నీకు సంగ్రహేణ=సంక్షిప్తముగా, ఓమితి= 
ఓం అని, బ్రవీమి=చెప్పుచున్నాను. 


తాత్పర్యము:- ఏ పదమును వశము చేసికొనుటకు మహర్షులు బ్రహ్మచర్యమును 
ఆచరిస్తున్నారో, ఏది నాకు స్థానమో ఆ పదమును గూర్చి సంగ్రహముగా ఒక్క అక్షరములో 
చెప్పెదను. అదే ఓం”. 
శ్లో; ఏతదేవాక్షరం బ్రహ్మ చైతదేవాక్షరం పరమ్‌। 
ఏతదేవాక్షరం జ్ఞాత్వా యో యదిచ్చతి తస్య తత్‌॥ 11 


ప్రతిపదార్థము: - ఏతత్‌=ఈ, అక్షరం ఏవ=అక్షరమే, బ్రహ్మ= బ్రహ్మము, ఏతదేవచ=ఇదే, 
పరమ్‌ =గ్రేష్టమైన, అక్షరమ్‌ =అక్షరము, ఏతదేవ=ఇదే, అక్షరమ్‌=అక్షరమును, జ్ఞాత్వా= 
ఎటిగి, యః=ఎవడు, యత్‌=దేనిని, ఇచ్చతి=కోరునో, తస్య=అతనికి, తత్‌=అది లభించును. 


తాత్పర్యము:- ఈ ఓంకారమే పరబ్రహ్మ ఈ అక్షరమే అక్షరములలో శ్రేష్టము. ఈ 
అక్షరమును తెలిసికొన్నవానికి కోరినదెల్ల లభించును. 


శ్లో ఏతదాలమృనం శ్రేష్టమేతదాలమ్బనం పరమ్‌! 
ఏతదాలమ్బృనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతే॥ 12 
ప్రతిపదార్థము: - ఏతత్‌=ఈ అక్షరము, (్రెష్టమ్‌ =ఉత్తమమైన, ఆలంబనమ్‌ =ఆధారము, 
ఏతత్‌ =ఇదే, పరమ్‌ =గొప్ప/పరమైన, ఆలంబనమ్‌ =ఆధారము, ఏతత్‌=దేనిని, ఆలంబనమ్‌ = 
ఆధారముగా, జ్ఞాత్వా=ఎటిగి, బ్రహ్మలోకే=బ్రహ్మలోకమునందు, మహీయతే=ఆనంద 
పడును. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 229 


తాత్సర్యము:- ఈ ఓంకారము ఆధారములలోకెల్ల శ్రేష్టమైనది. ఇది పరమైన ఆధారము. 
దీనిని ఆధారముగా తెలిసి పొందినవాడు బ్రహ్మలోకమున ఆనందపడును. 


శ్లో॥ ఛన్దసాం యస్తు ధేనూనామృషభత్వేన చోదితః। 
ఇదమేవావధిః సేతురమృతస్య చ ధారణాత్‌। 
మేధయా పిహితం కోశం బ్రహ్మణో యత్సరం మతమ్‌॥ 13 


ప్రతిపదార్థము: - యస్తు=ఏది, ఛందసామ్‌ =వేదములకు, ధేనూనామ్‌ =గోవులకు, వృషభత్వేన 
చ=ఆంబోతుగా, ఉదితః=చెప్పబడినదో/ఉదయించినదో, యత్‌=ఏది, మేధయా=ఇహలోక 
బుద్ధిచేత, పిహితమ్‌ =కప్పివేయబడిన/మూసివేయబడిన, (బ్రహ్మణః=జ్ఞానముయొక్క/ 
బ్రహ్మము యొక్క పరమ్‌=శ్రేష్టమైన, కోశమ్‌ =నిధిగా, మతమ్‌=చెప్పబడెనో, ఇదమేవ=ఈ 
అక్షరమే, అవధిః=అంతిమలక్ష ఎప్రము, అమృతస్య=అమృత స్వరూ పముయొక్క, ధారణాత్‌= 
ధరించుటవలన, సేతుః=ఆనకట్ట. 


తాత్పర్యము: - వేదములనే ఆవులకు యిది ఆంబోతువంటిది. దీనిని బుషభం అందురు. 
అజ్ఞానముచే కప్పివేయబడిన (బ్రహ్మకోశమిది. ఇది అమృతస్వరూపమును పట్టియుంచిన 
సేతువు ఇదే అంతిమ గమ్యము. 
శ్లో చతస్రస్తస్య మాత్రాః స్యురకారోకారకౌ తథా। 

మకారశ్చావసానే£_ ర్ధమాత్రేతి పరికీర్తితాః॥ 14 
ప్రతిపదార్థము:- తస్య=ఆ ఓంకారాక్షరమునకు, మాత్రాః=మాత్రలు (రెప్పపాటుకాలంలో 
చదువదగిన అక్షర ఖందములు =అచ్చులు, పొల్లులుగా ఉన్న హల్లులు) చతస్రః=నాల్టు, 
స్యుః=ఉండును, అకార=అకారము, ఉకారకౌ=ఉకారము, తథా=అట్లే, మకారశ్చ= 
మకారము,అవసానే=చివజలో, అర్ధమాత్రేతి =అర్ధమాత్రము, ఇతి పరికీర్తితాః చెప్పబడినవి. 


తాత్పర్యము:- ఈ ఓంకారమునకు నాలుగు మాత్రలు. 'అ+ఉ+మ్‌+6౮ అని నాలుగు. 
అనగా “ఓం” మీద ఉన్న అనురణన ధ్వని అర్ధమాత్ర అని యోగసంప్రదాయము. (అది 
తుమ్మెదల రుంకారము వంటిది. అదే “నాదము” నాదాంతమువద్దకు మనలను చేర్చునది. 
అదే శక్తిరూపమని శక్తి సంప్రదాయము. ) 
శా పూర్వత్ర భూశ్చ బుగ్వేదో బ్రహ్మాష్టవసవస్తథా। 

గార్హపత్యశ్చ గాయత్రీ గజ్లా ప్రాతస్సవస్తథా॥ 15 
ప్రతిపదార్థము: - పూర్వత్ర=మొదటిదయిన “అకారము” నందు, భూశ్చ=భూలోకము, 
బుగ్వేదః=బుగ్వేదము, బ్రహ్మబ్రహ్మ అష్టవసవః=8 మంది వసువులు, తథా=అట్లే, 


115 


230 శ్రీశివగీతా - పజ్బదశోల ధ్యాయః 


గార్హసత్యశ్చ =గార్హపత్యాగ్నియు, గాయత్రీ=గాయత్రియు, గంగా=గంగయు, తథా=అట్లే, 
ప్రాతః=ప్రాతఃకాలముచేయు, సవః=సవనము అనగా యజ్ఞ భాగమున్ను ఉండును. 


తాత్పర్యము: - మొదటిదయిన '“అకారము నందు, భూలోకము, బుగ్వేదము, బ్రహ్మ, 8 
మంది వసువులు, అట్లే గార్హపత్యాగ్నియు, గాయత్రియు, గంగయు, అట్లే ప్రాతఃకాలము 
చేయు సవనము అనగా యజ్ఞ భాగమున్ను ఉండును. 


శా ద్వితీయే చ భువో విష్ణు రుద్రో౭_నుష్టుబ్యజుస్తథా। 
యమునా దక్షిణాగ్నిశ్చ మాధ్యస్టినసవస్తథా॥ 16 


ప్రతిపదార్థము: - ద్వితీయే=రెండవ మాత్ర (యందు), భువః=భువర్లోకము, విష్ణుః=విష్ణువు, 
రుద్రః=రుద్రుడు, అనుష్టుప్‌ =అనుష్టుప్పందస్సు, తథా=అట్లే, యమునా=యమునానది, 
దక్షిణాగ్నిశ్చ =దక్షిణాగ్నియును, తథా =అట్టే, మాధ్యందినసవః=మధ్యాహ్నసవనము 
ఉండును. 


తాత్పర్యము: - రెండవ మాత్ర యందు భువర్షోకము, విష్ణువు, రుద్రుడు, అనుష్టుప్పందస్సు, 
అట్లే యమునానది, దక్షిణాగ్నియును, అట్లే మధ్యాహ్నసవనము ఉండును. 
శ్లో తృతీయే చ సువః సామాన్యాదిత్యశ్చ మహేశ్వరః 
అగ్నిరాహవనీయశ్చ జగతీ చ సరస్వతీ। 
తృతీయం సవనం ప్రోక్తమథర్వత్వేన యన్మతమ్‌॥ 17 


ప్రతిపదార్థము: - తృతీయే చ=తృతీయమాత్ర అయిన మకారము నందు, సువః= 
సువర్లోకము, సామాని=సామవేదములు, ఆదిత్యశ్చ=ఆదిత్యుడున్ను, మహేశ్వరః= 
మహేశ్వరుడు, ఆహవనీయశ్చ=ఆహవనీయమనబడు అగ్ని జగతీ చ=జగతీ అను 
ఛందస్సు, సరస్వతీ=సరస్వతీనది, అథర్వత్వేన =అథర్వవేదముగా, యత్‌=ఏది, మతమ్‌= 
చెప్పబదెనో, తత్‌=ఆ, తృతీయసవనమ్‌ =సాయంకాలసవనమున్ను ఉన్నట్లు, ప్రోక్తమ=చెప్ప 
బడెను. 


తాత్సర్యము: - తృతీయమాత్ర అయిన మకారము నందు సువర్షోకము, సామవేదములు, 
ఆదిత్యుడున్ను, మహేశ్వరుడు, ఆహవనీయమనబడు అగ్ని జగతీ అను ఛందస్సు, సరస్వతీ 
నదీ, అధర్వవేదముగా చెప్పబడిన ఆ సాయంకాలసవనమున్ను ఉన్నట్లు, చెప్పబడెను. 

విశేషము:- ప్రసిద్ధ త్రయము లన్నింటిలో మొదటివాటికి అకారము, రెండవ వాటికి 
ఉకారము, మూడవ వాటికి మకారము ప్రతినిధి. ఉదాహరణకు బ్రహ్మ-విష్ణ-మహేశ్వర. 
వసు (రి, రుద్ర (11, ఆదిత్య (12). గంగా-యమునా-సరస్వతీ, గార్హప్రత్యాగ్నిి దక్షిణాగ్ని 


శ్రీఫలమజ్టురీవ్యాఖ్యా 231 


ఆహవనీయాగ్ని యజ్ఞ దినాలలో మొదటిపూట చేసే తంతు ప్రాతస్సవనం - అది 
అకారము. అలా మిగిలినవి అర్థం చేసికొనాలి. లోకాలున్ను అంతే. అలానే జాగర స్వవ్న 
సుషుప్తులు, సృష్టిస్థితిలయాలు మొదలైనవి. అనగా ఓంకారంలోని పొరలు వీటన్నింటికి 
ప్రతీకలు. దాని చివణినాదం వీటన్నింటియందు వ్యాపించినట్లు చివజకు వీటికతీతమై 
నాదమై నాదాంతమైన నిర్గుణ మౌనానంద బ్రహ్మమునందు కలిసిపోవును. శరీరమందును 
ఇంతే. నాదము (భూమధ్యమునుండి మాడునందు ఇంకిపోవును. 


శా చతుర్ధీ యా9_వసానే9 ర్థమాత్రా సా సోమలోకగా। 18 
శ్లో॥ అధథర్వాజ్లిరసః సంవర్తకో౭ గ్నిర్మరుతస్తథా। 
విరాట్సభ్యావసథ్యా చ శత ద్రుర్యజ్ఞపుచ్చకః॥ 19 


ప్రతిపదార్థము: - అవసానే=ఓంకారావసానముననున్న అర్ధమాత్ర (9, యా=ఏది కలదో, 
సా=అది, చతుర్ధి=నాల్గవది, సోమలోక =చంద్రలోకమును/శివలోకమును, గా=చేరునట్టిది 
అది, అథర్వాంగిరసః =అథర్వవేదము, సంవర్తకః=ప్రళయమైన, అగ్నిః=అగ్ని, తథా=అట్లే, 
మరుతః=మరుత్తులు/వాయువులు, విరాట్‌ =విరాట్టు, సభ్య=సభాగ్ని ఆవసథ్యాచ= 
ఆవసథ్యాగ్నియు, శతద్రుః=శతద్రునది, యజ్ఞ=యాగముయొక్క పుచ్చకః =అవశేషకర్మము 
అగును. 

తాత్సర్యము:- ఓంకారావసానముననున్న అర్ధమాత్ర (6) ఏది కలదో, అది నాల్గవది. 
చంద్రలోకమును/శివలోకమును చేరునట్టిది అది అథర్వవేదము, ప్రళయమైన అగ్ని అట్లే 
మరుత్తులు/వాయువులు విరాట్టు సభాగ్ని ఆవసథ్యాగ్నియు, శతద్రునది, యాగముయొక్క 
అవశేష కర్మము అగును. 


విశేషము:- 1) అథర్వాంగిరసః అనగా అథర్వ, అంగీరసుడు - ఈ ఇద్దజు కనిపెట్టిన 
మంత్రభాగములు కనుక అథర్వవేదమునకు “అథర్వాంగిరసమని పేరు - తాత్పర్య 
ప్రకాశికా వ్యాఖ్య. 2) సంవర్తకాగ్ని - ప్రలయ కాలవహ్ని కాలాగ్ని. 3) వాయువులు - 
ఐదు వాయువులు. 


శో ప్రథమా రక్తవర్ణా స్యాద్దితీయా భాస్వరా మతా। 
తృతీయా విద్యుదాభా స్యాచ్చతుర్ధీ శుక్షవర్షినీ॥ 20 
ప్రతిపదార్థము: - ప్రథమా=మొదటి మాత్ర అయిన *అ కారము, రక్తవర్ణా=ఎజ్జనిది, 
స్యాత్‌=అగును, ద్వితీయా=రెండవ మాత్ర అయిన ఉకారము, భాస్వరా=వెలుగు గలదిగా, 
మతా=చెప్పబడినది, తృతీయా=మూడవది అయిన మి కారము, విద్యుదాభా=మెజుపు 
తీగ వంటిది, చతుర్ధీ=నాల్గవది అయిన 'మ్‌'/ంి, శుక్లవర్ణినీ=తెల్లని వర్ణము కలది. 


116 


232 శ్రీశివగీతా - పజ్బదశోల ధ్యాయః 


తాత్సర్యము:- ఓం / ఓమ్‌ ఇందులో ఓ” ఇది అకార ఉకార స్వరూపము. సంయుక్త 
వర్ణము. ఇందు మొదటిది అరుణము. అది సృష్టికామరూపము. కనుక ఎజుపు. తర్వాతది 
వెలుగురూపము. తర్వాతది మెజుపు తీగవలె క్షణము మెజయు దృశ్యము. నాల్గవది 
సత్త్వప్రధానమైన శుక్ష/స్వచ్చరూపము. అది ఆ అని చెప్పబడును. ఇది నాదరూపము. 
అర్థచం[ద్రము అంటారు. ఇది (భ్రూమధ్యమునుండి సూక్ష్మ షట్పక్రరూపముగా రకరకాల 
విద్యుద్రూపములు చెందుచూపోయి సహస్రారమున బిందువునందు లయమగుట యోగ 
సంప్రదాయము. 


శ్లో సర్వం జాతం జాయమానం తదోజ్బానే ప్రతిష్టితమ్‌। 


విశ్వం భూతం చ భువనం విచిత్రం బహుధా తథా॥। 21 
శ్లో జాతం చ జాయమానం యత్‌ తత్సర్వం రుద్ర ఉచ్యతే! 
తస్మిన్నేవ పునః ప్రాణాః సర్వమోజ్మార ఉచ్యతే।॥। 22 


ప్రతిపదార్థము: - జాతమ్‌=పుట్టినది, జాయమానమ్‌=పుట్టుచున్నదియు అగు, తత్‌=ఆ, 
సర్వమ్‌=సమస్తము, ఓంకారే =ఓంకారమునందు, ప్రతిష్టితమ్‌ =ప్రతిష్టింపబడెను, విశ్వమ్‌= 
సమస్తమైన, భూతమ్‌=సిద్ధమైన, బహుధా=అనేక విధములుగా, విచిత్రమ్‌=భిన్నమైనదియు 
అగు, భువనం చ=లోకమున్ను, తథా=అట్లే, యత్‌=ఏది, జాతం చ=పుట్టినదో, 
జాయమానం చ=పుట్టుచున్నదో, తత్సర్వమ్‌ =అదంతయు, రుద్రః=రుద్రుడుగా, ఉచ్యతే= 
చెప్పబడును, తస్మిన్నేవ=ఆ రుద్రునియందే, పునః=మజల, ప్రాణాః=ప్రాణములున్నవి, 
సర్వమ్‌=సమస్తము, ఓంకారమ్‌ =ఓంకారముగా, ఉచ్యతే =చెప్పబడును. 

తాత్పర్యము: - పుట్టినది, పుట్టుచున్నది, పుట్టబోవునది అయిన అత్యంత భిన్నస్వరూపమైన 
ఈ లోకమంతయు రుద్ర స్వరూపము. అదే ఓంకారమునందు ప్రతీకగా ప్రతిష్టింపబడి 
యున్నది. ఈ రుద్రునియందే మజల ప్రాణములున్నవి. (అనగా దశప్రాణములు అనగా 
దశ వాయువులు రుద్రరూపములు. తరువాతి వాడు శివుడు. అందువలన ఏకాదశరుద్రులు 
ప్రాణములే లయమును కలిగించును. కనుక ప్రాణములు రుద్రరూపము. ఆహారపచనము 
ప్రాణము మొదలగువానివలన జరుగును. ప్రాణాగ్ని అందురు.) 


శ్లో ప్రవిలీనం తదోజ్బారే పరంబ్రహ్మ సనాతనమ్‌! 
తస్మాదోజ్మారజాపీ యః స ముక్తో నా౭£_త్ర సంశయః॥ 28 
ప్రతిపదార్థము: - తత్‌=అందువలన, సనాతనమ్‌=ప్రాచీనమైన/అనాది అయిన, పరంబ్రహ్మ 
=పరబ్రహ్మము, ఓంకారే=ఓంకారమునందు, ప్రవిలీనమ్‌=లీనమై ఉన్నది, తస్మాత్‌=కనుక, 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 233 


8=ఎవడు, ఓంకారజాపీ=ఓంకార జపము చేయునో, సః=అతడు, ముక్తః=మోక్షము 
పొందినవాడే, అత్ర=ఇందులో, సంశయః=సందేహము, న=లేదు. 


తాత్సర్యము:- ఆ పరబ్రహ్మము ప్రతీకరీత్యా ఈ ఓంకారములో ఉన్నది. కనుక ఈ 
భావనతో లోకత్రయవ్యాప్తమైన పరబ్రహ్మమునుగా ఓంకారమును మననముచేయువాడు 
తప్పక ముక్తి పొందును. 
శ్లో (శ్రౌతాగ్నేః స్మార్తవహ్నేర్వా శైవాగ్నేర్వా సమాహృతమ్‌। 
భస్మాభిమ।న్ర్య యో మాం తు ప్రణవేన ప్రపూజయేత్‌। 
తస్మాత్సరతరో భకో మమ లోకే న విద్యతే॥ 24 
ప్రతిపదార్థము: - శ్రౌతాగ్నేః==యజ్ఞవహ్నినుండిగాని, స్మార్తవహ్నేఃవా=ధార్యాగ్ని నుండి గాని, 
శైవాగ్నేర్వా=శివహోమసంబంధమైన అగ్నినుండిగాని, సమాహృతమ్‌ =తేబడిన, భస్మ= 
భూతిని, అభిమంత్ర్య=మంత్రించి, యః=ఎవడు, మామ్‌ =నన్ను, ప్రణవేన=ఓంకారముతో, 
ప్రపూజయేత్‌=పూజించునో, తస్మాత్‌ =అతనికన్న, పరతరః=గ్రేష్టుడైన, భక్తు=భక్తుడు, మమ= 
నాకు, లోకే=లోకమునందు, న విద్యతే=లేడు. 


తాత్సర్యము: - యజ్ఞకర్త అయిన సోమయాజి ఇంటిలోని (శ్రౌతాగ్నినుంచి గాని, సాధారణ 
గృహస్థు ఉపాసించిన ధార్యాగ్నినుంచిగాని, శైవాగ్నినుంచిగాని తెచ్చిన పవిత్రభస్మమును 
పాశుపతాది మంత్రాలతోగాని భస్మమంత్రాలతో ఇంతకుముందు చెప్పినట్లే “అగ్నిః...” 
మొదలైన మంత్రములతో గాని మంత్రించి ఓంకారముతో నాకు భస్మాభిషేకము చేయ 
వలయును. అంతకన్న గొప్ప భక్తుడు నాకు లోకములో లేడు. 


శ్లో శాలాగ్నేర్దావవహ్నేర్వా భస్మాదాయాభిమ్రితమ్‌। 
యో విలిమ్బతి గాత్రాణి స శూద్రోం పి విముచ్యతే॥ 25 


ప్రతిపదార్థము: - శాలాగ్నేః=ఇంటి లోని లౌకికాగ్నినుంచిగాని, దావవహ్నేర్వా=కార్చిచ్చు 
నుండిగాని, భస్మ=బూడిదను, ఆదాయ=తచ్చి, అభిమం॥క్రితమ్‌=మం॥త్రింపబడిన దానిని 
తీసికొని, యః=ఎవడు, గాత్రాణి=అవయవములను, విలింపతి=పూసికొనునో, సః= 
అతడు, శూద్రోపి=శూద్రుడయినను, విముచ్యతే=ముక్తుడగును. 


తాత్సర్యము: - పాకశాలాగ్నినుంచిగాని, దావాగ్నినుంచి గాని తెచ్చిన భస్మమును మంత్రించి 
దానిని శరీమునందు పూసికొన్నవాడు శూద్రుడైనను తప్పక మోక్షము పొందును. 
(శూద్రుడైనను అనటంలో భావం ఇతర వైదిక కర్మానుష్టానం లేకపోయినా సరే దీనివలన 
ఎవరైనా బ్రాహ్మణుదైనా, మూఢ టబ్రాహ్మణుడైనా ముక్తి పొందుతాడని చెప్పటమే. 


117 


234 శ్రీశివగీతా - పజ్బదశోల ధ్యాయః 


మం(త్రించటం అంటే బ్రాహ్మణులకు 'అర్చిఃా మొదలగు మంత్రములతో శూద్రులకు 
పంచాక్షరితోను మంత్రించవలెనని - తాత్పర్య ప్రకాశిక.) 
శ్లో॥ కుశపుప్పైర్చిల్వదలైః పుప్పైర్వా గిరిసమృవైః। 

యో మామర్చయతే నిత్యం ప్రణవేన ప్రియో హి సః॥। 26 
ప్రతిపదార్థము: - కుశపు ప్పెః=దర్భపూలతోను, బిల్వదలైః=మారేడు దళములతోను, గిరి 
సంభవైః=కొండలయందు అడవులయందు పుట్టిన, పుష్పెర్వా=పుష్పములచేతగాని, యః 
=ఎవడు, ప్రణవేన =ఓంకారముతో, మామ్‌ =నన్ను, నిత్యమ్‌ =నిత్యము, అర్బయతే= 
పూజించునో, సః=వాడే, ప్రియో హి=నాకు ఇష్టమైనవాడు గదా! 


తాత్సర్యము: - దర్భలు పూలు / దర్భపూలు, మాటేడుదళాలు, కొండపూలు, అడవిపూలు 
- వీనితో ఓంకార సహితంగా పూజించువాడు నాకు ప్రియభక్తుడు. 


శా పుష్పం ఫలం సమూలం వా పత్రం సలిలమేవ వా! 
యో దద్యాత్రణవే మహ్యం తత్కోటిగుణితం భవేత్‌! 27 


ప్రతిపదార్థము: - పుష్పమ్‌=పువ్వును, సమూలమ్‌=తినదగిన దుంపలతోగూడిన, ఫలంవా= 
పండునుగాని, పత్రమ్‌=ఆకునుగాని, సలిలమేవ వా=నీటినిగాని, యః=ఎవడు, ప్రణవే= 
ఓంకారనాదము మధ్యలో, మహ్యమ్‌=నా కొజకు, దద్యాత్‌=ఇచ్చునో, తత్‌=అది, కోటి 
గుణితమ్‌=కోటిరెట్లు ఫలముగలది, భవేత్‌=అగును. 


తాత్సర్యము: - పూలను, దుంపలను (తినదగినవి), పండ్లను, ఆకులను ఆఖరుకు నీళ్ళనైనా 
ఓంకారోచ్చారణలమధ్య నాకు సమర్పించువాడు కోటిరెట్లు ఫలము పొందును. 


శ్లో। అహింసా సత్యమస్తేయం శౌచమిన్టియనిగ్రహః। 
యస్యాస్త్యధ్యయనం నిత్యం స మే భక్తః స మే ప్రియః॥। 28 


ప్రతిపదార్థము: -అహింసా=అహింస, సత్యమ్‌ =సత్యభాషణము, అస్తేయమ్‌ =దొంగతనము 
చేయకుండుట, శౌచమ్‌=శుచిత్వము, ఇం[ద్రియనిగ్రహః=ఇంద్రియనిగ్రహము, నిత్యమ్‌ = 
నిత్యము, అధ్యయనమ్‌ =వేదాధ్యయనము, యస్య=ఎవనికి, అస్తి=కలదో, సః=అతడు, 
మే=నాకు, భక్తః=భక్తుడు, సః=వాడు, మే=నాకు, ప్రియః=ప్రియుడు. 

తాత్పర్యము: - అహింస, సత్యభాషణము, దొంగతనము చేయకుండుట, శుచిత్వము, 


ఇంద్రియని[గ్రహము, నిత్యము వేదాధ్యయనము ఎవనికి కలదో, అతడు నాకు భక్తుడు. 
వాడు నాకు ప్రియుడు. 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా 235 


శో ప్రదోషేయో మమ స్థానం గత్వా పూజయతే తు మామ్‌! 
స పరాం శ్రియమాపోతి పశ్చాన్మయి విలీయతే॥ 29 


ప్రతిపదార్థము:- యః=ఎవడు, ప్రదోషే=సాయంకాలము, మమ=నాయొక్క స్థానమ్‌= 
ఆలయమును, గత్వాైచేరి, మామ్‌=నన్ను, పూజయతే తు=పూజించునో, సః=వాడు, 
పరామ్‌=శ్రేష్టమైన, శ్రియమ్‌=ఐశ్వర్యమును, ఆప్నోతి=పొందును, పశ్చాత్‌=దేహానంతరము, 
మయి=నాయందు, విలీయతే=లయించును. 


తాత్పర్యము:- రోజూ శివాలయమునకు వచ్చి నాకు ప్రదోష పూజ చేయువాడు జీవిత 
కాలములో ఐశ్వర్యమును / జీవన్ముక్తిని పొందును. దేహానంతరము నాయందు లయము 
చెందును. 
శ్లో॥ అష్టమ్యాం చ చతుర్దశ్యాం పర్వణోరుభయోరపి। 
భూతిభూషితసర్వాజ్లో యః పూజయతి మాం నిశి! 
కృష్ణపక్షే విశేషేణ స మే భక్తః స మే ప్రియః॥ 30 
ప్రతిపదార్థము: - భూతిభూషిత =భస్మాలంకృతమైన, సర్వాంగః=సమస్త శరీరముగలవాడై, 
యః=ఎవడు, మామ్‌=నన్ను, నిశి=రాత్రియందు, విశేషేణ=విశేషంగా, కృష్ణపక్షే=కృష్ణ 
పక్షరాత్రియందు, అష్టమ్యామ్‌ =అష్టమినాడు, చతుర్దశ్యాంచ=చతుర్దశినాడున్ను ఉభయోః 
=రెండు అయిన, పర్వణోరపి=పర్వదినములందున్ను అనగా పూర్ణిమ, అమావాస్యల 
యందున్ను, మామ్‌=నన్ను, పూజయేత్‌=పూజించునో, సః=వాడు, మే=నాకు, భక్తు=భక్తుడు, 
సః=వాడు, మే=నాకు, ప్రియః=ఇష్టుడు. 


తాత్పర్యము: - అష్టమినాడు, చతుర్దశినాడు, పూర్ణిమామావాస్యలయందు, అందునా 
రాత్రిపూట, కృష్ణపక్షంలో భస్మలిష్తాంగుదడై పూజించువాడు నా ప్రియ భక్తుడు. 


ఆము 


శ్లో॥ ఏకాదశ్యాముపోప్యైవ యః పూజయతి మాం నిశి! 
సోమవారే విశేషేణ స మే భకో న నశ్యతి॥ 81 


ప్రతిపదార్థము: - ఏకాదశ్యామ్‌=ఏకాదశియందు, ఉపోష్యైవ=ఉపవాసం చేసియే, యః 
=ఎవడు, మామ్‌=నన్ను, నిశి=రాత్రియందు, విశేషేణ=ప్రత్వేకంగా, సోమవారే=సోమ 
వారమున, పూజయతి=పూజించునో, సః=ఆ, మే=నాయొక్క భక్తః=భక్తుడు, న నశ్యతి= 
నశింపడు. 


తాత్పర్యము:- ఏకాదశినాడుపవాసముండి రాత్రిపూట - అది సోమవారం గూడా అయితే 
మరీ విశేషం - పూజచేసినవాడు నా ప్రియభక్తుడు. 


118 


236 శ్రీశివగీతా - పజ్బదశోల ధ్యాయః 


శా పజ్బామృతైః స్నపయేద్యః పజ్బుగవ్యేన వా పునః। 
పుష్పోదకైః కుశజలైస్తస్మాన్నాన్యః ప్రియో మమ॥। 832 
ప్రతిపదార్థము: - యః=ఎవడు, పంచామృతైః=పంచామృతములచేతగాని (లేనె, బెల్లం 
మొదలైనవి), పంచగవ్యేన వా=పంచగవ్యముచేతగాని, పుష్పోదకైః=పూలనీటి చేతగాని, 
కుశజలైః=దర్భనీటి చేతగాని, స్నపయేత్‌=అభిషేకించునో, తస్మాత్‌=వానికన్న అన్యః= 
వేరయినవాడు, మమ=నాకు, ప్రియః=ఇష్టుడు, న=కాడు. 


తాత్సర్యము: -పంచామృతములతో (పాలు, తేనె, నీరు, పెటుగు,నెయ్యి) గాని పంచగవ్యముతో గాని 
పూలనీటితోగాని, దర్భలనీళ్ళతోగాని, నన్ను అభిషేకించినవాడు నాకు సర్వ ప్రియ భక్తుడు. 


శో; పయసా సర్పిషా వా౭_పి మధునేక్షురసేన వా! 


పక్వామ్రఫలజేనాపి నారికేలజలేన వా॥ 83 
శ్లో గన్లోదకేన వామాం యో రుద్రమన్రం సముచ్చరన్‌। 
అభిషిళ్బోత్తతో నాన్యః కశ్చిత్రియతరో మమ॥ 834 


ప్రతిపదార్థము: - పయసా=నీటితోను, సర్పిషా వాపి=నేతితోగాని, మధునా=తేనెతోగాని, 
అఇక్షురసేనవా=చెజకురసముతోగాని, పక్వ=పండిన, ఆమఫల=మామిడి పండుయొక్క 
జేనాపి=(పుట్టిన) రసముచేతగాని, నారికేలజలేన వా=కొబ్బరినీటితోగాని, గంధోదకేన 
వా=మంచి గంధపు నీటితోగాని, యః=ఎవడు, రుద్రమంత్రమ్‌ =రుద్రమంత్రమును/ 
నమకమును, సముచ్చరన్‌=ఉచ్చరించుచు, అభిషించేత్‌ =అభిషేకించునో, తతః=వానికన్న, 
అన్యః=మటొకడు, కళ్చిత్‌=ఒక్నడున్ను మమానాకు, ప్రియతరః=మిక్కిలి ప్రియుడు, 
న=లేడు. 


తాత్సర్యము: - పాలతోగాని, నేతితోగాని, తేనెతోగాని, చెజకురసముతోగాని, పండుమామిడి 
రసముతోగాని, కొబ్బరినీటి తోగాని, చందనజలముతోగాని, రుద్రమం(త్రములను 
ఉచ్చరించుచూ అభిషేకముచేయువాడు నాకు అత్యంత ప్రియ భక్తుడు. 


శ్లో అదిత్యాభిముఖో భూత్వా ఊర్థ్వబాహుర్దలే స్థితః। 
మాం ధ్యాయన్‌ రవిబిమృస్థమథర్వాజ్గిరసం జపేత్‌! 
ప్రవిశేన్మే శరీరేత సౌ గృహం గృహపతిర్యథా॥ 85 
ప్రతిపదార్థము: - ఆదిత్య=సూర్యునకు, అభిముఖమ్‌=ఎదురుగా, భూత్వా=ఉండి, ఊర్ధ్వ= 
పైకిఎత్తిన, బాహుః=చేతులుగలవాడై, స్థితః=ఉండినవాడై, రవిబింబస్థమ్‌=సూర్యబింబము 
నందున్న, మామ్‌=నన్సుధ్యాయన్‌=ధ్యానించుచు, అథర్వశిరసమ్‌ =అథర్వణ శిరో పనిషత్తును, 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 237 


జపేత్‌=జిపింపవలయును, అసౌ=ఇట్టి సాధకుడు, గృహపతిః=గృ్భృహయజమాని, గృహం 
యథా =ఇంటిలోకి ప్రవేశించునట్లు, మే=నా, శరీరే=దేహమునందు, ప్రవిశేత్‌=ప్రవేశించును. 


తాత్సర్యము: - సూర్యాభిముఖంగా నిలబడి చేతులెత్తి అంజలి ఘటించి నీటిలో నిలబడి, 
సూర్యవీంబగతుడైన నన్ను ధ్యానించుచు అధర్వణ మంత్రములతో నన్ను జపింపవలెను. 
అట్టి సాధకుడు గృహయజమాని తన సొంతయింటిలో ప్రవేశించినంత తేలికగా నా 
తేజస్సులో లీనమగును. 


శ్లో బృహద్రథన్తరం వామదేవ్యం దేవవ్రతాని చ॥ 36 


శ్లో॥ తద్యోగానాజ్యదోహాంశ్చ యో గాయతి మమాగ్రతః। 

ఇహ శ్రియం పరాం భుక్త్వా మమ సాయుజ్యమాప్పుయాత్‌॥ 3౩7 
ప్రతిపదార్థము: - బృహత్‌=బృహత్సామమును, రథంతరమ్‌ =రథంతరసామమును, 
వామదేవ్యమ్‌ =వామదేవ్యమంత్రమును, దేవవ్రతాని చ=దేవవ్రతమును, తద్యోగాన్‌=వానితో 
సంబంధముగల, ఆజ్యదోహాంశ్చ =ఆజ్యదోహములను, యః=ఎవడు, మమ=నాయొక్క, 
అ(గతః=ఎదురుగా, గాయతి=గానము చేయునో - వాడు, ఇహ=ఈ లోకమున, పరామ్‌= 
అధికమైన, శ్రియమ్‌ =సంపదను, భుక్వ్వా=భోగించి, మమ=నాయొక్క సాయుజ్యమ్‌= 
సాయుజ్య మోక్షమును, ఆప్పుయాత్‌=పొందును. 


తాత్సర్యము: - బృహద్రధంతర సామములను, వామదేవ్యమును, దేవవ్రతములను, 
తత్సంబంధమైన ఆజ్యదోహములను నాముందర గానము చేసేవాడు ఇహలోకమున 
ఐశ్వర్యమనుభవించి చివజికు నా సాయుజ్యమును పొందును. 


1) బృహద్రధంతరములు - పృష్ట స్తోత్రసాధన విశేషములు. 

2) వామదేవస్య - కధానళ్చిత్ర మొదలగు సామ, బుచ్యభ్యుఢ - అను సామ. 

3) దేవవ్రతాని చ సామ విశేష ఏవ. 

4) తద్యోగాయ సుతేసచేతి బుచ్యచ్యుడం, సామ చతుష్టయం వివక్షితమ్‌. 

5) ఆజ్యదోహ శబ్దేన సామత్రయం, “ఊర్జానందిన - ఇతి బుచ్యభ్యూడం వివక్షితం 
- తాత్పర్య ప్రకాశిక. 
శ్తో॥ ఈశావాస్యాదిమనాన్యో జపేన్నిత్యం మమా౭_గ్రతః। 

మత్సాయుజ్యమవాష్నోతి మమ లోకే మహీయతే॥ 838 


ప్రతిపదార్థము: - ఈశావాస్యాది=ఈశావాస్యము మొదలగు, మంత్రాన్‌=మంత్రములను, 
యః=ఎవడు, నిత్యమ్‌=నిత్యము, మమ=నా, అగ్రతః=ఎదుట, జపేత్‌=జపించునో, సః 


119 


238 శ్రీశివగీతా - పజ్బుదశో౭_ ధ్యాయః 


=వాడు, మత్‌=నాయొక్క సాయుజ్యమ్‌ =సాయుజ్య (మోక్ష) మును, అవాష్నోతి=పొందును. 
మమ=నాయొక్క లోకే=లోకమునందు, మహీయతే=ఆనందపడును. 
తాత్సర్యము: - ఈశావాస్యమిదం సర్వం మొదలగు ఈశావాస్యోపనిషత్‌ మంత్రములను 
నా ఎదుట నిత్యము చదువువాడు నా సాయుజ్యమును పొందును. నా లోకమున ఆనంద 
పడును. 

శో భక్తియోగో మయా ప్రోక్త ఏవం రఘుకులోద్భవ!। 

సర్వకామప్రదో మత్తః కిమన్యద్రోతుమిచ్చసి।॥। 39 
ప్రతిపదార్థము: - రఘుకులోద్భవ! =రఘువంశ సంభవా!, ఏవమ్‌=ఇట్లు, మయా=నాచేత, 
సర్వకామ =అన్ని కోరికలను, ప్రదః=ఇచ్చు, భక్తియోగః=భక్తియోగము, ప్రోక్త =చెప్పబడినది, 
మత్తః=నా నుండి, అన్యత్‌=వేరయినది, కిమ్‌=ఏమి, (శోతుమ్‌ =వినుటకు, ఇచ్చసి=కోరు 
చున్నావు. 
తాత్పర్యము: - రామా! సర్వకామఫలదాయకమైన భక్తియోగమును వివరించాను. ఇంకా 
నీవు నా నుండి ఏమి వినగోరుచున్నావు? 
ఇతి శ్రీ పద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాగస్రే 
శ్రీ శివరాఘవసంవాదే భక్తియోగో నామ పజ్బదశో£_ ధ్యాయః॥ 


Kk చ xk 


239 


అథ షోడశోల_ ధ్యాయః 


అధికారి నిరూపణయోలః 


శ్రీరామ ఉవాచ-శ్రీరాముడిట్లనెను. 


శ్లో భగవన్‌! మోక్షమార్లో యస్త్వయా సమ్యగుదాహృతః। 
తత్రాధికారిణం బ్రూహి తత్ర మే సంశయో మహాన్‌! 1 


ప్రతిపదార్థము: - భగవన్‌=మహాదేవా!, త్వయా=నీచేత, యః=ఏ, మోక్షమార్గః=మోక్ష 


మార్గము, సమ్యక్‌=చక్కగా, ఉదాహృతః=చెప్పబడినదో, తత్ర=దానియందు, అధికారిణమ్‌ = 
అర్హతగలవానిని, బ్రూహి=చెప్పుము, తత్ర=అందులో, మే=నాకు, మహాన్‌ =గొప్ప/పెద్ద, 
సంశయః=సందేహము, అభూత్‌=ఉండెను. 
తాత్సర్యము:- దేవా! నీవు చక్కగా వివరించిన మోక్షమార్గమునకు సరియైన అధికారి 
లేదా అర్హుడు ఎవరు? ఈ సంశయము తీర్చుము. 
శ్రీ శివ ఉవాచ-శివుడిట్లనెను. 
శా బ్రహ్మక్షత్రవిశః శూద్రాః ప్రియశ్చాత్రాధికారిణః। 
బ్రహ్మచారీ గృహస్నో వానుపనీతో౭_థవా ద్విజః॥ 2 

ప్రతిపదార్థము: - అత్ర=ఈ మోక్షమునందు, (బ్రహ్మ= బ్రాహ్మణులు, క్షత్ర=క్షత్రియులు, 

సై = 9 ఖ్‌, గూ io. అభ 
విశఈ=వైశ్యులు, శూద్రాః=శూద్రులు, స్రియశ్చ స్రీలు, (బ్రహ్మచారీ= బ్రహ్మచారి, గృహస్షో 
వా=గ్భహస్థుడుగాని, అథవా=లేదా, అనుపనీతః=ఉపనయనము కాని, ద్విజః=ద్విజుడు 
కాని, అధికారిణః =అధికారులు. 
తాత్పర్యము: - ఈ మోక్షమునందు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, స్త్రీలు, 
బ్రహ్మచారి, గృహస్థుడు గాని, లేదాఉపనయనము కాని ద్విజుడుకాని అధికారులు. 


240 శ్రీశివగీతా - షోడశోం ధ్యాయః 


శ్లో వనస్టో వాల_వనస్థ్టో వా యతిః పాశుపతవ్రతీ। 
బహునా£_త్ర కిముక్తేన యస్య భక్తిః శివార్చనే। 
స ఏవాత్రా౭_ధికారీ స్యాత్‌ నాన్యచిత్తః కథజ్బున॥ త్రి 


ప్రతిపదార్థము: - వనస్థ్టో వా=వానప్రస్థుడుగాని, అవనస్త్టో వా=వానప్రస్థేతరుడుగాని, 
యతిః=సన్యాసికాని, పాశుపతవ్రతీ=పాశుపతవ్రతయోగికాని, ఇందులో అధికారులు. 
అత్ర=ఈ విషయములో, బహునా=అనేకము అయిన, ఉక్తేన=కథనముచేత, కిమ్‌=ఏమి 
ప్రయోజనము?, యస్య=ఎవనికి, శివార్చనే=శివపూజయందు, భక్తి=భక్తిగలదో, స ఏవ= 
అతడే, అత్ర=ఇచ్చట, అధికారీ =అధికారి, స్యాత్‌=అగును, అన్య=ఇతర విషయములందు, 
చిత్త=చిత్తము గలవాడు, కథంచన=ఎట్లయినను, న=అర్హుడుకాడు. 

తాత్పర్యము: - వానప్రస్థాశ్రమమువారుగాని, ఇతరాశ్రమములుగాని, యతిగాని, పాశుపత 


వ్రతయోగిగాని, ఎవరైనా ఇందుకు అర్హులే. కాని వారికి ఉండవలసినది శివభక్తి మాత్రమె. 
అదిలేక ఇతర విషయాలు చిత్తమందుగలవాడు అధికారి కాడు. 


శ్లో జడోం న్లో బధిరో మూకో నిశ్వాచః కర్మవర్ణితః॥। 4 
ao) [n) జ 
శ్లో అజ్ఞోపహాసకాభక్తా భూతిరు ద్రాక్షధారిణః। 

లిజ్లినో యశ్చ వా ద్వేష్టి తే నైవా౭_త్రాధికారిణః।। ర్‌ 


ప్రతిపదార్థము: - జడః=జడుడు, అంధః=గ్రుడ్డివాడు, బధిరః=చెవిటి వాడు, మూకః=మూగ 
వాడు, నిశ్శాచ=శౌచము లేనివాడు, కర్మ=సత్మర్మలకు, వర్ణితః=వెలివేయబడినవాడు, అజ్ఞ= 
తెలియనివాడు, ఉపహాసక =వెక్కిరించువాడు, అభక్తాః =భక్తిలేనివారు, భూతిరు ద్రాక్ష=భస్మ 
రుద్రాక్షలను, ధారిణః=ధరించువారిని, లింగినః చ =లింగధారులను, యః=ఎవడు, ద్వేష్టి= 
ద్వేషించునో, తే=వారు, అత్ర=ఇందులో, అధికారిణః=అధికారులు, నైవ=కారు. 


తాత్పర్యము: - మొద్దు, అజ్ఞాని, మూగ, చెవిటి, అశుచి, కర్మబహిష్కృతుడు, పరిహాసకుడు, 
భక్తిహీనుడు అనర్హులు. అట్లే భస్మ రుద్రాక్షధారులను, లింగధారులను ద్వేషించువాడు 
గూడా ఇందుకు అర్హులు కారు. 


శ్లో; యో మాం గురుం పాశుపతం వ్రతం ద్వేష్టి ధరాధిప!। 
విష్ణుం వానస ముచ్యేత జన్మకోటి శతైరపి॥ 6 


ప్రతిపదార్థము: - ధరాధిప!=రాజా!, యః=ఎవడు, మామ్‌=నన్సు, గురుమ్‌=గురువును, 
పాశుపతమ్‌=పాశుపతమన బడు, వ్రతమ్‌=వ్రతమును, విష్ణుం వా=విష్ణువునుగాని, ద్వేష్టి= 
ద్వేషించునో, సః=వాడు, జన్మకోటి శతైరపి= శతకోటి జన్మలకయినను, న ముచ్యేత=ముక్తుడు 
కాబోదు. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 241 


తాత్సర్యము: - నన్ను, తన గురువును, పాశుపత వ్రతమును, విష్ణువునుగాని ద్వేషించువాడు 
శతకోటి జన్మలకైనను మోక్షమునకు అనర్హుడు. 


శ్లో॥ అనేకకర్మసక్తో౭ పి శివజ్ఞానవివర్ణితః। 
శివభక్తివిహీనశ్చ సంసారీ నైవ ముచ్యతే॥ 7 


ప్రతిపదార్థము: - అనేక=అనేకములైన, కర్మ=సత్మర్మలయందు, సకోపి=ఆసక్తుడైనను, 
శివజ్ఞాన =శివతత్త్వజ్ఞానముచేత, వివర్ణితః=రహితుడు, శివభక్తి =శివభక్తితో, విహీనశ్చ= 
రహితుడును అగు, సంసారీ=సంసారి/గృహస్టు, నైవ ముచ్యతే =ముక్తినొందడు. 


తాత్సర్యము:- బహుసత్మర్మలు చేసినా శివజ్ఞానము, శివభక్తియు లేని గృహస్థుడు ముక్తిని 
పొందలేడు. 


శ్లో; ఆసక్తా ఫలరాగేణ యే త్వవైదికకర్మణి। 
దృష్టమాత్రఫలాస్తే తు న ముక్తావధికారిణః॥। 8 


ప్రతిపదార్థము: - ఫలరాగేణ =ఫలవాంఛచేత, అవైదిక=వేదసమ్మతముగాని, కర్మణి=కార్యము 
నందు, ఆసకాః=ఆసక్తికలవారై, యే తు=ఎవరు, దృష్టమాత్ర=కనబదినది మాత్రమే, 
ఫలాః=ఫలముగలవారో, తే తు=వారయితే, ముకౌ=ముక్తియందు, అధికారిణః=అర్హత 
కలవారు, న=కారు. 


తాత్సర్యము:- ఫలవాంఛతో వ్యామోహపడి వేదసమ్మతముకాని కామ్యకర్మలయందు, 
తత్‌క్షణ దృష్ట ఫలితాన్ని కోరుకొనేవారు మోక్ష విద్య అయిన ముక్తికి అర్హులు కారు. 


శ్లో; అవిముక్తే దణ్జకాయాం శ్రీశైలే పుజ్బరీకకే। 
దేహాన్తే తారకం (బ్రహ్మ లభతే మదనుగ్రహాత్‌॥ 9 


ప్రతిపదార్థము: - అవిముక్తే=కాశియందు, దండకాయామ్‌ =దందకయందు (రామేశ్వరం), 
శ్రీశైలే =శ్రీశెలమునందు,పుండరీకకే=పుండరీకమునందు, దేహాంతే=మరణ సమయమున, 
మదనుగ్రహాత్‌=నా అనుగ్రహమువలన, తారకమ్‌=తారకము అయిన, బ్రహ్మబ్రహ్మమును 
అనగా ఓంకారరూపబ్రహ్మమును, లభతే=పొందును. 

తాత్పర్యము: - కాశియందును దందకావనమునందు (అనగా రామేశ్వరము) శ్రీశెలము 


నందును, పుండరీకమునందును మరణించినవానికి నా అనుగహమువలన తారక (బ్రహ్మ 
శ్రవణం జరిగి ముక్తి లభించును. 


విశేషము:- ద్వారకాయామ్‌=ద్వారకలో కొన్ని పాఠములుగలవు. దండకాయాం అని 
తాత్పర్య ప్రకాశికా పాఠము. 


121 


242 శ్రీశివగీతా - షోడశోం ధ్యాయః 


శో యస్య హస్తా చ పాదౌ చ మనశ్చైవ సుసంయుతమ్‌। 
విద్యా తపశ్చ కీర్తిశ్చ స తీర్థఫలమశ్చుతే॥ 10 


ప్రతిపదార్థము:- యస్య=ఎవనికి, హస్తౌ చ=చేతులు, పాదౌ చ=కాళ్ళు, మనశ్చెవ= 
మనస్సున్నుు సుసంయుతమ్‌ =నిగ్రహంగా ఉన్నదో, విద్యా=విద్య కలదో, తపశ్చెవ= 
తపస్సున్నదో, కీర్తిశ్చ= కీర్తియున్నదో, సః=అట్టివాడు, తీర్థఫలమ్‌ = తీర్థ్ధఫలమును, అశ్చుతే= 
పొందును. 


తాత్పర్యము:- ఎవని హస్తములు, పాదములు, మనస్సు నియమబద్ధములుగా ఉన్నాయో, 
విద్య, తపస్సు, మంచి కీర్తి (మంచికీర్తి రావాలంటే మంచి చేసే లక్షణం ఉంటుంది 
కనుక) కలవో వాడే స్వయంగా ఒక తీర్థమువంటి వాడు. వానికి తీర్థఫలము స్వయంగానే 
వస్తుంది. 


శ్లో విప్రస్యానుపనీతస్య విధిరేవముదాహృతః। 
నాభివ్యాహారయేద్‌ బ్రహ్మపదాని నయనాద్భతే॥। 11 


ప్రతిపదార్థము: - అనుపనీతస్య=ఉపనయనము కాని, విప్రస్య=బ్రాహ్మణునకు, విధిః=విధి, 
ఏవమ్‌=ఈ విధముగా, ఉదాహృతః=చెప్పబడెను. నయనాద్భతే=ఉపనయనం కాకుండా, 
బ్రహ్మపదాని =వేదపదములను, నాభివ్యాహారయేత్‌=పలికింపరాదు. 


తాత్పర్యము: - ఉపనయనము కాని ద్విజబాలునిచేత ఉపనయన మగునంతవటబకు 
వేదపదాలను పలికింపరాదు. 


శ్లో; స శూద్రేణ సమస్తావద్యావద్వేదాన్న జాయతే! 
నామసజ్మీర్తనే ధ్యానే సర్వ ఏవాధికారిణః॥ 12 


ప్రతిపదార్థము: - సః=అతడు, యావత్‌=ఎంతవజకు, వేదాత్‌=వేదమునుండి, న జాయతే= 
పుట్టడో, తావత్‌ =అంతవజకు, శూద్రేణ=శూద్రునితో, సమః=సమానుడు, సర్వే= 
అందటును, నామసంకీర్తనే=శివనామభజన యందు, ధ్యానే=ధ్యానమునందు, అధికారిణ 
ఏవ=లఅర్డులై. 

తాత్సర్యము:- ఉపనయనముకానంతవటబకు ద్విజబాలుడు శూద్ర సమానుడు. అతను 
వేద సంస్మారములద్వారా మజిల పుట్టేదాకా ద్విజుడు కానేరడు. అయితే ఎవరైనా నామ 
స్మరణ, భజన, ధ్యానములయందు అధికారమున్నవారే. 


విశేషము: - ఇందులో 'వేదాన్నజాయతే” అన్న పాఠం బాగాలేదు. బహుశః ఇది ద్వేధా న 
జాయతే అయి ఉండాలి. రెండుసార్లు పుట్టుట అంటే సంస్మారమువలన రెండవసారి 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 243 


పుట్టుట అని అర్ధము సరిపోవును. లేదా వేదాత్‌=అనగా వేదములను తినువాడు లేదా 
వేదములను పొందువాడు అని అర్థము తీయవచ్చును. కాని యీ అర్థం బాగుండదు. 


శ్లో సంసారాన్ముచ్యతే జన్తుః శివతాదాత్మ్యభావనాత్‌। 
తథా దానం తపో వేదాధ్యయనం చా౭_న్యకర్మ వా। 
సహస్రాంశం తు నా౭ర్హన్తి సర్వదా ధ్యానకర్మణః॥ 13 


ప్రతిపదార్థము: - శివ=శివునితో, తాదాత్మ్య్య=ఐక్యముయొక్క భావనాత్‌=భావనవలన, 
జంతుః=జీవుడు, సంసారాత్‌=సంసారమునుండి, ముచ్యతే =మోక్షము పొందును, 
తథా =అట్లే, దానమ్‌ =దానము, తపః=తపస్సు, వేదాధ్యయనం చ=వేదపఠనమున్ను, అన్య 
కర్మ వా=ఇతరకర్శగాని, సర్వదా =నిత్యము, ధ్యానకర్మణః=ధ్యానక్రియయొక్క సహస్రాంశం 
తు=1000వ వంతుకు, నార్హంతి=తగవు. 


తాత్పర్యము: - శివునితో ఐక్యభావనవలన జీవులు ముక్తి పొందెదరు. తపస్సు, దానము, 
వేదాధ్యయనము, ఇతర సత్మార్యములు ఏవైనను ధ్యానయోగసహస్రతమ భాగానికి సరిరావు. 


శ్లో జాతిమాశ్రమమజ్లాని దేశం కాలమథాపి వా। 
ఆసనాదీని కర్మాణి ధ్యానం నాపేక్షతే క్వచిత్‌! 14 


ప్రతిపదార్థము: - ధ్యానం=ధ్యానము, జాతిమ్‌=జాతిని, ఆగశ్రమమ్‌= బ్రహ్మచర్యము మొదలగు 
ఆ(శ్రమమును, అంగాని=అవసరమైన వస్తువులను, దేశమ్‌=(ప్రదేశమును, కాలమ్‌= 
కాలమును, అథాపి=తర్వాత, ఆసనాదీని=ఆసనము మొదలగు, కర్మాణి వా=కర్మలనుగాని, 
క్వచిత్‌=ఎక్కడైనా, నాపేక్షతే=కోరదు. 


తాత్సర్యము: - ధ్యానానికి జాతి, ఆశ్రమ, అంగ విధి, దేశ నియమ, కాలనియమాలను 
గాని ఆసనాది కార్యములుగాని ఎక్కడైనా అవసరం లేదు. 
శా గచ్చంస్తిష్టన్‌ జపన్వాపి శయానో వాన్యకర్మణి। 

పాతకేనాపి వా యుక్తో ధ్యానాదేవ విముచ్యతే! 15 
ప్రతిపదార్థము: - గచ్చన్‌=పోవుచు, తిష్టన్‌=పోవుచు, జపన్వాపి=జపించుచు, శయానోవాపి= 
శయనించుచు, అన్యకర్మణి=ఇతరకార్యమునందుంటూ, పాతకేనాపి=పాపము చేతనైనా, 
యుక్తః వా=కూడినవాడైనా, ధ్యానాదేవ =ధ్యానమువలననే, విముచ్యతే =విముక్తుడగును. 
తాత్పర్యము:- ఎటువంటి వాడయినా ఎట్టి పనిలో నున్నా నిరంతరం ధ్యానంలో ఉన్నచో, 


మోక్షము కలుగును. నడుస్తూ నిలిచియుంటూ, జపించుచూ, నిద్రించుచూ, ఇతర పనులు 
చేస్తూ, పాపి అయినా సరే - ధ్యానంలో ఉండగలిగితే దానితోనే ముక్తి పొందును. 


122 


244 శ్రీశివగీతా - షోడశోం ధ్యాయః 


శ్లో॥ నేహాభిక్రమనాశోం స్తి ప్రత్యవాయో న విద్యతే! 
స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్‌॥ 16 


ప్రతిపదార్ధము:- ఇహ=ఈ ధ్యానయోగంలో, అభిక్రమ=అతిక్రమంవలన, నాశః=క్రియ 
చెడటం, నాస్తి=లేదు, ప్రత్యవాయః=ఎగగొట్టటంవలన వచ్చే దోషము, న విద్యతే=లేదు, 
అస్య=ఈ, ధర్మస్య=ధ్యాన ధర్మముయొక్క స్వల్పమపి=లేశమయినను, మహతోభయాత్‌= 
గొప్ప సంసారభయమునుండి, త్రాయతే =రక్షించును. 

తాత్పర్యము: - ఈ ధ్యానయోగమునందు క్రమోల్లంఘన భయంలేదు. దానివలన 


చెడిపోవునది లేదు. ఎప్పుడైనా ఎగగొట్టడం వలన దోషం రాదు. ఈ ధ్యాన ధర్మలేశమైనా 
గొప్ప సంసార భయమునుండి జీవులను రక్షించును. 


శా ఆశ్చర్యే వా భయే శోకే కుతే వా మమ నామ యః। 
వ్యాజేన వా స్మరేద్యస్తు స యాతి పరమాం గతిమ్‌! 17 


ప్రతిపదార్థము:- యః=ఎవడు, ఆశ్చర్యే=ఆశ్చర్యమునందుగాని, భయేవా౭భయమునందు 
గాని, శోక=శోకమునందు కాని, క్షుతేవా=తుమ్మునందుగాని, స్మరేత్‌=స్మరించునో, యః 
=ఎవడు, వ్యాజేన వా=ఏదో ఒక వంకతోనో, స్మరేత్‌=స్మరించునో, సః=వాడు పరమామ్‌= 
శ్రేష్టమైన, గతిమ్‌=గతిని, యాతి=పొందును. 


తాత్సర్యము: - ఆశ్చర్యభయ ప్రకటనల్లో “శివ శివ” ఏమిటిరా ఇది? అన్నట్లు - తుమ్మినపుడు 
లేదా ఏదైనా వంకతో “శివా” అంటే వాడికి గూడా పరమగతి తప్పదు. 
శ్లో మహాపాపైరపి స్పృష్టో దేహాన్తే యస్తు మాం స్మరేత్‌! 
పజ్చాక్షరీం వోచ్చరతి స ముకో నా౭_త్ర సంశయః॥ 18 
ప్రతిపదార్థము: -మహాపాపై:=మహాపాతకములచేత, స్పృష్టోలి పి=స్పృశింపబడినవాడైనను, 
యస్తు=ఎవడు, దేహాంతే=శరీరావసానమున, మామ్‌=నన్ను యః=ఎవడు, స్మరేత్‌= 
స్మరించునో, పంచాక్షరీం వా=పంచాక్షరినిగాని, ఉచ్చరతి=ఉచ్చరించునో, సః=అతడు, 
ముక్త =విముక్తుదే, అత్ర=ఇందులో, సంశయః=సందేహము, న=లేదు. 
తాత్పర్యము:- ఎంతటి మహాపాతకుడైనా దేహావసాన కాలమున నన్ను స్మరించినచో 
లేక, పంచాక్షరిని ఉచ్చరించినా అతనికి ముక్తి అవశ్యము లభించును. ఇందులో సందేహము 
లేదు. 
శ్లో విశ్వం శివమయం యస్తు పశ్యత్యాత్మానమాత్మనా। 
తస్య క్షేత్రేషు తీర్థేషు కిం కార్యం వాన్యకర్మసు॥। 19 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 245 


ప్రతిపదార్థము: -యస్తు=ఎవడైతే, విశ్వమ్‌=ప్రపంచమును, శివమయమ్‌ =శివస్వరూపముగా, 
పశ్యతి=చూచునో, ఆత్మనా =ఆత్మతో, ఆత్మానమ్‌=పరమాత్మను, పశ్యతి=చూచునో, తస్య= 
అట్టి జీవన్ముక్తునికి / జీవచ్చివునికి, క్షేత్రేష =పుణ్యక్షేత్రములందు, తీర్థేషు =పుణ్యనదీనదము 
లందు, అన్యకర్మసు=ఇతర యజ్ఞయాగాది కర్మలయందు, కార్యమ్‌=పని, కిమ్‌=ఏమి 
ఉన్నది? 


తాత్సర్యము: - సర్వప్రపంచాన్ని శివమయంగాను, తనను పరమాత్మగాను దర్శించు జంగమ 
శివునకు తీర్ధక్షేత్ర సేవ, యజ్ఞయాగాదులతోను, చేయదగినదేమున్నది? 


శా సర్వేణ సర్వదా కార్యం భూతిరుద్రాక్షధారణమ్‌। 
యుక్తేనా౭.థా౭_ప్యయుక్తేన శివభక్తిమభీప్సతా॥। 20 


ప్రతిపదార్థము: - యుక్తేన =యోగములు గలవానిచేత, అథ=తరువాత, అయుక్తేనాపి=యోగ 
హీనునిచేతనైనా, శివభక్తిమ్‌ =శివభక్తిని, అభీప్పతా=కోరిన, సర్వేణ=ప్రతివానిచేత, సర్వదా= 
ఎల్లపుడు, భూతిరుద్రాక్ష=భస్మ రుద్రాక్షలయొక్క ధారణమ్‌ =ధరించుట, కార్యమ్‌ =చేయ 
దగును. 


తాత్సర్యము:- యోగి అయినా కాకపోయినా / యోగ్యుడైనా కాకపోయినా, శివభక్తి 
కావలయునని భావించే (ప్రతివాడు భస్మరు ద్రాక్షలు ధరింపక తప్పదు. 


శ్లో। నర్మభస్మసమాయుక్తో రుద్రాక్షాన్‌ యస్తు ధారయేత్‌। 
మహాపాపైరపి స్పృష్ణ్టో ముచ్యతే నాత్ర సంశయః 21 


ప్రతిపదార్థము: - నర్మభస్మ=గార్హపత్యాగ్ని భస్మముతో, సమాయుక్తు=కూడినవాడై, రుద్రాక్షాన్‌ 
=రుద్రాక్షలను, యస్తు=ఎవడు, ధారయేత్‌=ధరించునో, సః=వాడు, మహాపాపైః= 
మహాపాతకములచేత, స్పృష్టోపి=తాకబడినను, ముచ్యతే=విముక్తుడగును, అత్ర=ఇందులో, 
సంశయః=సందేహము, న=లేదు. 


తాత్సర్యము: - భస్మరుద్రాక్షలు ధరించినవాడు అంతకుముందు ఎన్ని మహాపాపాలు చేసినా 
తప్పక విముక్తుడగును. సంశయములేదు. (నర్మబదులు “ఘర్మ ఉండదగును). 
శ్లో॥ అన్యాని శైవకర్మాణి కరోతు న కరోతు వా। 
శివనామజపేద స్తు సర్వదా ముచ్యతే తు సః॥ 22 
ప్రతిపదార్థము:- అన్యాని=ఇతరములయిన, శైవకర్మాణి=శివపూజా సంప్రదాయ 
కార్యములును, కరోతు=చేయుగాక, నకరోతువా=చేయకుండుగాక, యస్తు=ఎవడయితే, 


123 


246 శ్రీశివగీతా - షోడశోం ధ్యాయః 


సర్వదా=ఎల్లప్పుడు, శివనామ=శివనామమును, జపేత్‌=జపించునో, సః=వాడు, 
ముచ్యతేహి =విముక్తుడగును కదా! 


తాత్సర్యము:- సంప్రదాయములో చెప్పిన / తంత్రములలో చెప్పిన అనేక శివపూజా 
విధానాలను ఆచరించినా ఆచరించకపోయినా నిత్యము శివనామము జపించువాడు 
తప్పక మోక్షమును పొందును. 


శా అన్తకాలే తు రుద్రాక్షాన్‌ విభూతిం ధారయేత్తు యః 
మహాపాపోపపాపౌఘైరపి స్ప సో నరాధమః। 
సర్వదా నోపసర్పన్తి తం జనం యమకిజ్మరాః॥ 23 
ప్రతిపదార్థము:- యః=ఎవడు, అంతకాలే=మరణకాలమున, రుద్రాక్షాన్‌=రు ద్రాక్షలను, 
విభూతిమ్‌ =భస్మమును, ధారయేత్తు=ధరించునో, సః=ఆ, నరాధమః=మానవాధముడు, 
మహాపాప =మహాపాతకములచే, ఉపపాప=ఉపపాతకములయొక్క ఓమఘైః=సమూహముల 
చేత,స్పృష్టోపి=తాకబడినవాడైనను, తమ్‌ =ఆ, జనమ్‌=వ్యక్తిని, యమకింకరాః= యమభటులు, 
సర్వదా=ఎల్లపుడు, నోపసర్పంతి=సమీపించరు. 
తాత్సర్యము: - ఎంతటి మహాపాప కుంభమైనా, అంతకాలమున భస్మరు ద్రాక్షలు ధరించినచో 
ఆ నరాధముని గూడా యమ కంకరులు సమీపించరు. అనగా వాడు నరకానికి పోడు. 
కైలాసవాసి అగును. 
శ్లో॥ బిల్వమూలమృదా యస్తు శరీరముపలిమతి। 
అన్తకాలే9 నక జనైః స దూరీక్రియతే నరః॥ 24 
ప్రతిపదార్థము: - యస్తు=ఎవడు, బిల్వ=మారేడుచెట్టుయొక్క మూల=మూలమునందలి, 
మృదా=మట్టితో, శరీరమ్‌ =శరీరమును, ఉపలింపతి =పూసికొనునో, సః=ఆ, నరః=మనిషి 
అంతకాలే=మరణకాలమున, అంతకజనైః:=యమభటులచేత, దూరీక్రియతే=దూరముగా 
ఉంచబడును. 


తాత్సర్యము: - మరణకాలమున మారేడు చెట్టు క్రింద మట్టిని ఒంటికి పూసికొన్నవాడు 
యమభటులకు అందడు అనగా శివదూతలద్వారా కైలాసము చేరుతాడని యర్థము. 


గమనిక:- ఇచ్చటనుండి వావిళ్ళవారి ప్రతిలో 17వ అధ్యాయము ప్రారంభము. 
శ్రీరామ ఉవాచ-శ్రీరాముడిట్లనెను. 


శ్లో భగవన్‌! పూజితః కుత్ర కుత్ర వా త్వం ప్రసీదసి। 
తద్ర్రూహి మమ జిజ్ఞాసా వర్తతే మహతీ విభో॥ 25 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 247 


ప్రతిపదార్థము: - భగవన్‌=భగవంతుడా! త్వమ్‌=నీవు, కుత్ర=ఏ స్థలమున, కుత్రవా=ఏ 
విగ్రహమునందు, పూజితః=పూజింపబడినవాడవై, (ప్రసీదసి=అనుగహించెదవు, 
విభో!=ప్రభూ!, తత్‌=ఆ విషయమును, బ్రూహి=చెప్ప్తుము, మమ=నాకు, మహతీ= గొప్ప, 
జిజ్ఞాసా=జ్ఞానవాంఛ, వర్తతే=ఉన్నది. 


తాత్పర్యము: - దేవా! నిన్ను ఏ స్థలంలో ఏ ఆకారములో పూజించినచో అనుగ్రహించెదవు. 
ఈ విషయము వివరించి నా జిజ్ఞాసను తీర్చుము. 


శ్రీ శివ ఉవాచ 
శ్లో మృదా వా గోమయేనాపి భస్మనా చన్దనేన వా। 
సికతాభిర్దారుణా వా పాషాణేనాపి నిర్మితా॥ 26 


ప్రతిపదార్థము: - మృదా వా=మట్టిచేతగాని, గోమయేనాపి=పేడచేతగాని, భస్మనా =భస్మము 
చేతగాని, చందనేన వా=చందనముచేతగాని, సికతాభిః=ఇసుకచేతగాని, దారుణా వా= 
కొయ్య చేతగాని, నిర్మితా =నిర్మింపబడిన ప్రతిమతో పూజింపవలయును. 


తాత్పర్యము: - మట్టిచేతగాని, పేడచేతగాని, భస్మము చేతగాని, చందనముచేతగాని, 
ఇసుకచేతగాని, కొయ్య చేతగాని నిర్మింపబడిన ప్రతిమతో పూజింపవలయును. 
శ్లో; లోహేన వాథ రజ్లేన కాంస్యకర్పరపిత్తలైః। 
తామ్రరౌప్యసువర్ణెర్వా రకైర్నానావిధైరపి॥। 27 
ప్రతిపదార్థము: - లోహేన=లోహముచేత, అధథ=తర్వాత, రంగేన=సత్తు/తగరంచేత, కాంస్య= 
కంచుచేత, కర్చర =పంచలోహమి(శ్రమముచేత, పిత్తలైః=ఇత్తడిచేత, తామ=రాగిచేత, రౌప్య= 
వెండిచేత, సువర్ణెర్వా౭బంగారముచేతగాని, నానావిధైః=అనేక విధములైన, రత్రైరపి= 
మణుల చేతను, ప్రతిమను నిర్మించవచ్చును. 
తాత్పర్యము:- శివపూజకు నా ప్రతిమను లోహంతో, తగరంతో, కంచుతో, ఇత్తడితో, 
పంచలోహ మిశ్రమముతో, రాగితో, వెండితో, బంగారముతోనైనా చేయవచ్చును. నానావిధ 
రత్నములతో కూడా చేయవచ్చును. మరకత లింగం, స్ఫటికలింగం మొదలైనవి. 
శ్లో అథవా పారదేనైవ కర్పూరేణా౭_థవా కృతా! 
ప్రతిమా శివలిజ్లం వా ద్రవ్వైరేతైః కృతం తు యత్‌! 
తత్రమాం పూజయేత్తేషు ఫలం కోటిగుణోత్తరమ్‌॥। 28 


ప్రతిపదార్థము: - అథవా=లేదా, పారదేనైవ=పాదరసముతోగాని, అథవా=లేదా, కర్పూరేణ 


124 


248 శ్రీశివగీతా - షోడశోం ధ్యాయః 


వా=కర్పూరముతోగాని, కృతా=చేయబడిన, ప్రతిమా=ప్రతిమగాని, ఏతైః=ఈ, ద్రవ్యైః 
=వస్తువులతో, కృతమ్‌ =చేయబడిన, యత్‌=ఏ, శివలింగమ్‌ =శివలింగముగలదో, తత్ర= 
దానియందు, మామ్‌ =నన్ను, పూజయేత్‌=పూజింపవలెను, తేషు=వాటి యందు, ఫలమ్‌ = 
ఫలితము, కోటి గుణోత్తరమ్‌=కోటిరెట్లు శ్రేష్టమైనది. 


తాత్సర్యము:- పాదరసముతోగాని, కర్పూరంతోగాని శివుని బొమ్మ చేయవచ్చును. లేదా 
శివలింగమును ఇలా తయారు చేయవచ్చును. వీనియందు చేసిన పూజ మామూలు 
పూజలకన్న కోటిరెట్లు ఎక్కువ. 
శ్లో మృద్దారుకాంస్యలోహైశ్చ పాషాణేనాపి నిర్మితా। 

గృహిణా ప్రతిమా కార్యా శివం శశ్వదభీప్పతా॥ 29 
ప్రతిపదార్థము: - శశ్వత్‌=నిత్యము, శివమ్‌=క్షేమమును, అభీప్పతా=కోరునట్టి, గృహిణా= 
గృహస్థుచేత, ప్రతిమా=నా విగ్రహము, మృత్‌=మట్టి, దారు=చెక్క కాంస్య=కంచుతోచేసిన, 
లో హైశ్చ=లోహములతోను, పాషాణేనాపి=రాతిచేతను, నిర్మితా =నిర్మింపబడినగా, కార్యా= 
చేయదగినది. 


తాత్పర్యము:- శాశ్వత శుభము కోరు గృహస్థు నా (ప్రతిమను మట్టి, చెక్క కంచు, 
లోహము, రాయి - వీటితో నిర్మించవచ్చును. 


శ్లో! ఆయుః శ్రియం కులం ధర్మం పుత్రానాష్నోతి తైః క్రమాత్‌। 
బిల్వవృక్షే తత్ఫలే వాయో మాం పూజయతే నరః। 
పరాం శ్రియమిహ ప్రాప్య మమ లోకే మహీయతే॥ 30 


ప్రతిపదార్థము: - తైః=వాటితో (అనగా పైన చెప్పిన మట్టి మొదలగువానితో), క్రమాత్‌= 
వరుసగా, శియమ్‌ =సంపదను, పుత్రాన్‌=పుత్రులను, ఆప్నోత్రి=పొందును, యః=ఏ, నరః 
=మసిపి బిల్వవృక్షే=మారేడు చెట్టునందు, తతృ్ఫలే వా=దాని పండునందుగాని, మామ్‌ = 
నన్ను పూజయతే=పూజించునో, సః=అతడు, ఇహ=ఈ లోకమున, పరామ్‌=గొప్ప, 
(శ్రియమ్‌=సంపదను, ప్రాప్య=పొంది, మమ=నాయొక్క లోకే=లోకమునందు, మహీయతే= 
ఆనందించును. 


తాత్పర్యము: - మట్టి, ఆయువు, చెక్క ఐశ్వర్వము, కంచు, కులము, లోహ, ధర్మము, 
రాయి, సంతానము - అనునవి ఆయా పూజలవలన వచ్చును. మారేడు చెట్టు క్రిందుగా 
లేదా మారేడు పండు మీద పూజించు వానికి ఇచ్చట మహైశ్వర్యము పరలోకమున 
కైలాసము లభించును. 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 249 


శ్లో బిల్వవృక్షం సమాశ్రిత్య యో మన్లాన్‌ విధినా జపేత్‌! 
ఏకేన దివసేనైవ తత్పురశ్చరణం భవేత్‌! 81 


ప్రతిపదార్థము: - యా=ఎవడు, బిల్వవృక్షమ్‌ =మారేడు చెట్టును, సమాగ్రిత్య=ఆ(శ్రయించి, 
మంత్రాన్‌=శివమంత్రములను, విధినా=విధిపూర్వకముగా, జపేత్‌=జపించునో, తత్‌= 
వాని యొక్క పురశ్చరణమ్‌ =అక్షరలక్షగా జేయు మంత్రజపము, ఏకేనైవ=ఒకే, 
దివసేన=రోజుతో, భవేత్‌=పూర్తియగును. 


తాత్పర్యము:- మంత్రములను వేటినైనా అందునా ప్రధానంగా శివమంత్రాలను బిల్వ 
వృక్షము క్రింద జపించినచో ఒక్క రోజులోనే పురశ్చరణ పూర్తి యగును. 


(వురళ్ళురణ - అనగా మం(త్రమును అందులో డన్న అక్షరానికి లక్ష చొవ్హున 
జవించి తర్పణ హోమాదులు చేయుట. ఇలా అక్షరలక్షలు చేయకుండానే భిల్వవృక్షము 
వద్ద మంత్రము జవించినబో ఒకు రోజు జవమే వురళ్ళరణ ఫలితాన్నిచ్చును. ) 

శ్లో॥ యస్తు బిల్వవనే నిత్యం కుటీం కృత్వా వసేన్నరః। 

సర్వే మన్హ్రాః ప్రసిధ్యన్తి జపమాత్రేణ కేవలమ్‌॥ 832 
ప్రతిపదార్థము:- యస్తు=ఏ, నరః=మనిషి, బిల్వవన=మారేడు వనములో, కుటీమ్‌= 
కుటీరమును, కృత్వా=కట్టి, వసేత్‌=ఉండునో, తస్య=వానియొక్క మంత్రాః=మంత్రములు, 
సర్వే=అన్నియును,కేవలమ్‌=కేవలము,జపమా త్రేణ=జపముచేతనే, ప్రసిధ్యంతి=సిద్ధించును. 


తాత్సర్యము: - మారేడు వనమున కుటీరము వేసికొని నివశించువానికి సర్వ మంత్రములు 
కేవల సాధారణ జపముతోనే సిద్ధించును. 


శ్లో పర్వతాగ్రే నదీతీరే బిల్వమూలే శివాలయే। 
అగ్నిహోత్రే కేశవస్య సన్నిధౌ వా జపేత్తు యః॥ 88 
శ్లో॥ నైవాస్య విఘ్నం కుర్వన్తి దానవా యక్షరాక్షసాః। 
తం న స్పృశన్తి పాపాని శివసాయుజ్యమృచ్చతి॥। 834 
ప్రతిపదార్థము: - యః=ఎవడు, పర్వతాగ్రే=కొండ కొమ్ముమీద, నదీతీరే=నదీతీరమునందు, 
బిల్వమూలే=మారేడు క్రింద, శివాలయే =శివాలయమునందు, అగ్నిహోత్రే =అగ్నిహోత్ర 
సన్నిధిలో, కేశవస్య =విష్ణువుయొక్క సన్నిధౌ వా=సమీపమునందుగాని, జపేత్‌=జపము 
చేయునో, అస్య=అతనికి, దానవాః=దానవులు, యక్ష=యక్షులు, రాక్షసాః =రాక్షసులు, 
విఘ్నమ్‌ =జపవిఘ్నమును, నకుర్వంతి=చేయరు. తమ్‌=వానిని, పాపాని=పాపములు, 


125 


250 శ్రీశివగీతా - షోడశోం ధ్యాయః 


న స్పృశంతి=తాకవు, శివ =శివునియొక్క సాయుజ్యమ్‌ =సాయుజ్యమోక్షమును, బుచ్చతి= 
పొందును. 


తాత్పర్యము: - కొండ కొమ్మున, నదీతీరమున, బిల్వవృక్షమూలమున, శివాలయమున, 
అగ్నిహోత్ర సమీపమున, కేశవ సన్నిధియందు జపము చేసినచో, ఆ జపమునకు దానవులు 
గాని, రాక్షసులు గాని యక్షులు గాని విఘ్నము చేయరు. పాపములు వారిని తాకవు. శివ 
సాయుజ్యమును పొందును. 


శ్లో స్థణ్జిలే వా జలే వహ్నా వాయావాకాశ ఏవ వా! 
గురౌ స్వాత్మని వా యో మాం పూజయేత్‌ ప్రయతో నరః। 
స కృత్స్నం ఫలమాప్పోతి లవమాత్రేణ రాఘవ!॥ 85 


ప్రతిపదార్థము: - రాఘవ=రఘువీరా!, స్థండిలే=కటి కనేలమీద, జలే=నీటియందు, వహ్నా= 
అగ్నియందు, వాయౌ=వాయువునందు, ఆకాశ ఏవ వా=ఆకాశమునందు, గురౌ=గురువు 
నందు, స్వాత్మనివాజతనయందుగాని ఉన్నట్లు భావించి, యః=ఏ, ప్రయతః=సావధానుడైన, 
నరః=వ్యక్తి మామ్‌=నన్ను, పూజయేత్‌=పూజించునో, సః=అతడు, లవమాగత్రేణ=లఘు 
పూజతోనే, కృత్న్నమ్‌ =సమస్తమైన, ఫలమ్‌=ఫలితమును, ఆప్నోత్రి=పొందును. 


తాత్సర్యము: - నన్ను పంచభూతములో దేనియందైన ఉన్నట్లు భావింపవచ్చును. గురువు 
నందున్నట్లు, తన యందాత్మరూపముగా నున్నట్లు భావింపవచ్చును. ఇందులో ఏ భావనతో 
నైనా ఆరాధించువాడు లఘుపూజతోనైనా అనంత ఫలితము పొందును. 
శ్తో॥ ఆత్మపూజా సమా నాస్తి పూజా రఘుకులోద్భవ!। 
మత్సాయుజ్యమవాప్పోతి చణ్డాలో9_ ప్యాత్మపూజయా॥ 36 
ప్రతిపదార్థము: - రఘుకులోద్భృవ=రఘువంశపుత్రా!, ఆత్మపూజా=ఆత్మయందు శివునిగా 
చేయు పూజతో, సమా=సమానమైన, పూజా=పూజ, నాస్తి=లేదు, చండాలోపి=చండాలు 
డైనను, ఆత్మపూజయా=ఆతృ్మపూజతో, మత్‌=నాయొక్క సాయుజ్యమ్‌=సాయుజ్యమును, 
అవాప్నోతి=పొందును. 


తాత్పర్యము:- రాఘవా! ఆత్మపూజ చాల గొప్పది. దానివంటి పూజ మటొౌకటి లేదు. 
చండాలుడైనను ఆత్మపూజచేసినట్లయిన నా సాయుజ్యమును పొందును. 
శ్లో॥ సర్వాన్మామానవాప్పోతి మనుష్యః కమృలాసనే। 
కృష్ణాజినే భవేన్ముక్తిర్మోక్షశ్రీర్వ్యాఘ్ర చర్మణి॥। 837 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా 251 


ప్రతిపదార్థము: -మనుపష్యః=మనిష్కి కంబలాసనే =కంబళి-ఆసనంమీద జపం చేసినట్లయితే, 
సర్వాన్‌=సమస్తమైన, కామాన్‌ =కోరికలను, అవాప్నోతి=పొందును. కృష్ణాజినే =కృష్ణ మృగ 
చర్మము మీద తపస్సు చేసినచో, ముక్తిః=మోక్షము, భవేత్‌ =అగును, వ్యాఘ్రచర్శణి =పెద్ద 
పులి చర్మము మీద జపము చేసినచో, మోక్ష్య=మోక్షము వచ్చును. 


తాత్పర్యము:- మనిషి కంబళి-ఆసనంమీద జపం చేసినట్లయితే, సమస్తమైన, కోరికలను, 
పొందును. కృష్ణ మృగ చర్మము మీద తపస్సు చేసినచో మోక్షము లభించును. పెద్ద పులి 
చర్మము మీద జపము చేసినచో మోక్షము వచ్చును. 


శ్లో; కుశాసనే భవేత్‌ జ్ఞానమారోగ్యం పత్రనిర్మితే। 
పాషాణే దుఃఖమాప్పోతి కాష్టే నానావిధాన్‌ గదాన్‌॥ 38 


ప్రతిపదార్థము: - కుశాసనే=దర్భాసనముమీద, జపంవలన, జ్ఞానమ్‌=జ్ఞానము, భవేత్‌= 
కలుగును, పత్రనిర్మితే=ఆకుల ఆసనముమీద జపమువలన, ఆరోగ్యమ్‌ =ఆరోగ్యమును, 
పాషాణే=రాయిమీద జపంవలన, దుఃఖమ్‌=దుఃఖమును, కాష్టే=కట్టెమీద / చెక్కపీట 
మీద, నానావిధాన్‌=అనేక విధములైన, గదాన్‌=రోగములను, ఆప్పోతి=పొందును. 


తాత్పర్యము: - దర్భాసనముమీద జపంవలన జ్ఞానము కలుగును. ఆకుల ఆసనముమీద 
జపమువలన ఆరోగ్యమును, రాయిమీద జపంవలన దుఃఖమును, కట్టెమీద / చెక్కపీట 
జపమువలన మీద అనేక విధములైన రోగములను పొందును. 
శ్లో వస్తే న శియమాప్నోతి భూమౌ మన్రో న సిద్ధ్వతి। 
ప్రాజ్ముఖోదజ్యుఖో వాపి జపం పూజాం సమారభేత్‌॥ 39 
ప్రతిపదార్థము: - వస్తే=వస్తమునందు జపము చేసినచో, కియమ్‌=సంపదను, న ఆపోతి= 
పొందడు, భూమౌ=భూమియందు జపము చేసినచో, మంత్రః=మంత్రము న సిద్ధ్యతి= 
సిద్ధించదు, ప్రాజ్ముఖ= తూర్చుముఖముగాగాని, ఉదబ్ముఖో వాపి=ఉత్తరముఖముగా గాని, 
జపమ్‌ =జపమును, పూజామ్‌ =పూజను, సమారభేత్‌=ప్రారంభింపవలెను. 


తాత్పర్యము: - వస్తమునందు జపము చేసినచో ఐశ్వర్యము లభించదు. నేలమీద కూర్చొని 
చేసినచో మంత్రము సిద్ధించదు. జప ప్రారంభము చేయువాడు తూర్పు లేదా ఉత్తరం 
ముఖముగా కూర్చొనవలెను. 


గమనిక:- ఇచ్చటనుండి వావిళ్ళవారి ప్రతిలో 18వ అధ్యాయము ప్రారంభము. 


శ్లో అక్షమాలావిధిం వక్ష్యే శృణుష్వావహితో నృష। 
సామ్రాజ్యం సృటికో దద్యాత్‌ పుత్రజీవః పరాం శ్రియమ్‌॥ 40 


126 


252 శ్రీశివగీతా - షోడశోం ధ్యాయః 


ప్రతిపదార్థము: - నృప! =రాజా!, అక్షమాలా=జపమాలయొక్క విధిమ్‌ =విధానమును, వక్ష్యే 
=చెప్పెదను, అవహితః=సావధానుడవై, శృణుష్వ=వినుము, సృటికః=స్ఫటికము, 
సామ్రాజ్యమ్‌ =సామ్రాజ్యమును, దద్యాత్‌ =ఇచ్చును, పుత్రజీవః=పుత్రజీవము, పరామ్‌=గొప్ప, 
(శ్రియమ్‌ =సంపదను, దద్యాత్‌ =ఇచ్చును. 


తాత్పర్యము: - రాజా! జపమాలావిధానమును చెప్పెదను వినుము. సృటికమాల 
సామ్రాజ్యము నిచ్చును. పుత్రజీవ విత్తనములు ఐశ్వర్యమునిచ్చును. 


శా ఆత్మజ్ఞానం కుశగ్రస్టీ రుద్రాక్ష సర్వకామదః। 
ప్రవాలైశ్చ కృతా మాలా సర్వలోకవశప్రదా॥ 41 
ప్రతిపదార్థము: - కుశగ్రంథీ=దర్భముడులమాలిక, ఆత్మజ్ఞానమ్‌ =ఆత్మజ్ఞానమును ఇచ్చును, 
రుద్రాక్ష్య=రుద్రాక్షమాల, సర్వ=సమస్తమైన, కామ =కోరికలను, దః=ఇచ్చునట్టిది. ప్రవాలైశ్చ 
=పగడమాలతో, కృతా=చేయబడిన, మాలా=మాలిక, సర్వలోక=సమస్త లోకములయొక్క 
వశప్రదా=వశములోకి ఇచ్చునది. 
తాత్పర్యము:- దర్భముడులమాలిక ఆత్మజ్ఞానమును ఇచ్చును. రుద్రాక్షమాల సమస్తమైన 
కోరికలను ఇచ్చునట్టిది. పగడమాలతో చేయబడిన మాలిక సమస్త లోకములను 
వశములోకి ఇచ్చునది. 
శ్లో మోక్షప్రదా చ మాలా స్యాదామలక్యాః ఫలైః కృతా! 
ముక్తాఫలైః కృతా మాలా సర్వవిద్యాప్రదాయినీ॥ 42 
ప్రతిపదార్థము: - అమలక్యాః=పెద్ద ఉసిరికయొక్క ఫలైః=పండ్లతో, కృతా=చేయబడిన, 
మాలా=మాలిక, మోక్ష ప్రదాచ=మోక్షదాయకమైనది, స్యాత్‌=అగును, ముక్తాఫలైః= 
ముత్యములచే, కృతా=చేయబడిన, మాలా=మాలిక, సర్వవిద్యా=సమస్త విద్యలను, 
ప్రదాయినీ =ఇచ్చునట్టిది. 
తాత్సర్యము:- పెద్ద ఉసిరికయొక్క పండ్లతో చేయబడిన మాలిక మోక్షదాయకమైనది 
అగును. ముత్యములచే చేయబడిన మాలిక సమస్త విద్యలను ఇచ్చునట్టిది. 


శ్లో మాణిక్యరచితా మాలా త్రెలోక్యస్య వశజ్బరీ। 
నీలైర్మరకతైర్వాపి కృతా శతుభయ(ప్రదా॥ 483 
ప్రతిపదార్థము: - మాణిక్య=మాణిక్యమణులచేత, కృతా=చేయబడిన, మాలా=మాలిక, 
తైలోక్యస్య=లోకత్రయమునకు, వశంకరీ=వశము కలిగించునది, నీలః=నీలములచేతగాని, 


శ్రీఫలమజ్యురీవ్యాఖ్యా 2583 


మరకతైర్వాపి=మరకత మణులచేతగాని, కృతా=చేయబడిన మాలిక, శత్రు=శత్రువులకు, 
భయప్రదా=భయము కలిగించునది. 


తాత్పర్యము: - మాణిక్యమణులచేత చేయబడిన మాలిక లోకత్రయమునకు వశము 
కలిగించునది. నీలములచేతగాని, మరకత మణులచేతగాని చేయబడిన మాలిక 
శత్రువులకు భయము కలిగించునది. 


శ్లో సువర్దరచితా మాలా దద్యాద్‌ వై మహతీం (శ్రియమ్‌! 
తథా రౌప్యమయీ మాలా కన్యాం యచ్చతి కామితామ్‌॥ 45 


ప్రతిపదార్థము: - సువర్ణ=బంగారుపూసలతో, రచితా=చేయబడిన, మాలా=మాలిక, 
మహతీమ్‌ =గొప్ప, శ్రియమ్‌=సంపదను, దద్యాద్వై=ఇచ్చును. తథా =అట్లే, రౌప్యమయీ= 
వెండిదైన, మాలా=జపమాల, కామితామ్‌ =కోరబడిన, కన్యామ్‌ =కన్యను, యచ్చతి=ఇచ్చును. 
తాత్పర్యము:- బంగారుపూసలతో చేయబడిన మాలిక గొప్ప సంపదను ఇచ్చును. అట్లే, 
వెండిదైన జపమాల కోరబడిన కన్యను ఇచ్చును. 


శ్లో ఉక్తానాం సర్వకామానాం దాయినీ పారదైః కృతా॥ 46 
ప్రతిపదార్థము: - ఉక్తానామ్‌ =చెప్పబడిన, సర్వకామానామ్‌=సమస్త వాంఛలను, దాయినీ= 
ఇచ్చునట్టిది, పారదైః=పాదరసపు గుండ్లచేత, కృతా=చేయబడిన మాలిక. 
తాత్పర్యము:- పాదరసపు గుండ్లచేత చేయబడిన మాలిక పైన చెప్పబడిన సమస్తవాంఛలను 
ఇచ్చునట్టిది. 

శ్లో అష్టోత్తరశతా మాలా తత్ర స్యాదుత్తమోత్తమా। 

శతసంభ్యోత్తమా మాలా పజ్బాశన్మధ్యమా మతా 47 


ప్రతిపదార్థము: - తత్ర=అందులో, అష్టోత్తరశతా=108 పూసలుగల, మాలా=జపమాలిక, 
ఉత్తమోత్తమా =సర్వోత్తమమైనది, శతసంఖ్యా=100 పూసలుగలది, ఉత్తమా=ఉత్తమమైనది, 
పంచాశత్‌=50 పూసలుగలది, మధ్యమా =మధ్యరకమైన, మాలా=జపమాల. 


తాత్సర్యము:- అందులో 108 పూసలుగల జపమాలిక సర్వోత్తమమైనది. 100 
పూసలుగలది ఉత్తమమైనది. 50 పూసలుగలదిమధ్యరకమైన జపమాల. 
శా చతుప్పళ్చాశతా యద్వా అధమా సప్తవింశతిః। 
అధమా పజ్బవింశత్యా యది స్యాచ్చతనిర్మితా॥ 48 


127 


254 శ్రీశివగీతా - షోడశోం ధ్యాయః 


శ్లో పజ్బాశదక్షరాణ్యత్రానులోమప్రతిలోమతః। 

ఇత్యేవం స్థాపయేత్‌ స్పష్టం న కస్మై చిత్రదర్భయేత్‌॥। 49 
ప్రతిపదార్థము: - యద్వా=లేదా, చతుష్పంచాశతా=54 పూసల మాలిక మధ్యరకం మాలిక 
అగును. సప్తవింశతి=27 పూసల మాలిక, అధమా=అధమ మాలిక. పంచవింశత్యా= 
25 పూసల మాలిక అయినా, అధమా=అధమ మాలికయే. శతనిర్మితా=100పూసలచేత, 
నిర్మితా=చేయబడినది, యది స్యాత్‌=అయినట్లయితే, అ(త్ర=ఈ మాలికయందు, పంచాశత్‌ 
=50, అక్షరాణి =అక్షరములను, అనులోమప్రతిలోమతః=ఎదురుబదురుగా, ఇత్యేవమ్‌ = 
అన్నట్లుగా, స్థా సాపయేత్‌=ఆవాహన చేయవలెను. కసె స్మైచిత్‌= =ఎవనికైనను, స్ప స్పష్టమ్‌ =స్పష్టముగా, 
న ప్రదర్శయేత్‌= =జపమాలను చూపరాదు. 


తాత్పర్యము: - లేదా 54 పూసల మాలిక మధ్యరకం మాలిక అగును. 27 పూసల 
మాలిక అధమ మాలిక. 25 పూసల మాలిక అయినా అధమ మాలికయే. 100పూసలచేత 
చేయబడినది అయినట్లయితే ఈ మాలికయందు 50 అక్షరములను ఎదురుబదురుగా 
అన్నట్లుగా ఆవాహన చేయవలెను. ఎవనికైనను స్పష్టముగా జపమాలను చూడరాదు. 


శ్లో॥ వర్ణెర్విన్యస్తయా యస్తు క్రియతే మాలయా జపః। 
ఏకేవారేణ తస్యైవ పురశ్చర్యా కృతా భవేత్‌! 50 


ప్రతిపదార్థము: - వర్ణిః=50 అక్షరములచేత, విన్యస్తయా=ఆవాహనచేయబడిన, మాలయా= 
మాలతో, యస్తు=ఏ, జపః=జపము, క్రియతే=చేయబడునో, తస్యైవ=దానికే, ఏకవారేణ= 
ఒకసారి, పురశ్చర్యా=పురశ్చరణ, కృతా=చేయబడినది, భవేత్‌=అగును. 


తాత్సర్యము:- అక్షరమాలను ఆవాహనచేసిన మాలికతో జపం చేస్తే ఒకసారి జపం 
చేస్తే ఒకసారి పురశ్చరణ చేసినట్లు అర్థము. (పురశ్చర్య / పురశ్చరణ- అనగా గౌరవంగా 
ఆచరించటం అని మాలను ముందుకు త్రిప్పుట అని అర్థము. మంత్రగ్రంథాలన్నింటిలోను 
పురశ్చరణ అని ఉన్నది. “పునశ్చరణ” అనటం పండితాహంకారుల సొంత ఉచ్చారణ 
మాత్రమే.) 


శో సవ్యపార్థిం గుదే స్థాష్య దక్షిణం చ ధ్వజోపరి। 
యోనిముద్రా బన్ధ ఏష భవేదాసనముత్తమమ్‌॥ 51 


ప్రతిపదార్థము: - గుదే=ముడ్డియందు, సవ్యపార్మిమ్‌= =ఎడమ మడమను, స్థాష్య=ఉంచి, 
దక్షిణం చ=కుడిమడమను, 'ధ్వజోపరి= జననేంద్రియముపైన, స్థాష్య= =ఉంచినచో, ఏషః 


శ్రీఫలమజ్జురీ వ్యాఖ్యా 255 


= ఇది, యోనిముద్రా=యోనిముద్ర అను, బంధః=బంధము, ఉత్తమమ్‌ =గ్రేస్టమైన, 
ఆసనమ్‌ = ఆసనము, భవేత్‌ =అగును. 


తాత్పర్యము: - కూర్చొని ఎడమకాలి మడమను ముడ్డి క్రింద బిగించి, కుడికాలి మడమను 
జననేంద్రియము పై పెట్టినచో దీనిని యోనిముద్ర, మూలబంధము అందురు. ఈ 
ఆసనము ఉత్తమమైన ఆసనము. జపానికి, యోగానికి శ్రేష్టము. (యోనిముద్ర దేవతా 
స్వరూపము.) 
శ్లో; యోనిముద్రాసనే స్థిత్వా ప్రజపేద్యః సమాహితః। 

యం కజ్బిదపి వా మన్రం తస్య స్యుః సర్వసిద్ధయః॥ ర్‌2 
ప్రతిపదార్థము: - యోనిముద్రాసనే=యోనిముద్ర అను ఈ ఆసనమునందు, స్థిత్వా= 
కూర్చొని, యః=ఎవడు, సమాహితః =ఏకాగ్రతకలవాడై, మంత్రమ్‌ =మంత్రమును, యం 
కంచిదపి వా=ఏదో ఒకదానిని, ప్రజపేత్‌=జపించునో, తస్య=వానికి, సర్వ=సమస్తమైన, 
సిద్ధయః=సిద్దులు, స్యుః=కలుగును. 


తాత్సర్యము:- యోనిముద్రాసనమునందు కూర్చుని ఎవడైనా ఏ మంత్రమునైనా 
జపించినచో అతనికి అది తప్పక సిద్ధించును. 
శ్లో॥  ఛిన్నా రుద్దాః స్తమ్భితాశ్చ మిలితా మూర్చితాస్తథా। 
సుప్తా మత్తా హీనవీర్యా దగ్గత్రస్తారిపక్షగాః॥ ర్‌తి 
శ్లో బాలా యౌవనమత్తాశ్చ వృద్ధా మన్హాశ్చ యే మతాః। 
యోనిముద్రాసనే స్థిత్వా మన్హానేవం విధాన్‌ జపేత్‌! 
తస్య సిద్ధ్యన్తి తే మనాః నాన్యస్య తు కథంచన॥ ర్‌4 
ప్రతిపదార్థము:- ఛిన్నా=తెగినవి, రుద్దాః=నిరోధింపబడినవి, స్తంభితాశ్చ=ఆపబడినవి, 
మిలితాః=కలిసిపోయినవి, మూర్చితాః=మూర్చపోయినవి, తథా=అట్లే, సుప్తాః=నిద్రించినవి, 
మత్తాః=మదించినవి, హీనవీర్యాః=బలహీనమైనవి, దగ్ధ=దగ్ధమైనవి, త్రస్త=భయపడినవి, 
అరిపక్షగాః=శత్రుపక్షమునందున్నవి అనగా శత్రువర్ణములతో కూడినవి, బాలాః=శిశు 
వయసులోనివి, యౌవనమత్తాశ్చ=యౌవనమదముగలవి, వృద్ద్ధా=ముసలివి, అగు, యే=ఏ, 
మంత్రాః=మంత్రములు, మతాః=తలచబడినవో, ఏవమ్‌ విధాన్‌=ఇటువంటి, మంత్రాన్‌= 
మంత్రములను, యోనిముద్రాసనే=పైన చెప్పిన యోనిముద్రలో, స్థిత్వా=కూర్చొని, జపేత్‌= 
జపింపవలెను, తస్య=అలా జపించినవానికి, తే=ఆ, మంత్రాః=మంత్రములు, సిధ్యంతి= 
సిద్ధించును, అన్యస్య తు =అట్లు చేయనివానికి, కథంచన =ఎట్లయినను, న సిద్ధంతి= 


సిద్ధింపవు. 


128 


256 శ్రీశివగీతా - షోడశో9_ ధ్యాయః 


తాత్పర్యము:- మంత్రములు మాన నామాక్షరమును బట్టి, వాటి ప్రథమ బీజమును 
బట్టి లేదా వాటి ఆకారమును బట్టి వాటిలోని వర్ణముల స్థితిని బట్టి రకరకాలుగా 
నుండును. ఛిన్నములు, రుద్ధములు, స్తంభితములు, మిలితములు, మూర్చితములు, 
సుప్తములు, మత్తములు, వీర్యహీనములు, దగ్ధములు,త్రస్తములు, అరివర్గములు, 
బాలములు, యువకములు, వృద్ధములు - ఇవి కొన్ని ఫలించవు. కొన్ని వ్యతిరేక ఫలాలు. 
కొన్ని చేతబడులు మొదలగు వానికి పనికివచ్చునవి. కొన్ని సిద్ధించటం ఆలస్యం. ఇట్టి 
వన్నియును యోనిముద్రలో జపించినచో సిద్ధించును. 


శ్లో బ్రాహ్మం ముహూర్తమారభ్యాల_ ౨ మధ్యాహ్నం ప్రజపేన్మనుమ్‌! 
అత ఊర్ధ్వం కృతే జాపే వినాశో భవతి ధ్రువమ్‌॥ 


ప్రతిపదార్థము: - బ్రాహ్మమ్‌=బ్రహ్మ సంబంధమైన, ముహూర్తమ్‌=ముహూర్తమునుంచి, 
ఆరభ్య=మొదలుపెట్టి, ఆమధ్యాహ్నమ్‌=మధ్యాహ్నము వణకు, మనుమ్‌=మంత్రమును, 
ప్రజపేత్‌=జపింపవలెను, అతః=మధ్యాహ్నం కన్న ఊర్జ్వమ్‌ =పైన, జాపే=జపము, కృతే= 
చేయబడినచో, ధ్రువమ్‌ =తప్పక, వినాశః=నాశనము, భవతి=జరుగును. 


తాత్పర్యము: - తెల్లవారుజామున బ్రాహ్మీముహూర్తము నుండి మధ్యాహ్నము వణకు జపము 
చేయవచ్చును. అంతకుపైన జపమునకు వినాశము ఫలము. 
శ్తో॥ పురశ్చర్యావిధావేవం సర్వకామ్యఫలేష్వపి। 
నిత్యే నైమిత్తికే వా౭_ పి తపశ్చర్యాసు వా పునః। 
సర్వదైవ జపః కార్యో న దోషస్తత్ర కశ్చన॥ ర్‌7 


ప్రతిపదార్థము: - ఏవమ్‌=ఈ విధముగా, పురశ్చర్యావిధా =పురశ్చరణవిధానమునందు, 
సర్వ=సమస్తమైన, కామ్యఫలేప్వపి=కామ్యజపములందును ఆచరింపవలయును, నిత్యే= 
నిత్యమునందును, నైమిత్తికే వాపి=గ్రహణము మొదలైన నైమిత్తికములవలన చేయు 
సమయమందును, పునః=మజల, తపశ్చర్యాసు వా=తపస్సు చేయుటయందుగాని, సర్వదైవ 
=ఎల్లపుడు, జపః=జపము, కార్యః=చేయదగినవి, తత్ర=మధ్యాహ్నానంతర జపమునందు, 
కశ్చన =ఏదైనా, దోషః=దోషము, న=లేదు. 


తాత్పర్యము: - మధ్యాహ్నానంతర జపనిషేధము మంత్ర పురశ్చరణానికి కామ్య కర్మలలో 
చేయు జపములకు మాత్రమే వర్తించును. కాని నిత్య పంచాక్షరీ జపము వంటి నిత్యము 
నందు, గ్రహణమువంటి నైమిత్తిక సందర్భములో చేసే జపమునకును, తపస్సులకును, 
ఈ కాల నియమం లేదు. 


శ్రీఫలమజ్జరీ వ్యాఖ్యా 257 


శ్లో యస్తు రుద్రం జపేన్నిత్యం ధ్యాయమానో మమాకృతిమ్‌। 
షడక్షరం వా ప్రణవం నిష్మామో విజితేస్టియః॥ ర్‌ి 


ప్రతిపదార్థము: - యస్తు=ఎవడు, మమ=నాయొక్క ఆకృతిమ్‌=ఆకారమును, ధ్యాయమానః 
=ధ్యానించుచు, రుద్రమ్‌=నమకమును, వా=లేదా, షడక్షరమ్‌=ఆరు అక్షరములుగల, 
పంచాక్షరిని గాని, ప్రణవమ్‌=ఓంకారమును గాని, నిష్మామః=కామరహితుడై, విజిత=గెలువ 
బడిన, ఇంద్రియః=ఇంద్రియములుగలవాదై, జపేత్‌=జపించునో - 


తాత్సర్యము:- ఎవడు నిష్మాముడై, జితేంద్రియుడై నా ఆకృతిని ధ్యానించుచు రుద్రమును 
గాని, షడక్షరినిగాని, కేవల ప్రణవమునుగాని జపించునో - 


శ్లో తథాథర్వశిరోమన్తం కైవల్యం వా రఘూత్తమ!। 
స తేనైవ చ దేహేన శివః సంజాయతే స్వయమ్‌॥। 59 


ప్రతిపదార్థము: - రఘూత్తమ=రఘువీరా!, తథా=అట్లు, అథర్వశిరోమంత్రమ్‌ =అథర్వ- 
శిరోపనిషత్తును, కైవల్యం వా=కైవల్యోపనిషత్తును జపించునో, సః=వాడు, తేనైవ=అదే, 
దేహేన=శరీరముతో, స్వయమ్‌=స్వయముగా, శివః=శివుడు, సంజాయతే =అగును. 
తాత్సర్యము: - లేదా అధర్వశిరోపనిషత్తునుగాని, కైవల్యోపనిషత్తునుగాని పఠించినచో వాడు 
శరీరముదాల్సిన శివుడే అగును. అనగా జంగమ పరమేశ్వరుడగును. 
శ్లో అధీతే శివగీతాం యో నిత్యమేతాం జితేన్టియః। 

శృణుయాద్వా స ముక్తస్ప్వాత్‌ సంసారాన్నాత్ర సంశయః॥ 60 
ప్రతిపదార్థము:- యః=ఎవడు, జితేంద్రియః=ఇంద్రియములను జయించినవాడై, నిత్యమ్‌= 
సదా, ఏతామ్‌=ఈ, శివగీతామ్‌=శివగీతను, అదీతే=చదువునో, శృణుయాద్వా=వినునో, 
సః=వాడు, సంసారాత్‌=సంసారమునుండి, ముక్తః =విముక్తుడు, స్యాత్‌=అగును, అత్ర= 
ఇందులో, సంశయః=సందేహము, న=లేదు. 
తాత్పర్యము:- ఎవడు జితేంద్రియుడై నిత్యం ఈ శివగీతను చదివినా, విన్నా సంసారము 
నుండి విముక్తి లభించును. 
సూత ఉవాచ-సూతుడు ఇట్లనెను. 


శా ఏవముక్త్వా మహాదేవస్తతైవాన్తరధీయత। 
రామః కృతార్థమాత్మానమమన్యత తదైవ సః॥ 61 


129 


258 శ్రీశివగీతా - షోడశోం_ ధ్యాయః 


ప్రతిపదార్థము:- ఏవమ్‌=ఇట్లు, ఉక్వా=పలికి, మహాదేవః=శివుడు, తతైవ=అచ్చటనే, 
అంతరధీయత =అంతర్జానము చెందెను, సః=ఆ, రామః=రాముడు, తదైవ=అప్పుడే, 
ఆత్మానమ్‌=తనను, కృతార్థమ్‌ =కృతార్జునిగా, అమన్యత =తలచెను. 


తాత్సర్యము:- ఈ విధముగా గీతోపదేశముచేసి మహాదేవుడు అచ్చటనే అంతర్జానము 
చెందెను. రాముడు తక్షణమే తనను ధన్యునిగా భావించికొనెను. 


శ్లో; ఏవం మయా సమాసేన శివగీతా సమీరితా। 

ఏతాం యః ప్రజపేన్నిత్యం శృణుయాద్వా సమాహితః 

ఏకాగ్రచిత్తో యో మర్త్యస్తస్య ముక్తిః కరే స్థితా॥ 62 
ప్రతిపదార్థము: - ఏవమ్‌=ఇట్లు, మయా=నాచేత, శివగీతా=శివగీత, సమాసేన= 
మొత్తముగా, సమీరితా=చెప్పబడినది, యః=ఏ, మర్త్యః=మనిషి ఏతామ్‌=ఈ గీతను, 
సమాహితః=ఏకాగ్రత గలవాడై, నిత్యమ్‌=నిత్యము, ప్రజపేత్‌=జపించునో, ఏకాగ్రచిత్తః 
=ఏకాగ్ర మనస్సు గలవాడై, యః=ఎవడు, శృణుయాద్వా=వినునో, తస్య=అతనికి, ముక్తిః 
=మోక్షము, కరే=చేతియందు, స్థితా=ఉన్నది. 


తాత్పర్యము: - మునులారా! నేను శివగీతను మొత్తము చెప్పితిని. దీనిని ఏకాగ్ర చిత్తముతో 
చదివినా, వినినా అట్టి వానికి మోక్షము కరతలామలకమని యర్థము. 


శ్లో; అతః శృణుధ్వం మునయో నిత్యమేతాం సమాహితాః। 
అనాయాసేన వో ముక్తిర్భవితా నాత్ర సంశయః॥ 63 


ప్రతిపదార్థము: - అతః=ఇందువలన, మునయః=మునులారా!, నిత్యమ్‌ =సర్వదా, ఏతామ్‌ = 
దీనిని, సమాహితాః=సావధానులై, శృణుధ్వమ్‌ =వినుడు, వః=మీకు, ముక్తిః=మోక్షము, 
అనాయాసేన=తేలికగా, భవితా=కాగలదు, అత్ర=ఇందులో, సంశయః=సందేహము, న= 
లేదు. 
తాత్సర్యము:- కనుక, బుషులారా! సమాహిత మనస్ములై మీరు నిత్యము శివగీతను 
పఠింపుడు. అతి సులభంగా మీకు ముక్తి లభింపగలదు. 
శో కాయక్షేశో మనఃక్షోభో ధనహానిర్న చాత్మనః। 

పీడాస్తి శ్రవణాదేవ యస్మాత్‌ కైవల్యమాప్పుయాత్‌। 

శివగీతామతో నిత్యం శృణుధ్వమృషిసత్తమాః॥। 65 
ప్రతిపదార్థము: - శ్రవణాదేవ=వినుట చేతను, యస్మాత్‌=దేనివలన, కైవల్యమ్‌=మోక్షమును, 
అప్ప్నుయాత్‌=పొందవచ్చునో, తస్మాత్‌=దానివలన, కాయక్లేఈ=శరీర కష్టము, మనఃక్షోభము 


శ్రీఫలమజ్యరీవ్యాఖ్యా 259 


=చిత్తక్లేశము, ధనహానిః=ధననష్టము, ఆత్మనః=అత్మకు, పీడా చ=బాధయు, నాస్తి=లేదు, 
అతః=కనుక, బుషిసత్తమాః =ముని శ్రేష్టురాలా! శివగీతామ్‌ =శివగీతను, నిత్యమ్‌ =సదా, 
శృణుధ్వమ్‌ =వినుడు. 


తాత్పర్యము:- శివగీత వినినంతమాత్రముననే ముక్తి వచ్చును. దీనివలన శరీర కష్టము, 
మానసిక క్షోభము, ధనహాని, ఆత్మపీడ మొదలైనవి కలుగవు. కనుక యిది సుఖకరమైన 
మోక్ష సాధనము. కనుక దీనిని నిత్యము వినుడు. 


బుషయ ఊచుః-బుషులిట్లనిరి. 


శ్లో అద్య ప్రభృతి నః సూత! త్వమాచార్యః పితా గురుః। 
అవిద్యాయాః పరం పారం యస్మాత్తారయితాసి నః॥ 66 


ప్రతిపదార్థము: - సూత! =సూతమహర్షీ!, అద్య ప్రభృతి=నేటి నుండి, త్వమ్‌=నీవు, ఆచార్యః 
=గురువువు,పితా =తండ్రివి, గురుః =ఆచార్యుడవు, యస్మాత్‌=ఎందుకంటే, నః=మమ్ములను, 
అవిద్యాయాః=అజ్ఞానముయొక్క, పరమ్‌ =అవతలి, పారమ్‌=ఒడ్డును, తారయి తా=దాటించే 
వాడవు గూడా, అసి=అగుచున్నావు. 


తాత్పర్యము: - సూతమహర్నీ! నేటి నుంచి నీవు మాకు తండ్రివంటి వాడవు, ఆచార్యుడవు. 
గురువువు. ఎందుకంటే, నీవే మమ్ములను అవిద్యనుండి తరింపజీయువాడవు. 


శ్లో॥ ఉత్సాదక బ్రహ్మదాత్రోర్లరీయాన్‌ (బ్రహ్మదః పితా। 
తస్మాత్సూతాత్మజ! త్వత్తః సత్యం నాన్యోఠ స్తి నో గురుః॥ 67 


ప్రతిపదార్థము:- ఉత్పాదక=పుట్టించిన తండ్రి, బ్రహ్మదాత్రోః=జ్ఞానదాత అయిన, 
గురువులలో, బ్రహ్మదః=బ్రహ్మజ్ఞానమును కలిగించువాడు, గరీయాన్‌=్రేష్టుడైన, పిత్రా= 
తండ్రి అగును, తస్మాత్‌=కనుక, సూతాత్మజ! =*సూతపుత్ర!, త్వత్తః=నీ కన్ను అన్యః=మటొక, 
గురుః=గురువు, న=లేడు, సత్యమ్‌ =నిజము. 


తాత్పర్యము:- జనకుడు-గురువు వీరిలో బ్రహ్మ జ్ఞానమిచ్చిన గురువు గొప్పవాడు. కనుక 
సూతపుత్ర! మాకు నీ కన్న గురువు మజటొకడు లేడు. 
శ్లో ఇత్యుక్త్వా ప్రయయుః సర్వే సాయం సన్ఫాముపాసితుమ్‌! 
స్తువన్తః సూతపుత్రం తే సన్తుష్టా గోమతీతటమ్‌॥ 68 
ప్రతిపదార్థము: - ఇతి=అని, ఉక్స్వా=పలికి, తే=ఆ మునులు, సర్వే=అందటు, సంతుష్టాః 
=సంతోషించినవారై, సూతపుత్రమ్‌ =సూతపుత్రుని, స్తువంతః=స్తుతించుచు, సాయం 


260 శ్రీశివగీతా - షోడశో9 ధ్యాయః 


సంధ్యామ్‌=సాయం సంధ్యను, ఉపాసితుమ్‌=ఉపాసించుటకు, గోమతీతటమ్‌=గోదావరీ 
తీరమును గూర్చి, ప్రయయుః=వెళ్ళిరి. 
తాత్పర్యము: - మునులందరు సంతోషంతో సూతమహర్షిని స్తుతించిరి. సాయం సంధ్యా 
వందన కార్యమునకై అందజును గోదావరీ తీరమునకు వెళ్ళిరి. 
ఇతి శ్రీ పద్మపురాణే ఉపరిభాగే శివగీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్తే 
శ్రీ శివరాఘవసంవాదే గీతాధికారినిరూపణం నామ షోడశో9 ధ్యాయః॥॥ 
(వావిళ్లవారి లెక్కలో 18వ అధ్యాయము) 


ఓం తత్సత్‌ ఓం 


/// శివమస్తు /// 


